


తాళ్లపాక పదసాహిత్యం - పంపుటం - 21 


శృంగార సంకీర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
క్షేం98 


7.0. 7610910065 56/6: - 553 


ప్రథమ ముద్రణ : 1979 
ద్వితీయ ముద్రణ : 1998 


(ర్రి తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 





ప్రతులు : 2,000 


వెల : రు. 27-00 క న! | 


ప్రచురణ : 

శ్రీ !4.4.[. వినాయక్‌, !.గ.5. 
కార్యనిర్వాహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 





ము(ద్రణ : 

త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం -1 
ఆంధ్రప్రదేశ్‌ 


విస్నపము 


ఇందరికి అభయంబు లిబ్బు బేయి 
కందువగు మంచిబంగారు చేయి ॥ 


కలియుగ (ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాతాస్టి 
తత్త్వాన్ని 32,000 ఆధ్యాత్మ శృంగార సంక్షీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
, ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక త ల మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు (గ్రఃశః 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
రాను కాంలో ైస్ణుమత ప్రారు కోపం తిరుమలను కేంద 
శః 15వ మత ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ న ర కన సం ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవులు. శ్రీ వేంకటేశ్చ్వరస్వామివారి సేవలో తరించిన 
ధన్య * ( 
తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరువు 5య్య, తాళ్లపాక చినతిరుములయ్యల సంకీర్తనల రాగిరేకులు' తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో 'తాళ్లపాక అరలో లభించాయి. 
తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం (క్రీశ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. _ తదుపరి క్రీశ 1545, 1547, 1554 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంకీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు. 
తిరుమల తిరుపతి దేవస్థానములవారు '్రీ॥శు 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. క్రీ॥శ। 1922 సంవత్సరం నుండి 
శ్రీశ, 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. . 
1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంకీర్తనలను [వ్రాతప్రతుల్లో (వ్రాయించటానికి పూనుకొన్నారు. 
1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 
1947-65 సంవత్సరాల్లో . తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సంక్షీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. "| 
క947-1965 సంవత్సరాల మధ్యకాలంల్‌ నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 
1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకిర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


శ 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక ఆ మాచార్యుల జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ డా తరమే తిరుపతి దేవస్థానం ఏ ముద్రించింది. 

ఈ వివిధ దశల్లో లొళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు  కీ॥శే; సాధు సుబహ్మణ్య శాస్తి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి ల్గ్‌అనతకృష్ణార్మ పి.టి. జగన్నాథరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్త రంలో అన్నమాచార్య 
ష్టాడె్ట్‌ ప తాళ్లపాక అన్నమాచార్య నకు దేంగా 

సోఏర్పడింది. తాళ్లపాక మం య తాళ్లపాక కవుల సంకిర్తనలు 

వ్‌ త్తలకు, సంగీత వీద్యాంసులకు వరకవిత్వ వాణీవీణ్‌ నినాదాలైనాయి. ఈ 

సంకీర్తనలు భక్తులకు మో్టీ మార్గాన్ని తెలిపే” విశిష్టరచనలు, పరిశోధకులకు, 

సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంక్షీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనీది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల యం ఒక్కసారిగా సమ(్రరితిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానాల 6 యాజమాన్యం సంకల్నించింది. 

(ప్రథమతః తాళ్లపాక కవుల సంకర్తనలను సమగ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్బయపరిష్కర్తు 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుసే అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవసానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ 'ఆచార్య స్‌ 
శ్రీమన్నారాయణమూర్తిగారికి త్య శ్రీ ఫీంకటేళ్చర ప్రాచ్య పరిశోధనాసంస్ట, 'శ్రీ 
వేంకటేష్స్‌ర విశ్వవిద్యాలయం, తిరుసతి) మరియ ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా వానటమెన। సూచనలందించిన డా॥ముదివేడు (ప్రభాకరరావు 
1/.&..0౧.9 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్చిస్తున్నాము. 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్ధంచేస్తున్నాం. 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ శ్రీ వేంకటేశ్చర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామాదం పొందగలవని విశ్చసిస్తున్నాం. 

జే 


స|.%.2. వినాయక్‌ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


నివేదిక 


శ్రీశ 15వ శతాబ్దంలో భక్తి, ప్రత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంక్తీర్తనలు; 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్యాన్ని ఎన్నోవేల సంకీర్తనలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లప్తాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్యరుని పరతత్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్వాన్ని ప్రబోధించారు. 

(శ్రీః ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్చరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్షీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంకీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు.  ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్వాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
ప్రయత్నంచేశాడు. అన్నమయ్య (గ్రాంథిక, శిష్టవ్యావహారిక, వ్యావహారిక భాషాశ్రైలులలో సంస్కృతాంధ్ర 
సంక్షీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్వరముద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు. 

ఇహపర (శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్టానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆం(ధ్రేతర 
ర్యాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి. 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది." అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు - తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది. 

తిరుమల తిరుపతి దేవస్టానంచే 1949 సంవత్పరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాధాగ్య 
వర్పంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటి 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంక్తీర్తనోత్సవాలు కుగ్రామ స్థాయినుండి 
మహానగరాలస్థాయివరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్చవిద్యాలయాల 


ళో 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సంః నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్చవిద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్ప్చింపబడ్డాయి. 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
(ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంక్తీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునర్ముద్రించవలసిన ఆవశ్యకత 
ఏర్పడింది. 

పూర్వము[ద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ముద్రింప 
బడుచున్నాయి.. పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం (క్రమపద్ధతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వముద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది. 

తిరుమల తిరుపతి దేవస్టానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంక్షీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది. 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమ(గ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకరృత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచండద్రరాజుగారికి, మరియు ధర్మ! మండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంబజలి. 

ఈ సంపుటాల ముద్రణకు] ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్టానముల కార్యనిర్వహణాధికారి యాన 1.4.5. గారికి కృతజ్ఞతాంజలి. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్త, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె. 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్చవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాసంస్థ, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డాఃముదివేడు ప్రభాకరరావు !/1.గీ... ౯౧.0 గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్సర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ము(ద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పారసంబంధ 
శాఖాధికారి శ్రీ పి. సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు. 

డా॥ మేడసాని మోహన్‌ 14.4. ౧౧.౦ 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
" తిరుమల తిరుపతి దేవస్టానములు 
-.. తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 


అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 


అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు _ |1041112భాగాలు) 
శృంగొర సంకీర్తనలు 12 
శృంగార సంక్షీర్తనలు శ 
శృంగార సంకీర్తనలు 13 
శృంగార సంకీర్తనలు 14 
శృంగార సంకీర్తనలు 15 
అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు. 16 
శృంగార సంకీర్తనలు " క్ష 
శృంగార సంకీర్తనలు 18 
శృంగార సంకీర్తనలు క్షం 
20 
21 
22 
23 
24 
25 
26 
27 
28 
29 





శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


శృంగార సంక్రీర్తనలు 


తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంక్షీర్తనల సంపుటాల సంఖ్యలు క్రమపద్ధతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రథమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన క్రమ సంఖ్యలు ఈ 
(ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినది. ఈ మార్పును 'సహృదయ పాఠకులు 


గమనించగలరు. 


పీర్రిక 


శృంగారాపాంగమాలాభిః వశీక్సృళవృ షేళ్వరం 
నిర్నస్తపుంస్త్వ మాత్మేఛ్ళాకామశావ్రం వమామి తమ్‌ ॥ 


1101 నుండి 1200 వరసగల 100 రేకులలోని పాటలు గలది 
ఈసంపుటము, 


ఈవందలో 1105 వ రేక, 115! నుండి 1160 వరకుగల !0 
రేకులు, వెరసి !! రేకులు లేవు. 


ఈ తాళ్లపాకకవులవాజ్యయము థ క్రిపీఠమైనళ్లే భాషామర్మ-_ 
ములకు కూడ పీళఠమే, భారతకవులను, శివకపులను వదలినచో భాషా 
విషయమున  తాళ్లపాకకవులను తాకగల , దాటగలమొన గా౦ండ్లు 
లేరన్నచో అతిశయో క్రికొదు. ఈ తాళ్లపాకకవుల భాషాసాగరమున 
మథింపవలసిన దెంతయో గలదు. మథించువారు ఎందరో ముందుకు 
రావలసియున్నది. రాగలరు. 


ఆపనికి ఉడుత నేవగా నాయీపీఠికలు పవికిరావచ్చునని ఒకం 
ప్రత్యాశ. అందులకే యపయత్నము, 


ఇంతకుముందు[గ్రాంథిక వ్యావహారికములు ఇత్యాదిగా ఆయా- 
సంపుటములలో కొన్నిఅంశములగూర్చి. యభథామతి సంగహముగ 
చర్చించితిని. దీనిలో 


సమాసములు :- 


మన(ప్రాచ్యభాషలలో భాషాంగముగ సమానములు, ఒక' 
లెక్క కెక్కిన, స్థానమును ఆశ్రమించుకొన్నవి, కొందరు నుహాకవ్పలు 


2 


దీర్షదీ ర్రసవంస్కృత సమానములతో ధా౮ాళుద్గికి, ధారాసిదికి పేరు 
ఖుఖు | యట 
గాంచినారు. వారిలో నన్నయ, శ్రీనాథాదులు గురుపీఠళ మలంకరించి- 
నారు. తిక్కనాదులు కొందరు తునుకతునుకపదములతో కవిత్వమల్లి 
ఆపద్ధతికి ఒకవన్నె చేకూర్చినారు. 


తాళ్ల పాకకవులరచనలలో పొడిపొడి తెలుగుమాటలకున్న- 
బిగువు గొప్పది. ఈపద్ధతికి తిక్కన మూలపురుషుడు. వీరి కాతడే 
ఆదర్శము. అయినను శయ్యాసౌభాగ్యము సంతరించుటలో సమాస- 
ములకున్నవిలువను ఎవ్వరును (ఉతోయలేరు. [ప్రాచ్యభాషలకన్నింటికి 
మాతృభాషయగునంస్కృతమున ఈసమాసవిధి మంచికట్టుదిట్టము- 
లతో ఏర్పామైనది. సంస్కృతి వై యాకరణులు చూపిన్మత్రోవనే తక్కి.న- 
(ప్రాచ్యభాషలవారు ఆయాభాషల కనుగుణమగుఅలతియలతిమార్చు- 
లతో బాటనేర్చరచుకొని సమాసరచనలు సాగించినారు. 


సమాససం[గహచర్శిత 


విడివిడిగ (ప్రయోగింపబడిన _ ప్రసిద్ధార్థములగుపదములు 
ఆకాంక్ష, యోగ్యత, సన్నిధులబలముతో ఒకదానితోనొకటి కలిసి 
విడివిడిపదములఅర్థము ' (కర్తృకర్మాది భావముతో) ఏకమై. 
వాక్యార్ధముగ _మారుచున్నది, విడివిడిపదములఅర్థ మును 
తెలుపుటకు అఖిధావృటత్తి చెల్లుచుండగా, ఆసదముల సమూహార్థ- 
మును తెలుపుటకు వ్యపేశిసామర్ధ్యము అనునది సాధకమగు- 
చున్నది. దీవివలన భిన్నభిన్న పదములు నంఘటితార్థమ్నులె 
వాక్యార్థముగా మారును. ఇ శే కొన్ని పదములు ఒకపదముగా 
కలిసి ఆవి తమజఒంటరితనమును కోల్పోయి సమ న్తసదమను- 
'సీరుతో రెండు,ఆంతకు మించినవదములు ఒకే అర్థము (విశేషణ 
వి శేష్యాదులతో) టోధించుట సమాసమని చెప్పిరి. “నమ్‌. అసీః= 
సమానః' అని దీని వ్యుత్స త్త, చక్కగా పదములను (కుచ్చుట అవీ, 


3 


సం్యగవాముగ పదములను [కుచ్చుట అనీ, సమర్థములై న పదములను 
క్రుచ్చుట అవీ దీనియర్ధసు కావచ్చు. చక్కగా [కుచ్చుటచే (శ్రుతిరంజ 
నము, సం[గహముగా ుచ్చుటచే పదలాఘవము, నమర్థములను 
(కుచ్చుటచే ఏకార్థీధావము సిద్దించుచున్నది. ఈ మూడర్భములు సమాసం 
విధిలో ప్రధానముతే. ఈ మూడును ప్రయోజనములే" ఇక్కడ ఒకం- 
పది మింకొకపదను.తో కలిసి సమ _స్తపదమై పరస్పరసంగతార్థమై 
ఒకేఅర్థమును టోధించుటరు ఏకార్థీభావసామర్థ్యము సాధకమగు- 
చున్నది. “సంగత ః అర్ధః సమర్థః" లేక, “సంసృష్టః అర్థః సమర్థః" 
అను వ్యుతృత్తులతో సవ ర్ధు్రి మేర్చడగా -'తస్యభావః " అను 
వ్యుత్చ _త్తితో'సామర్హ్యమ్‌' అగుచున్నది. 


త్‌, జ్‌ స్‌ జ 
పై పెర గ్రాన్నవ్య పేకిసామర్థ్యము మనకిపుడు చర్చనీయము 
కాదు. ఎకౌర్రీవావసామర్య మే మనకు (ప్రధానము. 
(ఖ ( 


ఈ సామర్ధ్యము ఒకవబ్ద: క్రియే. ఈ ఫబ్టిళ కక్రిని ఆధారముగా 
చేసికొని సిమాసవృ త్తి, రద్ధిళవృష్తి, ఏక శేషవృత్తి, కృద్వృ్తి, 
సనాద్యంతిధాతుబృతత్తి ఆని ఐదువృత్తులను వైయాకరణులు 
పేర్కొన్నారు. సనాద్యంళ€ ధాతుషృ త్రితప్ప తక్కిన నాలుగు తెనుగు- 
నకును సమానమురే, వృత్తి అనగా +చ్చవ్యాపారము. ఇది విడి విడి 
పదములను పరస్పరాన్వయముతో కలిపి ఏకార్టీభావమును సంఘటిం 
చును.. పై పేర్కొన్ననాలుగువృత్తులయందును సమాసాదికార్య- 
ములచే లోపించినవిభ క్తులయొక్కయు, పదమలయొక్కయు. అర్ధం 
ములను స్ఫురింపజేయుచు ఏకార్టీభానమును విర్లేశించుచున్నది. 


"ఈ సమాసమును విప్పిచెప్పితే వ్యిగహవాక్యము విశేష 
(గ్రహము (విశేషళ్ళానము)ను .కలిగించునదికావున _ దానికాపేరు. 
“రాజపురుషః' “ఇత్యాది సమాసములందు 'రాజొచాసొప్పురుషః అనియా? 
“రాజ్ఞః పురుషః ' అనియా? మనకు కలిగెడీసందేవాములను (ప్రకరణ 


టే 


. మున బట్టి, ఈ విగహవార్యము ని. రించుచున్నది. సమర్ధమురై నం 
పదిములు అన్నప్పుడు ఆవి సిడివిడి” (ససిద్దార్రములై యుండుటయే 
గాత అఏ ఒకడాసతో నొకటి కలియుటకు అనుపుపడి ఏకార్టీభావ- 
మును టప్రతిపాదింసవలెచు. 'బద్యనేత్రా" అన్నప్పుడు "పద్మే ఇవ 
నేత్రే" అను విగ్రసములో పద్మముల ఉపమానములుగా, నేత 
ములు ఉపమేయనులుగా కవిసం్యపదాయ[పపహత మైనయోగ్యత 
ఉండుటచే అది శిషసమానము. 'కవలమధ్యా *' అన్నప్పుడు “కమ 
లమ్‌ ఇవ మధ్యమ్‌ యస్యాః” అన ష్మగహిందినచో కమలమునకు 
మధ్యమునకు ఏవిధమైనసాచ్చళ్యాది సంబంధము లేకుండుటచే పై- 
సమాసము దుష్టమగుచున్నది. కావున సమానవిధిలో యోగ్యత 
కూడ ఒక (పధానధాగమే. ఈ సం[గ్రహచరిత్రకు ఫలము పై పె 
చర్చంపటోవుసమాసములలో గమనింపగలరు. 


తెలుగులో సమాసము 


ఇన్ని నయమములతోగూడినళఈ సమాసరచన తెలుగులో. 
భాషాసంబంధిముగ నాలుగుతెరగులై. వాజ్కయమున చెల్లుబడియగు. 
చున్నది. అవి ' సిద్ధ, సాధ్య, అచ్చిక, మిశ్రమములు" అవి. ఇవికౌక 
అర్ధ భేదముతో తత్పురుష. బఒహు(వీసి, 'ద్వంద్వ, అవ్యయీభావముం 
లని సధానముగ నాలుగువిధములుగా విభజింపబడీయున్నవి. 
ఈ తత్పురుషాదులకు లక్షణము సాధారణముగ సంస్కృృతశాస్త్రపరిధి- 
లోనిదే. ఈ పేరొన్న అన్ని విభాగములు సుటప్రపిద్దములేకావున నేను 
మరల వివరింపను. 


లెయగులో అవ్యయీభావము 


తెలుగులో అప్యయీభావనమానము లేదని కొందరివాదము. 
సుబంతములు అన్యయములతో సమసించి సమస్తపదము అన్యయం- 


క్‌ 


ముగ మారుటయేగదా దీన్యప్రధానలక్షణము. సంస్థ్రృతములో కొన్ని 
అర్ధవిశేషములందు కొన్ని అప్యయములు సుబంతములకు పూర్వో- 
_త్తరపదములుగా కూడి సమ_స్టములై అవ్యయీధావసమాసము అను- 
"పేరుతో చలామణియగుచున్నవి. ఉదాహరణము: “సూపస్య లేళశః 
సూపష(ప్రతి ; " ' దిశయోర్మధ్యే అఎదిశమ్‌ * ఇత్యాదులు. “ క్లీబావ్యయం 
త్వపదిళం దిశోర్మధ్యే” అని అమరము. తెలుగులో అవ్యయములు 
సుబంతములతో సమసించి కర్మధారయముగనో, షష్టీతత్సురుష- 
ముగనో, ఇంకొకవిధముగనో చలామణియగుచున్నవి. ఆసమస్త 
పదము అవ్యయముగా నుండుటచే దీనిని అవ్యయీభావమన్నచో 
తప్పేది? '"వచ్చునపుడు;” 'నారాయణునట్లు", ' సవితృనట్లు*; 
' వానివలె * ఇత్యాదులు అవ్యయములుకాక మరేమగుచున్నవి? ఇవి 
సమాసములు కౌవినుటకు వీలులేదుకదా? ' వచ్చుచున్నట్టి అపు2.* 


4 


' నారాయణునియొక్కఅట్లు' ' సవితృనియొక్కఅట్లు' వానియొక్క 
వలె” లేక 'వానిన్‌వలె ఇత్యాదులు, సమ_స్తములుకాకపోయినచో 
“వచ్చు ధాతు=విశేషణమునకు అన్నుప్రయు క్త్రతచ్శబ్దము. దేనితో 
లోపించినట్లు ? ' వచ్చుచున్నట్టి అపుడు, 'నారాయణునట్లు," ' సవితృ 
నట్లు! అనునపుడు నుగాగమము సమాసవిధిచేతినేగదా. “వానివఠె' 
అనునపుడు 'యొక్క'" లోపింపకుండినచో “వాని” €బ్బమున కర్ణ మెట్లు? 
కావున ఈ విషయమును పండితులు పరిళోధింపగలరు. 


అన్వయక్ర మము 


వ్య స్తపదముయొక్క_ అర్ధముగాని, సమ_స్తపదముయొక్క- 

అర్థముగాని, మరియొకసమ_స్తపదముయొక్క. అర్ధముతో అన్వ- 

యింపవలసినప్పుడు, ఆసమస్తపదముయొక్క సమగగ్రార్థముతో 

అన్వయించునేకాని సమ _స్తపదముయొక్ష ఏక దేశముతో అన్వయింపదు. 

“సదార్థః వదార్థాంత రేణాన్వేతి నతు పదార్థైకదేశేన ” అని నియమము. 
మా. 


౪01 21-౯2 


6 


"రామః కోదండపాణిః' అన్నపుడు వ్య_స్థమైనరామశ బ్రారము 

య ఎన్‌ రా దథి 
' కోదండిమును పాణియందుగలవాడు ' అనుదానితో అన్వయింప ఇ 
పరెనేకాని, ' కోదండపాణి ' యన. సమ_స్టపదిము యొక్క ఏక దేశమైన- 
"కోదండ" ఇబ్దముతో అన్వయింపగాదు, ఇప్లే 1 నీల మేఘశ్యామః క్రి 
' కోదండపాణిః ' అన్నసమస్తుదములందుగూడ, ఇంతగా నిషే 
దింబబడిన ఈ ఏకదేశాన్వయము సంస్కృృతమునందుగూడ నిత్య 
సాపేక్షములై నళబ్దములవిషయమున తపబ్బనిసరి, 


““వంబంధిళబ్దః సాపేక్షో నిత్యం సర్వః సమస్యతే 
వాళ్యవత్సా వ్య పేషిహి వృత్తావపి నహీయతే 
సముదాయేన సంబంధో యేషాం గురుకులాదినా 
సంన్పృళ్యావయవాం స్తేతు యుజ్యంతే తద్వతా సహ” 


అని వై యాకరుణులు వాకొన్నారు, 'దేపదత్తస్య గురుకులమ్‌' అన్న 
పుడు 'దేవద త్తిస్య' అను వ్య స్తపదము, “గురుకులమ్‌" అనుసమాసము- 
నందు ఏక దేశమైన'గురు'ళబ్బముతో అన్వయించక తప్పదు. "గురువు" 
అన్నప్పుడు “ఎవనిగురువు?”* అని ఆకాంక్ష విధిగా కలుగసచున్నది, 
దానికి “దేవదదత్తస్య' అనునదియే సమాధానము. 


తెలుగులో ఏక దేశాన్వయము 
కాని, ఈ ఏకదేశాన్వయము తెనుగునందు చాల వింతగ మారి 
నది. 


“చ॥ పరువడి నగ్నిహోత్రములు బంధులు శిష్యులు. దోడరా మహీం 
సురవరులెల్ల( బాండుసనృపసూమలయొద్దకు( వ్రీ9 నేంగుదె - 
చిరి బహు వేద ఘోషముల+ జేసి నిర్వప్పసమ స్తకిల్చిషో= 


త్కరులగుచున్నధన్యులు జగత్పరిపూజ్యులు ద్రిహ్మసమ్మితుల్‌ 


భార ఆరణ్య, 1-11, 


7 
ఉ॥ రాంచిరి న్విరేశ్వ లఖండిత రూపవిలాసనంపదిన్స్‌ 
= ౦చివపంచబాణు(డగువాని సమ-చితసారదీరత్‌ లి. 
గాంచన భూధరింబునకు( గాడిలినచ్చెలియెన వాని ని 
ర్వంచితదానిశక్తి సురరత్నము(టోలెడ వాని న్రైషధున్‌ 
శృంగార నై షవము 8-40 
ఉ॥ ఆగజువాక్యముల్‌ ద౭లచి యర్జును డప్పుడు వారితోడనం 
త్యుుగత దక్కి. యెంతయు. బ్రియోక్తుల నిట్లను; మీకు మాయెడన్‌ 
విగ్రహమేల నెయ్యమున విడ్వుండు కౌరవరాజు( బారిన 
ప్రాగసరుంకు ధిర్మసుతుప న్చిది మీకు నలంఘ్య మిత్తలీన్‌ 
_-భార. ఆరణ్య, 5-16 
పె పద్యములలో ,క్రీగీలలుగలవి. 
మొదటిదానిలో “నిరస్త అను క్రప్రత్యయా౭ంతమునకు "ఐహువేవ... 
.... జేసి. అనునది హేతువుగ అన్వయింపవలసియున్నది. అళ్లే 
'వంచిత”* అను సమానైకదేశమునందు “ అఖండిత. ......దన్‌'"" 
అనుపదము హేతువుగా అన్వయింపవలసియున్నది ' రి ....రుండు" 
(ఖు 
అనునది 'ధర్మసుతు' అనుసమానె కదే' మునందు విశేషణముగ 
అన్వయింపవలసియున్నది. ఇ టి ప ద్ద తి సంస్కృృుతమునందు 
అపసిద్ధము. ఈమాత్రపుప్రాచీన ప్రయోగములను అధారముగ- 
చేసికొని మనఅన్నమయ్య న్వేచ్చగ ఈ ఏక దేశసమా సములను 
పండించినాడు. 
1. * చిగిరించేనాలోనిసిగ్గులకు(గాక ” (సంపు, 2-పాట 280) 
తగిలి నీవు చూడ(గా( దలవంచేదాననా 
వొగి నీతో గర్వమని వుందానంగాక 


పగటున నవ్వ6గాను పరాకయ్యేదాననా 
చిగిరించేనాలోనిసిగుల కు.గా 3 ॥ నీవు ॥ 





8 


ఇక్కడ. చిగిరించునవి సిగ్గులు. ఆసిగ్గులకు ఆధారము. నాలోపలి 
భాగము. న్యాయముగా 'నాలోచిగిరించేసిగ్గులు' అని చెప్పవలసి 
యుండగా, అన్నమయ్య పై విధముగా పప్రయోగించినాడు, దీనికి 
'నాలోవిసిగ్గులు. ఆని ముందుగా విగహవాక్యము చేసుకొని, 
చిగిరించెడి నాలోనిసిగ్గులు అని తరువాత వ్యిగహవాక్యము. చేసుకొని 
సమసింపవలసియున్నది. ఇది శివభాగవతాదిసమాసకోటికి 
చేరిన్నక్హైనది. ఇట్టివి తెలుగులోకూడ అప్పరూపమైనవే. ధాతు జ 
విశేషణములు తమవిశేష్యముతో సమసించుట సహజము, కాని 
అన్నమయ్యస్వాతం[త్యము ఈశాస్త్రమును లెక్క పెట్టదు. ఇళ్లే, 


ల “రేయింబగలును సీ రేపల్లెలో చేంఠలు” (సంవుం28 - పా 610) 


'రేయి.ంబగలును నీరేపల్లైలోచే[తలు 

ఆయాలు మోవంగా నిన్ను నాడె.గా చెలి 

యీయెడనై తే నేము యింతేసికి నోపము 
పాయపృవాండవు మాట(బడ నోపుదువుగా ॥ ఆందు॥ 


ఇది మరీవింత. ' రేపల్లేలో' యనునది వ్యస్తపదము. నీ శబ్దమునకు 
“చేంతలు* శబ్దమునకు పరస్పరము దగ్గరసంబంధము. ' రేపల్లెలోని 
నీచేంతలు ' అనుట సహజముగాని, 'నీ చేంతలు'* అను సమానమధ్య 
మున 'రేపల్లెలో, అనుపదమును ఇరికించుట ఆన్నమయ్యభాషా 
స్వాతంత్యమునకు లేదా దొడ్డ సాహసమునకో గురుతు. రేపల్లైలో 
చేంతలు అలుక్సమాస మనుకొనెనేమో ?అళ్సైనా ఏక దేశాన్వయ- 
దోషము (త్రోయరానిదే. ఇట్టి సమాసములు తిక్కనాదులలో ఉన్నట్లు 
అనుకొనవచ్చుగాని, నిదానముగ యోచించినచో వారికింత తెగువ 
లేదనియే చెప్పవలెను. 


ర 
ఉ॥ ఎత్రినవేడ్క. ( గంధరము లెత్తి మొగంబులు సాంచి చూడ్కులం 
జొత్తములున్‌ విగిడ్బి తమచెందెడునిక్కలు రోసి యింపుద - 
కొ్కటత్తంగ నొక్కచో నొకటి నొక్కిటి గాంచి యెలర్చు కాయ్వులం 
జిత్తజుకేళ దేలె విలసిల్లుచు జక్కవదోయి వేకువన్‌ 
-- భార-.ఉద్యోగ 2.140 


ఈ పద్యములో “తమచెం దెడునిక్కలు *” అని తిక్కన (ప్రయోగించి 
వట్లు, చూపవచ్చుగాని, ఆయన మెలకువలను గమనింపవలసియున్నది. 
ప్రాతఃకాలవర్షనలోనిపద్య మిది. రాత్రియంతయు విడివడినచ్వకవాక_ 
ములు వేకువన తమచెందెడునిక్కలు వెదకి చిత్తజకేళ తేలినవి. 
ఇక్కడ 'తమఇక్కలు కాదు. “తాము చేరెడుఇక్కలు” కావున 
“తమి” శబ్దమునకు “ఇక్కులితో (ప్రత్యకసంబంధము కానరాదు. 
కావున ఇట్టివాటితో ముడి వెట్టి ఆన్నమయ్యను స్వాతంత్రములేని_ 
వానినిగా చేయరాదు. 


ఇక్కడ మరియొకవిషయము చర్చింపవలసియున్నది. కర్మాది- 
కారకములు (పధానములుగ వివక్షింవబడి ధాతుజవిశేషణములతో 
సమసించునపుడు ప్రాచీన్నపయోగములందు. అది షష్టీతత్పురుషము 
గనే చెల్లినది ఉదాహరణములు : 


1, వ॥ అవిన నప్లేవి యందణము వానిపోయినవలనం౦ బోవుదమని 
మెప్పటియట్ల ర్థాక్షసబలనమన్వితులె గగనగతి వరిగి 
సౌగంధికతీరంబున 

(భార-ఆరణ్య 0.874) 


2 వ॥ అట ధర్మరాజు భీమసేనుపోయినవలను (ద్రౌపదిచే నెజింగి.... 
యార్షి షేణుండనుమువివరునాశనుంబున 
! 


(భార-ఆరణ్య-1- 22) 


10 


తీ ఉ|| పల్లదు(డైన యొక్క_.కులపొాంనను చేసిన దాన్‌ దతుు ల౦= 
బెల్లను దూషితంబగుట చయేమయపూర్వము; గొవునన్‌ మహీ. 
పల్లభ తక్షీకొధమునెప. బున సర్భము లెల్ల నగ్నిల్‌ రో 
్నదిళ్ల(గ సరృ్పృయాగ మతిభథియుత చేయుము ఏప్ర (న్యాక్‌, 


... వారు ఏం!1- 126 


4 చ॥। అమిత జగదృ్భయం౦ంకర విషళాగ్నియు న్మపతిహవ్యమాన వీ జ 
. ర్యము(గలయట్రిసర్పముల కాజన మేజయుచేయు సర్పయా 


గమున నుఎ, గ్రపావకశిఖాత తులం దొల(గంగ( గారణం౦._ 
బదులచరి.త యేషు చెప్తమయ్య వినం గడు వేడ్క. యయ్యెడున్‌ 


, +,భొర - ఆది. 1.128 
న్‌ శస నతు మాచుట్టమవ పో లె నెషమ్ముతోడ- 
నవహితుండవై పూవ పల్కు అలొఎవరించి 
్ష ఇళ్ళ కళ అజా 
తాజర త్యారు. 6€గని చెప్పవ య్య హ్‌ 
నెటు(గుదేని మావడియడునవీయవన 
తతా. న్‌ 
+... భార-ఆది-2--1805 


(1 56|॥; వివి భిష్ము ( డనవీయె మ్‌ కీ. 
టని యానకతి యీ(గ(దగునె యమ్మెయి నాప -- 


+, సివిననననననా ఓ 
త్‌ 


ల్కాన పల్కుసు దుఠీ నాతొ 





ల్పిన వతమును జజుప నంత చిజబుతన చెప్పండా. 


+ ఆ భార-అ దింకీ..220 
పై క జ (ములలో (క్రీగీతలు “అటి యిత్యాదులు, “వానియొక్కపోయిన 
వలను”, “భీమ సెనునియొక్కె పోయినవలసు" ఇత్యాదిగా వ్మిగహ 
వాక్యము. కాని, ఇది కాలాంతంమున కర్మాదులయందు ఆరోపంప 
బడిన, కర త్వ(యొధాన్యమునుదిట్ల వానికి ప్రథమావిభ క్రికూడా 


వచ్చినది. ఉదాహారణము ;-_- 


[11 


తే॥ సీవు 'సెప్పినమాటలు నిర్మలములు,' నిపుణ సమ్మళ ములు రాజనీతిమార్గ_ 

టోధకంబులు నైనను బుక్రుఏడువనోప “ధర్తోజయతి యని యుండువాండ. 

_- భార-ఉద్యో- ౬0 

ఇత్యాదిగా “నీచే చెప్పబడిన మాటలు" అను అర్హమున (ప్రయోగింప 
బడినది. దీనినే 


కర్మాదేః కర త్వం (ప్రభమాచ నవర్ణకశ్చ తద్వత్స్యాత్‌ 
అని సమరించినది. (ఆంధళబ్దచింతామణి-హ లంత పరీచ్చేదము రికి 
షు జ 


శా॥ వేదాభ్యాస విశేషపూత రసనావిర్భూతభూరి స్తవా 
సాదబ్రహ్మముఖౌ ఘవిఘ్నితి నవశ్వర్గ క్రియా కేళి దే. 
నా*న్‌ గాధి తనూజుచే సగము సేయంబడ్డమిన్నేలు ప్రాం 
సాగస్వచ్చదుకూలక్షై తవమునం జాలంగ నొప్పుం బున్‌. 
__- శృంగారనై షధము-2...!| 
ఇత్యాదిపద్యములలో (క్రీగీతలుగలస్టలములు సహజములై నవిభ -_ 
క్తులతోనే కూడినవనీ చెప్పనక్కరలేదు. 


పై చింతామణినే అధర్వణుడు, 


“ స్యాత్కర్మధారయాభాసః కర్శృత్వే కొరకాథితే ” 
(ఆధర్వణకా రికలు-హలంత-17) 


అని సమర్డించినాడు. దానినే చిన్నయనూరిగూడ “కర్మాదులకు( 
(బొధాన్యవివకయందు ధాతుజవి శేషణంబులు కర్తత్‌ డండటోతె వాని_ 
తోడ సమసుచు” 


(బాలవ్యాక--స మా గపశిచ్శేదమ. -సూూతము-20) 


అని స్మూకించినాడు.. ముందు పేర్కొనిన షష్టీిసమాసముగ 


చెలుబడియెనవా నియంటు (వానిపోయినవలనను, ఇత్యాదులంద్దు) 
ర్‌గి మ్‌ ల 


12 


అది సమస్త పదముగ వ్యవహరించుటకు అవకాశమున్నది గాని, 
“నీవు చెప్పినమాటలు ఇత్యాదులు సమస్త్వములనుటకు వీలుకాదు, 
అథర్వణునివాక్యమును ఆధారముగ _తీసికొన్నచో "నీవు చెప్పిన 
మాటలు”, “రాముడు సెడలినవనము " ఇత్యాదులు కర్మధారయాభాస 
ముళ్లై చెల్లవలసియున్నవి, ఈయవకాశమును చూచుకొని 
“నా యొనర్పంబూనినయిమ్మహాప్రబంధమునకు *” ఇత్యాదులుకూడ 
సమాసాభాసములుగ _ చెల్లవలసినట్లు తోచుచున్నవి. లేకున్నచో 
“నా యొనర్చ....మునకు *” నందు 'నా* శబ్దమునకు ' పూనిన ' ధాతుజ 
విశేషణముతో ప్రత్యక్షసందింధము కలదు గాని ' ఒనర్పన్‌' అను 
అన్నంతము సమాసమధ్యపతిత మై అన్వయమునకు ఇబ్బంది కలిగించు. 
చున్నది. కావున ' ఒనర్చన్‌ ' ఆబు ఒన్నంతము ' పూనిన ' అను- 
ధాతుజవి శేషణమునకి ఒక్కకియను. నిర్దేశించుచు * ఒనర్పంబూనిన ” 
కలిసి సమాసాభాసధాతుజవి శేషణమై "నా" శబ్దముతో అన్వయింప- 
వలసియున్నఫి. ఇటువంటిఅవ్యయములు సమాసమధ్యపతితముల్రై 
వాటితోకూడినఆపదమంతయు సమ స్తపదముగనే వ్యవహరింప- 
వలసియున్నట్లు తోచుచున్నది. ఈ పద్దతి సంస్కృతమున అక్క 
డక్కడ కానవచ్చుచున్న ది. 


1. “ అవధృత్య దివోఒపి యౌవతైై ర్నృసహాధీతవశీమిమామహం౦ 
కతమస్తు విధాతురాశ మే పతిరస్యా వసతీత్యచింత యమ్‌ ” 
--నైష-2-41 


2. ూవల్షికింవననికుంఏత మింగితం సా లింగం చకార తదనాదరణ 





స్య విక్షా। 

రాజ్ఞోఒపి తస్య త ౧లాభజఎ3వహ్నిశ్చేపీన్నదిటూవ మంనచ్చ 
ఎఖ మధూమః 
(వైషు -11-88) 


13 


ని వృళత్తానుపూర్వే వచాలదీర్లే జంఘే కుభే సృష్టవత స్తదీయే 
శేషాంగవిర్మాం విధా ఎ. ల$ లావణ్య ఉత్నాద్యి ఇవానయత్ని' ॥ 
(కుమా-1-85) 
నక్రోధో నచ హూత్సర్యం నలోభో నాళుభా మతిః : 
ధవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్త మే ॥ 
(విష్తుకహ్యస-188) 
. అభ్యాసోపి కర్మణా కౌళశల మావహలి. నపాపకృవ్నిపాత 
మ్మాశేణ ఉదబిావరపి (గావణి నిమ్నతామా-ధాతి 
న్‌ (వామనాలంకారస్యూతో దాహృతమ.) 
(క్రీగిళలుగల 1, 2 స్థలములందు, సమాసమధ్యపతితావ్యయము 
లక సమోసమును మల్లినాధు ము చూపినాడు. 2 వ దానియందు మాత్రము 
“నై షధీయటప్రకా॥ ' వృాథ్యాతయగు నారాయణుడు "భూవల్లి వేల్లిత 
మధాకృతిభంగిమైషా ” అ౦ పాఠరాంతరము చూపినాడు. *ఫ, శీర్‌ 
పదములంమ సమాస అసమాసపత్షములు పరామర్శించినవా రున్నారు. 


ఇటివాని నాధారముగ జేసికొనియమే మనతెలుగుకపులు విచ్విత 
మైన సంఘటనలను కావించినారు. తిక్కన రచనలో:_ 


“* శే॥ ఒకటి యరిగెవ( గృప చిగురొత్త( జెప్ప 
వలయు మీరు మాయింటి! వచ్చి యొక్క- 
ప్ర*్య క్రిందుగ నిరువదియైదు దినము- 
లనఘ విదించి తుదిమొ:లెన నీదు” 
నా _-భార-ఆనుళా.?_.320 
“క॥ చరితం బద్భు ము మనీ- 
శ్వర దీనికి, గారణ. ఏదారమున కగో- 
చర మెటి.గింపువునుండు నా- 
ఛరణీవల్ల భువితో నతంకిట్లనియెన్‌, 
(వావిళ్ల-పస్‌ 1948 భార -ఆ నుకా--880) 





* చూ: “వందర్శ్భకుద్ధిః) శ్రీమాన్‌ గ. €. ౪. నరసింహాదార్యులు, 'ప్రైసూ 
వాంజలి॥, (0428222100 1976-27, 5. ౪. 0:10121 601జ్రల 210024 
షే 


14 


ఇక్కడ పూర్వపద్యాంతమైన “సీదు" శబ్దము, ఉత్త రపద్యాదియందున్న- 
“చరిత " శబ్దము కలిసి సమస్తపదమే కదా. దీనిని రెండుపద్యము- 
లలో విభజించి వ్రాయుటయెట్లు? కావ్యమంతయు మహావాక్యముగ 
తీసికొని చేసినరచనకాటోల, కావున ఇట్టి సన్ని వేశములను 
ఎన్నింటినో తరచిచూచి, చదువువానికి ఆ ర్థము కావలెనేకాని 
సమాసములందు పపదము ఎక్కడున్న నేమాయను? అని నిశ్చయిం 
చుకొని మాఅన్నమయ్య (గ్రాంథిక-వ్యావహారభాషలతో సంకీర్ణమైన- 
తనరచనయందు మరికొన్నిసమాసములను ప్రవేళపెట్టినాడా? అని 
తోచుచున్నది, 


ఆన్నమయ్యలోని సమాస విశేషములు 
1... ఘనురాలు : (సంపు £5 _పాట 20) 


క ఎంతె నా నాతండు నీకు నెక్కుడుగాదా 
కాంతుండు మన్నించంగానే ఘనురాలవైతివి ॥ పల్లవి ॥ 





“ఘన” +బ్బముపై “ఆలు* శబ్దమును (స్తీవాచకము) 
౧ శబ (0 
జోడించి ' ధీరురాలువఠలె సమసించినాడు. ఇదేమంత పెద్ద సాహసము 
కాదు, 


2 నీయాపెసంది :- (సంపు 24 ఎపాట 120) 
“*చితగించి చూడవయ్య చిరునవ్వు నవ్వీ నాపె 
అంజ 
అక ల సీయా పెస౯(నం?)ది నసెంతవనికో 
తత్‌ -తాకాలవాలరనాలావాణావరంతాాగాతోరతాక్తక నామన. కూవవాఖవావకుకొంతానుు. 
కొత్తకొతృచెమటలు గోర నీషె( జిమ్మీని 
అల అనాల్‌. ళ్‌ం 
తత రాన నది చొటికతడంబాటులో ॥కొన ౪ 
అజటీ యు . 
"సివు.[-ఆపే' అని ఈ రెండింటికి మొదల ద్వంచము. 
దానిపె “నీయాపెల యొక్కసంద” అని తత్పురుషము క్ష ద్వంగ్వాంతే 


15 


శూయమాణః శబ్దః ప్రత్యేకమభిసంబధ్యతే” అను నియమముతో 
పై ద్వంద్వమునకు "సంది" శబ్దముతో అన్వయామి. దిహువచన “లి 
గూడ ఎగిరి పోయింది. ఇట్టివానికి 
“*క॥ చెలిమియు సంభాషణమును 
దిలిమివివాదంబు. (దోపు. బాడియు దమయం౦= 
తలవారితోన తగు నధి- 
కులహీనులతోడనై న( గొఅగా దరిపా 


భార ఉద్యోగం? 46 
అధికులతోడ హీనులతోడ అనిగదా అన్వయము, 





క్రీగీతలు గల కవులప్రయోగములవంటివి కారణములు కావచ్చు. 


$. తననాకింతే : (సంపు 25 = పాట 862) 


“కూడి తనచే(తిలకు( గోపగింతునో యేమో 
యీడనుండి మొక్కితి నాకింతేచాలు 

వోడక నారెకు రాగా నొగరాౌనో తీపొనో 

యేడకేడ తననాకింతే చాలు ॥* ఏల ॥” 


ఇక్కడ “తనయొక్కనాకు' అని వి[గహించుటకు అనకాళ 
మున్నది. కాని '3నకు నాకు' అని చెప్పినచో పప్రకరణార్థము పొందు 
పడినట్టుండునని భావన. 


4 తుమ్మిడలు (ల) బెదరని తోరప్పగుంపుః (వంపు 21పాట "ల్సి 
“తమ్మివిరి నీలాల తభకుమెజు(గులు 
తమ్ముదలు (ల 7) వెదరనితోరప్తపంన్య 
ఇమ్ముల (శ్రీవేంక పేళ యిది సిపరనుమీ,ద 
నెమ్మది( దావుకొసి నింజెను యీసిరులు ॥ లన్ని ॥ 


16 


“తుమ్మిదలు”* అని వ్యస్తముగ విరిచినచో అన్వయము 
సులభము కాదేమో! “లు స్థానమున 'ల' పెట్టుకొన్నచో “తుమ్మిదల- 
వెదరనితోరపు గుంపు అని కాపచ్చు. కాని దీనికి సమాసమెట్లు? 
వ్యగ్రహవాక్యమెట్లు ? భెదరనితోరమైనగుంపు అవి ముందు సమసించు- 
రొన్మి “తుమ్మిదల” షష్టితో తరువాం సమాసము కూర్చవలసియున్న ది. 
'చెచరనీతుమ్మిదలతోరపుగుంపు” అన్న చో సులముగా తోచును. కాని 
ఆయన, భ_క్రిపారవళ్యములో-ఆ: చనావేగములో-ఆ భాషాస్వాతం- 
(త్య్రోములో యతిప్రాసలనిర్పంధముతో ఇట్టిచిల్లరమార్చు లెన్నియైన 
చేయవలసియున్నది. 

ర్‌. సీయింత్రై నవెనకినె : (సంపు 24 పాట 57) 
“ యాయలమేలుమంగ నిన్నెనసీనవెనకనె 
పాయము వచ్చి యీరీశ' బరగినది 
చాడాల శ్రీవేంక కేశ నీయింత్రె నవెనకనె 
కాయపువిలాసాలగని యెనది ॥పిన్న॥ 

“ఇంత్రె నటువంటి వెనక* బాగానే వుంది. నీ శబ్రమున కెట్లు? 

“నీకు లేక నీవలన ఇంత న వెనకనే" అని చేసికొనవలెకాటోలు. 


6. కైకొన్నవాగిసంచకారు : (సంపు 26 పాట 503%) 

“వుంకువిచ్చి కై కొన్నవొగిసంచకారు సుమ్మీ 

అంకెల నీకొన వేలిఆవుంగరము 

పొంకాన నే మెన్న6డు పూచి యిచ్చినది లేదు 

లంకె బెట్టుకొంటివి పల్లదా రేలాడేవు ॥ ఐతే 

“కైకొన్న" ధాతుజ విశేషణము 'సంచకారు" తో అన్వ్నయింప- 

వలసిన అవసరమెంత్రై న గలదు. కాని మధ్యలో 'ఒగి” కేమిసందం- 
ధము ? |[కమము మొదిలై న అర్హములలో ఒగి శబ్దము (ప్రసిద్ధము. 
కొన్నిపట్టులందువలె ఇక్కడ వాక్యాంంకారముగ (ప్రయోగింపబడినం 
చేమో ? | 


17 


7. చేతినీవుంగరము : (సంపు 25 - పాట 406) 


“సీత నీకు జెప్పి పంపి శిరోమణి నీకిచ్చె 
నాతల నే మెజఅ(గము అదేమాట 
చేతినీిపుంగరమును శిరసున నెత్తుకొనె 


యేతలంపు లెట్లౌానో ఇదిగో మాట 


“నీచేతిపుంగరము * అనుట సబబు, ఇక్కడ ఉంగరమునకు 
నీశబ్టసంబంధము అత్యావళ్యక మైనను ' నీచేతివుంగరము * అనుటతో 
ఆయర్థము దెబ్బతినదు. కాని ముందు చెప్పినట్లు రచనా వేగములోని 
యతిప్రాసలమిర్బృంధము ఇట్టివానికి కారణము. 


8. _ పిగ్గుతో బెట్టినయట్టిచెలినీచెక్కిటిచేయి: (సంపు 2-పాట 580) 
లర లి ల 
' “*సిగుతో. బెట్టినయట్టిచెలినీచెక్కిటిచేయి 
గ! టబ "6 
- వెగ్గళపుంజింతలంటా వెరచితిమే 
బగ్గన నీవుయ్యాల వె నూఃగేపయ్యదజారు 
నిగ్గుల విరహమంటా నివ్వెరగందితిమే ” 


ఈ" అట్టి'అను సాద్భృశ్యవాచకానుసంధానపదము (అట్టిరాముడు, 
ఇట్టిరాముడు, ఇట్టివాడు, అట్టివాడు ఇత్యాదియందువల్సె ఏదో ఒక 
విశేష్యమును కోరుచునే యుండును దీనిని 'చెలి" శబ్దముతో చేర్చినచో 
అక్కడికి పదము ప్పూర్తియగును. ఈ 'చెలి శబ్దము ఇంకొకదానితో 
అన్వయించుటకు వీలులేదు. గతిలేక “నీచెక్కిటిచేయి” లోని 'సీ* 
శబ్దముతోనే సమసింపవలసియున్నది. 


మరఠికొన్నివింతలు. సమాసమధ్యములో (క్రియాపదమిమిడి - 

యుండును... అ సమాసమధ్యము నుండి [క్రియాపదమును ఏరుకొన 
వలెగాబోలు. 
£్‌ డీ 


18 


0. జీడిపంటిగింజవంటి చెంగియుండె సీగుణము :; 
(సంపు జపా 420) 
“ గోడంబూసిననున్నము కూడ పెట్టనేరనోప 
ఆడుకోలుమాటదప్పెనని యెంచేనా 
జీడిపంటిగింజవంటిచెంగియుండె నీగుణము 


కోడెమారుని క త్తికి గురినేనేనా” 
ఇక్కడ “వంటి* అనునది నీగుణముతో కలియవలసినది. 

మధ్యలో 'చెంగియుండె " అనుధాతువు, ఈ ప్రవాహ వేగమును అడ్డు 
పెట్టగల వైయాకరణు డెవ్వడు? లేక చెంగియండే, అని ధాతుట 
విశీషణముగ భావింపవలెనేమో. ఆయినా “వ(టికి" ఇబ్బందే. “వలె” 
కావలసిందే. 
10, అనేకపంతగా(డపవు ; (సంపు 24.పాట 180) 

“* అనేకపంతగా(డవు అందగా(డవు 

మునుకొన్నమావెంగేలు ముంచుకొనీనా ॥ పల్లవి 

న. 

దీనిని చూడగనే 


“ప్రాయేణ వైయాకరణాః పిశాచాః 

ప్రయోగమంత్రేణ నివారణీయాః ” 
అన్న దిజ్ఞాపకమువచ్చి, “దిన వెచ్చము గర్భగుడి! వంటివాని ప్రక్కన 
దీనికి సిరహాసన మివ్వవలసినదే, “జీవగజ్ఞ' “ప్రాణగొడ్డము' ప్రమాణ 
మైతే “అనేకపంతగా(డవు” తప్పుచేనెనో? 


11. ఒబ్బుద్దితో : సంపు 24.పాట 520 
“ ఉండవయ్య ఇక నీవు వొబ్బుద్దితోను 
నిండుకొనె నవ్వులెల్లా నే(డు నా నెలవుల _ 4 పల్లవి॥ 


ఒక -1- బుద్దితో, ఇక్కడ “ఒక” శబ్దమునకు “ఓ” ఆదేశము, 
దావికి, శాస్త్రములో లేకపోయినా [తికసంధి "వచ్చి ర. కావలెను 
కాబోలు, అపే, 


19 


18 నియ్యెడ : (సంపు 26.పాట 200) 
నగితిం జాలదా నీతో నాలో. గోపించుకొనక 
మగుడి( గమ్మటి సీవే మమ్ము దూరేవు 
మొగమోడితి. జాలదా మొక్కలీండ నియ్యెడకు 


18. వియ్యాన : (సంపు 25-పాట 
“*విక్రసీకే యాడుకోకు నియ్యాన 
కైకొని నేనే నీపై గడియిలచే(గాసి"” ॥ పల్లవి ॥ 


14. నియ్యిచ్చల : (సంపు 25-పాట 192) 
“కొయ్యతనాన నన్ను( గూడితి పానుపుపై నీ- 
నెయ్య మెల్లా గంటిమి నే(దే నేము 
యియ్యెడ (శ్రీవేంక కేశ యిన్నియు నియ్యకొంటిమి 
నియ్యిచ్చల మోవిపయి నింతురా గుజటుతులు ౪ ఏమి ॥ 


ఇత్యాదులందు కక్రీగితలు గలవి. “న్తీ' కబ్దములోని “ఈ” కారముతో 
(తికసంధి సాగించినాడు. ఈ ప్రయోగములు కోకొల్లలుగ గలవు. 
“ఆ, ఈ, ఏ” లు సర్వనామములే, నీ శబ్బముకూడ సర్వనామమే. 


“ఇదమద నేతద్య త్తచ్చబ్దా శృద్దాంతరాన్వయే బహుళమ్‌ 
(హస్వం ప్రపద్య దీర్హాద్దిత్వ ముపర్యక్షరస్య జనయంతి” 
-.. చింకామణీ--హలంతపరి 0 


ఇత్యాదిశాస్త్రము ఉపలక్షణము మా[క్రమేనని మాఅన్నమయ్య భావన 
కాటోలు. 'కట్టకడ" శబ్దమును “కట్ట6గడ గ” వ్రాయుట వీరిపరిపాటి 


ణు 


15. _ఎవ్వతోచేంతలు : (సంపు 26 పాట 898) 
“మొగమిచ్చి సారెసారె మోవాము చల్లుచు నాతో 
నగగా నేనూ నై నవ్వేంగాని 
యెగసక్కేలకు నీమై నెవ్వతోచేంతలు చూచి 


సగమె లోలో నీకె జడిసీ నాదేహము" ౫ సీకు ॥ 
ల లు 





ఎవ్వతెయొక్క_ చేంతన్‌ అను వ్యిగహవాక్యముతో "ఎవ్వతె 
చేతన్‌" అనుదానిపై సందేహార్టకమైన 'ఓి స్వరముచేరి “ఏవ్వతె 
మ ఘా 6ఉ 6౬ 
చేంతనో* కావలసియుండగా 'ఎవ్వతోచేంతను' లోని సమాసపదముల 
మధ్య సందేహార్థకస్వరమును జోడించినాడు. 
“ఆంధం షడ్వర్ష పర్యంతం పదం స్యాత్కర్మధారయే” 
(ఆఠర్వణ-హలంతము-2ట 


ఇత్యాదినియమములుకూడ మాఅన్నమయ్యదోవ కడ్డమురాలేవు. అచ్లే, 


16. కలకంటి : (సంపు 12 _పాట త(వి 
“కలికితనములపోగు కమ్మ(దావుల వేగు 
వలపుతమక ములపరవళముపెనుడాగు 
కలకంటిబాగు వేంకటపతికి( జెలరేంగు 
చెలియ సమరతుల మించినవింతబాగు ॥ మౌోహం॥ 


17. సొన్నాటంకాలు : (సంపు 12 _-పాట 804) 
“ముదితనడపులలోని మురిపెమే వెయినేసు 
కొదమగుబ్బలతీరు కోటివేలు నేసు 
సుదతి బిత్తరిచూపు సొన్నాటంకాలే వేసు 
ఆదరబింబముతీరు ఆరువేలు నేసు ॥ చూడ ॥ 


21 
18. నేతి (చేందు) కు త్తికవాండు, (సంపు! - పాటి 407) 
వాలానాయయునాలానకొతాణనలుననతనాయాడరానాకారులాయకానకాకారాలరాయడానాలల కాగాక చములజణణానా,. 


౮ స్పేత్రి కుత్తికవాండు నెడకుండ దాంచినం 





పా6త పెద్దఏల్లు బలువున 
నా(తికొరకు వచ్చి నడిమికి వితళిన 
శీతలాండుగ దె శినకాటి ॥ జిగర ౪ 


ఇత్యాదులు (క్రీగీకలు గలవి) పండితు లూహింపవచ్చు, 


ఇంతవరకు సమాసవృ త్రినిగూర్చి ఏదోళొంత చర్చ సాగింతిని. 
తత్చురుషాదుల లక్ష ఇములను గూర్చి మన వె యాకరణులు చెప్పిన- 
దానికంకె చెప్పదగిన దేమీలేదు. ఇకపోతే ' ఏక శేషవృత్తి' అన్ని 
ప్రాచ్యభాషలకు సాధారణమే. జాత్యేకవచనములు, నిత్యబహు- 
వచనములు అఆయాభాషలకు వాటివాటిసర్మపదాయములతో సుప 
సిద్దమురే. 


తద్ధితవృ త్తియం దెక్కువగ, కృద్వృ త్తిమందు పరిమితముగ 
అన్నమయ్య న్వతంత్రించినాడు. తెలుగునకు అసలే వ్యాకరణము 
అసమ్మ్యగము. ముందుపేరొన్నసమాసాదినాలుగువృత్తులందు దాని- 
బలము మరీ పరిమి3ము. ఈ పట్టులందు కవులస్వాతం[త్యమునకు 
పరిమితము లేదు 1. నుమ్బోత£ (చింతొంసంధి-?0) 2. పరుషే 
సరశేచై వ సమానే నుముతో భవేత్‌, అ(దుతాత్సరళాత్‌ (అథ-సంధి- 
28) స్యూత్రములతో జరుగుసమాససంధులవిషయమున అన్నమయ్య 
చాలస్వాతం(త్యమును వ్రయోగములతో చూపినారు. జొపవిభ కక్తీక- 
(వత్యయములవిషయమున, ఆసమాసములవిషయమునా అంతే. 
(పవాహభాషలందు ఈ పద్దతి తొలగింపరానిది. 


కృ త్తద్ధికములకు సంబంధించి కొన్నిపదములను ఆయా 
పాటల్మకిందనే పకృతిప్రత్యయములను విరిచి చూపినాను. _ కొన్ని 


గడుసరి ప్రయోగములను ఆయా సంపుటములకు సంబంధించిన 
౪౫ 21-౯3 


22 


'సందిగ్ద పద సమీక్ష” లో పం*మర్శించినాను. పండితులు పరిశీలించి 
తిప్పొప్పులు తెల్పినచో వారికి కృతజ్ఞుడనై సవరించుకొనగలను. 
“ అపరితోషా ద్విదుషాం నసాధు మన్యే పయోగవిజ్ఞానమ్‌ ' అని 
గదా పెద్దలమాట. 

కీ॥ శే పూజ్యపాదులు రాళ్లపల్లి _ అనంతకృష్ణళర్మగారన్నట్లు, 
"ఇదం (బ్రాహ్మ మిదం కొత్ర* మన్నట్లు (గాంథికవ్యవహారికములను 
రెంటిని సవ్యాపసవ్యముగ వాడి, తెలుగువాజ్మయానికీ, సంకీర్తన 
సంప్రదాయానికీ వన్నెవాసులు సంతరించిన తాళ్లపాకకవులవాజ్యయ- 
మున జరుగవలసిన పరిశోధన మెంతోగలదు. 


ఈ వాజ్మయసనేవకు కావలసిన సౌకర్యములను సమకూర్చు 
టలో ముందువెనకలు చూడక, అర్థమును, ఆదరమునూ చూపుచున్న 
తి. తి, దేవస్థానముల కమిటీ ఛేర్యన్‌ శ్రీయుతులు 11. రమేళన్‌ 
ఐ. ఏ. ఎస్‌, గారికీ, తి. తి. దేవస్టానముల శ్రీకార్యనిర్వావాకులు 
శ్రీయుతులు 2... 1. ప్రసాద్‌ ఐ, ఏ. ఎన్‌, గారికినీ నాయఖి- 
వాదములు, దేవుడిచ్చినవరాన్ని పూజారి ఇబ్బడి ముమ్మడిగ పండించి 
నట్లు, పైయధికారులు చూపినఆదరమును, తన కార్యదీక్షతో 
ముందుకు నడుపుచున్న తి. తి. దే. పెన్‌ మేనేజర్‌, శ్రీ ]4. విజయ 
కుమార రెడ్డిగారికి మా యీపరిష్కరణకార్యములో అడుగడుగున 
వలసినవానివి సమకూర్చుచు తోడ్పడుచున్న "సప్తగిరి ' సంపాదకులు 
శ్రీ 1. సుబ్బారావు ఎం. ఏ. గారికినీ నాధన్యవాదములు. ఈ అన్ని 
పనులపైన పూతమెరుగులుదిద్దే అధికారము దొడ్డగ నిర్వహించుచున్న 
౨. 2.0. శ్రీరావుల సూర్యనారాయణమూర్తి ఎం.ఏ, గారికి నాకృతజ్ఞతలు. 
ఈ [వాతపవిలో నాకు సహాయుడుగ నియమింపబడి, ఈ సంపుటము. 
68 వ రేకు నుండి కొన్ని సంపుటముల వరకు నాకు యథామతి సశాక 
రించిన 5. ౪. 0. కాలేజి ఆంధ్రోపన్యాసకులు చి* 3. రామచంద్రరాజు 


23 


గారికి, ప్రకృతాంగ్లసంవశ్సరమును. డి ఈపరిష స్ట్రరణకార్యమున నాకు 
“వ్రాతపనీలో సహాయుడుగ నియమింపబడి, శ్రద్ధాసక్తులకు వెలితిలేకుండ 
వినయసంపదతో అన్నివిధములై_ నపనులకు తోడ్పడుచున్న చిరంజీవి 
జె. బాలసుబ్రహ్మణ్యం ఎం. ఏ. గారికిని నా మంగళాశాసనములు, 
నిండు మకోర్చి సాధ్యమైనంతవరకు తప్పులు లేకుండునట్లు తమపవి 
నేరవేర్చిన అచ్చుకూర్పిరులను మనసార దీవించుబ తప్ప వారికి 
నేనేమి చేయగలను 

ఈ సంపుటముము[దణకార్యము దాదాపు రెంషున్నరనెలలో 
ముగిసినది. ఈ వేగము చెడకుండ అచ్చుపని సాగినచో సంవత్సర 
మునకు నాలుగు, లేక కనీసము "మూడు సంపుటములనై న తప్పక 
వెలువరించి, అధికారులయభిమానబుణమును దించుకొనవలెనని ఆవ 
ఎంత మెలకువగ పనిచేసినను తిప్పులు తప్పకుండుట మానవత్వ 
లక్షణము. ఆ తిప్పులనె _త్తిచూపి మా యజ్ఞా ాంధకారమునకు వెలుగు 
చూపగలపండితమి[త్రులకు స్వాగతిము. 


సంగీతమపి సాషిత్యం యన్య న్మేతే ఇవాసతుః | 
ఉన్మేషనిమిషాజీవే తం వంచే కృష్ణదే+5మ్‌ 


గట్లు 
బుధ విధేయడు 
క తన్తాా అడ 
గౌరి పెద్ది రామసుబ్బళర్య్మ, 
స్పెషల్‌ ఆఫీనథ, 
తిదవతి కాళ్లపాళవాడ్మయ వరిష్కర ఐశాఖ 
నీద్ధార్థ శ్రావణ శృష్ణజవ్మాష్టమా ॥ అన్నమాచార్య ప్రాకెట్ట 
కైశంరిం79 ఇ తి. తి. దేవస్థానములు. 


్రీకాళ్లపాక 
అన్న పహూచార్యుల శృంగారసం౦ కీర్తనలు 


ఆగాజానాజకకిన్‌. 





పమామెంనాలా 


స్వస్తి శ్రీ జయాభ్యుదయ శాలివాహనళకవరుష౦బిలు ౧౩౪౬ అగు- 
నేంటి క్రోధిసంవత్సరమందు, తాళ్లపాక అన్నమాచార్యులు ఆవతరించినపదారు- 
యేండ్లకు తిరు వేంగళనాథుండు ప్రత్యత్షమై తేను, ఆదిమొదలుగాను శాలివాహన 
శకవరుషంబులు ౧౪౨౪ అగు నేంటిదుందుభి నంవత్సర ఫాల్గుణ బహుళ ౧౨ 
* నిర్తధానకు తిరువేంగళనాథునిమీందను అంకితముగాను తాళ్లపాక అన్నమాం 
చార్యులు విన్నపముచేసినశ్ళంగారనంకీ ర్తనలు, 


రేకు 1101 ల్రైరవి 
ఇంకనేల .బొంకనూ ఇద్దరము గూడితిమి 
పొంకముగ నానతిమ్మా పూంచి నవ్వే నేను ॥1 పల్లవి.॥ 


ఆసలురే(చుక పోయి ఆశెమీ(ద వేడుకతో 
'నేసలువెట్టితివా. చెలరేగి 
'వేసరక నమ్మించి వేగినంతా( దమకించి 
బాసలు నేసికివా పలుమారును - ॥ ఇంక ॥ 


* శ్రళబ్దము “నిరోధ' "విరుద్ధ ళబ్దములకు వ్యావహారిక రూసముగా గానవచ్చు 
చున్నిది, అడ్డగింపు అవధి అని యర్థము, ఆనా(డు కడవటిదినమని తాత్పర్యము, 
కీ శ॥ (వ్రభాకరశాశ్రిగారూహించిన “నరియగు” అమనర్జము కాత్పర్యార్థము గావచ్చును. 
“అవధి' అను నర్ధములో “ ఈ నిరుద్దమనకు( గుళలంబు మాకు” అను తరిగొండ 
వెంగమాంబగార్మివయోగము. దీవికి సహాయపడుచున్నది. సాహిత్య అకొడమివారి 

విష్ణపారితాతను' ర5్‌ పుట, నే వ్మీవయోగమివ్వగా శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంఠకృష్ణ- 
శర్మగారు, “విజుత్తంో అనుఆరవవదముకూడ “నిలుపు అను నర్ధముతో దీవికి 
సవాయవడుననిరి, 


థ్రీ కాఖ్లిపాక అన్నమాచార్యుల 


చిక్కనినవ్వులతోడ సిగ్గులెల్లా. బెడంబాయ 
చెక్కులు నొక్కితివా 'నేదలుదేర 
లక్కవలె. గరంగంగ లలనతో దూరుతాను 
మొక్కులు మొక్కితివా ముచ్చట దీరంగను 


నలపులు చల్లిచల్లి వంతులు వానులెంచక 
అలుక దేర్చితివా ఆపెను నీవు 
యెలమి శ్రీవేంకపేళశ యిటు నన్ను. గూడితివి 
అలరి యీసుద్దు లాడ నాడుకొంటివా 


పాడి 
గుట్టుతోడి నీవు నన్ను గొరబు నేయకువయ్య 
వుట్టిపడి నాతో నవ్వనోపుదువా 
ఆయములుసో(క నీతో నాడుకొనంజాల6ంగాక 
పాయపునీయాల(గానా పరాకే(టికి 
చేయిచాంచ కిటు నీతో సిగ్గవడి వుందాన(గా - 
కోయి నీవు నాతో పంళకో ఫడు 


కన్నుల జంకించి నిన్ను కక్కసించ(జాల(గాక 
మన్నించేదానంగాన మాయలేఃటికి 
చన్నుల నే నొత్తి నీతో సరసములాడంగాక 
వున్నపనుల కం లేసి కోపుదువా 


త్రేనెగారేమోవి ఇచ్చి తిట్టు దిట్టంజాల(గాక 
మేనదాన(గానా నాతో మేకులే(టికి 
యీనెపాన శ్రీవేంక పేళ నన్ను6 గూడితివి 
వూనిననారతులకు వోపుదువా 


॥ ఇంక ॥ 


॥;ఇంక॥ |! 


(వలవి॥ 
న. 


॥గుట్లు ॥ 
టబ 


॥గుటు ॥ 
టబ 


కగుట్టు॥ 2 


కే 


ర్‌ 


శృంగార సంకీర్తనలు . శ్రి 


శ్రీరాగం 
చెలులాల సియకునిచి_త్తము గాక 


తలఃపించేనా వాసలు తనతో నను ॥1 


హ్‌ 
బి 
ల! 


జగములేలేవాండు జవ్వనమదమువాండు 
నగ్గితే నే సరిగాను నవ్వంగలనా 
పగటు+ జుట్టు(గ్రైదువపట్టినచేతివాండు 
తగవులాడంగలనా తనతో నేను :-.._ 1॥చెలు॥ 


వేవేలుసతులవా(డు చెన్నెలచూపులవాండు 
వావులు చెప్పి వరుసవంతడి గేనా 
కోవరపు5ాకాసుల గొట్టినవారటువాండు 
తావళంచి వారేనా తనతో నేను- 1 చెలు ॥ 


నాలుగుచేతులవా(డు నాగశయనపువా(డు 
జేలుందనమున సరిపెన(గేనా 
యీలీల (శ్రీవేంక వేళు, డిటు తానే నన్ను( గూడె 
దైలతో నేం గొసరేనా ఠనతో * నేను ॥1చెలు! 8 


మాళవిగౌళ _ 
అప్పటి కప్పుడే కాక అంతయే.టికి | 
యెప్పుడూ గకునకుంటోదు ఇందవయ్య విడెము 1 పల్లవి॥ 


తక్క. మా(టుననున్నంతతడవు నిను దూరితి 

నిక్కి. చూడ€టోతేను నీవే నేను 

కక్కసించ ని(క నిన్ను కడు నానవెట్ట కింక 
యిక్కువలు గరంగేను ఇందవయ్య విడెము ' .' ॥ అప్ప ॥ 
ఇట్టి పునరుక్తు లక్కడక్కడ గలవు, 8. కడున్‌ +- అనవెట్టకు' 


(ఫ్రీ కాళ్లిపాక అన్నమాచార్యుల 


గుట్టుతో నూరకుండ(గా గుణము వెరవులాయ 
నెల్లుకొని మాటాడితే నీవే నేను 
పెట్టను రట్ల నిన్ను పెన/గకుమి(క నీవు 
ఇప్డే సీమా6టలు వింటి నిందవయ్య విడెము 


ఆరయ దూరకున్నందు కటు నిట్టు బిగిసితి 
నేరిచి పొందు నేసితే నీవే నేను 
కోరి శ్రీవేంక పేళుండ కూడితి మిద్దరమును 
యీరీతి. బాయకుందము ఇందవయ్య విడెము 


ఆహిరి 
నమ్మిక లియ్యవచ్చేవు నాకా నీవు 
తమ్ములపునోర ని(క6 దడవకు పనులు 
చెక్కిటిచేంతలమీ(ద నెలవినవ్వులమీంద 
మొక్కినమొక్కులమీ(ద మోచె నీమాట 
యెక్కువతక్కువలేల ఇంకా సాకిరులేల 
దక్కె నీవేడుకలెల్లా తడవకు పనులు 


వొట్టినచెమటమీ(ద వొరగు(దురుముమీ(ద 
నిట్టూరుపులమీ6ద నిండె నీమాట 
వట్టియాన లిలకనేల వలవనిముచ్చ కేల 
దట్టమాయ నేరుపెల్ల ( దడవకు పనులు 


కన్నులచూపులమీ(ద కాయపుకళలమీ(ద 
మున్నిటిరతులమీ(ద ముంచె సీమాట 
యెన్నిక (శ్రీవేంక 'పేళశ ఇద్దరము. గూడితిమి 
" తన్ను(౮దానె ఎవకమాయ' దడవకు పనులు 


॥1 అప్ప ॥॥ 


॥ అప్ప ॥ శీ 


॥ పలవి ॥ 
ళా 


॥ నమ్మి ॥ 


(1 నమ్మి ॥1 


' నమ్మి *॥ ర్‌ 


శృంగార నంకీర్తనలు 


బౌళి 


ఎక్కువతక్కువమాట లి(కనేల 
మిక్కిలి నీలో(గలమేలు చూపవలె(బో 


పంతమాడినట్లానే పనికి రావలె(గాని 
యె((మెం) తై ననేతులు నెమ్మె లెవ్వరాడరు 
మంతనాన నున్నారము మచ్చిక నిద్దరమును 
చెంతల నీచేంతలెల్లా. జేసి చూపవలె(టో 


నన్ను నవ్వినట్లానే ననుపు గావలెంగాని 
ఇన్నేసివేసాలబీరా లెంతలేదు 
కన్నులయెదుట నిదె కానవచ్చీ మనగుట్టు 
పన్నినరతిమర్మాలు పచరించవలెబో 


కొంగువట్టినట్లానే కూడిచూపవలె.గాని 
యెంగిలివట్టిసరసా లేమిబాంతి 
చెంగట గూడితిమి దె శ్రీవేంక కేశ మనము 
పొంగేటియాసోదాల భోగించవలెంటో 


రేకు 1102 సామంతం 


వలచినదాని కెందు వాదు చెల్లదు 
బలువులే చూపవయ్య బాసదప్ప ది(కను 


వేడుకకు వెలలేదు వెన్నెల కెంగిలిలేదు 
ఆడిక సీచే/తలకు నడ్డము లేదు 
వీడె మిందవయ్య నీవిద్యలెల్ల లో(గొంటి 
వోడ కిట్టై నవ్వవయ్య వొరయ నిన్ని(కను 


॥ పలివి ॥ 
ఉం 


గ ఎక్కు ॥1 


(1 ఎక్కు ॥ 


*ఎక్కు॥ 6 


॥ పలవి ॥ 
ఉం 


జవల॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మరునికి వేళలేదు హూాయలకు గురిలేదు 
వరుస నీకూటాలకు వావిలేదు 
సరుగ మో విందవయ్య చనవెల్ల6 జేకొంటి 
తెరలోనికి రావయ్య తెగ నీకు నింకను 


చిగురుకు చేంగలేదు సిగ్గులకు తప్పులేదు 
తగు నీయాసోదానకు తనివిలేదు 
నిగిడి (శ్రీవేంక కేళ నీవు నేనూ. గూడితిమి 
మొగమెతత్తి చూడవయ్య మొక్కే, నేనింకను 


'దేసాళం 
వట్టినవ్వు లంత యాల వావాఠను 
నెట్టకొన( జొక్కించితే నిన్ను బొగడేము 


వేడుక నీమా/టలకు వెలలేదు । అశళై 
కూడినకూటములకు గులిలేదు 
యేడ నుద్దులు దడవే"వింకా నీవు । నన్ను 
సూడిదెగో మన్నించితే చుట్టాలమయ్యేము 


కొంగువట్టితే వలపు కుస్పవడదూ | నీ_ 
వుంగిటిమెచ్చులనే వుట్టిపడదు 
జంగిలికేల తెచ్చేవు సారెకు నీవూ! మా - 
ముంగిటికి వచ్చితేనే మొక్కులు మొక్కేము 


కన్నుల జూచినంతలో కాంక దేరదూ లోలో 
సన్నలు నేసినంతలో సడి దేరదు 
ఇన్నిటా (శ్రీవేంక కేశ ఇటు గూడీతి; మా - 
విన్నపములు వింయేను విందులు వెజ్లేము 


వల ॥ 


॥వల॥ ౫ 


॥ పలవి ॥ 
ంం 


॥ వటీ॥ 
లట 


॥వటి ॥ 
టబ 


॥వటీజ రీ 
ట్‌ 


శృంగార నంకీర్తనలు 


పొడి 


నేరుపర్‌ ననుకోను నెరజాణ ననుకోను 
యీరీతి నాహావభావా లింతెఐఅంగండా 


మలసి తనతో నేను మాటలాడనని దూరి 
"నెలవుల నవ్వితేనే నేనమాటలే 
పిలిపించనని తాను బిగువులు నెరపీని 
తలుపు దెరచితేనే తగుసన్నగాదా 


దగ్గరం గూచుండనంటా తమకించినంతలోనె 
సిగ్గువడి వుండి తేనే చేరివుండు కే 
వొగ్గి తన్ను(జూడనంటా వారట్లు వట్టీని 
ళల ళల లట 
అగమె యెదుటనుంపే అన్నియునుగాదా 
[యా 


ముందు కా.గిలించనంటా మొనలెల్లి6 జూపీని 
ఇందమని విదెమిచ్చు టిదియే అది 
అందపు ఛ్రీవేంకకేకుం డలమేలుమంగ నేను 
పొందితి మిద్దర మివి పోదులెల్లాంగావా 


వరాళి 


కామిని యప్పటనుండి కాచుకున్నది 
దోమటివలపులకు దోసమున్నదా 


మంతనమాడ:గరాదా మలసి యపస్పటనుండి 
యింతి నిన్ను(బిలిచీని యేకతానకు 
వింతవా రుండికే నేండు వెజపేల వచ్చె నీకు 
* దొంతరవలపులకు దోసమున్నదా 


॥ పలవి ॥ 
ఉం 


॥ నేరు ॥ 


॥ నేరు ॥ 


1 నేరు॥ 9 


జకామి॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పమ్మి చేయిచాంచ6గరాదా పందెమువేనేనంటా 

యెమ్మెలకే పెనంగీని యీపె నీతోను 

చిమ్ముచు నామోము చూచి సిగ్గేల వచ్చె నీకు 

దొమ్మివలపుల కింత దోసమున్నదా " ॥కౌమి ॥ 
గడ్డమువట్ట(గరాదా కా6ంగిలించుకొనేనంటా 

వొడ్డుక వున్నవి చన్ను లువిదకును 

అడ్డమై (శ్రీవేంక కేశ అ్టె నన్ను6 గూడితివి 


దొడ్డివలపులకును దోసమున్నదా = కామి * 10 
సాళంగం 
వద్దు వద్దు మాతోను వట్టిసట. లింకను 
యిదరు. గూడేటివేళ యెవ్వరున్నా రపుడు ॥ పల్లవి ॥ 
౧ గ 


పొంచి ని న్నా పెవేసినపువ్వులచెండే గుణుతు 
కొంచక జారిననీకొప్పే గుజలుతు 
యెంచంగ నప్పుడు సాక్షి యెవ్వరు వచ్చుండేరు 
ఇంచుకంతలోనే నీవేల బొంకే విపుగు ॥ వద్దు ॥ 


వువిదకంకణములవాొ త్తు లవిగొ గుజుతు 
జవళి నీపెంజెమటజాజే గుజుతు 
పవళించి మీరుండంగా పై కొని రానైైతింగాని 
ఇవల నిందుకు(గాను యేలబొంకే విపుడు 4 వద్దు ॥ 


చెలి నీమోవి నించినేచీలుకవో కే గుణుతు 
సెలవుల నీకుందోంచేసిగ్గు గుజుతు 
బలిమి (శ్రీవేంక పేశ పెకొని నన్ను గూడితి- , 
_ విలపై నిండె సీసుద్దులేల బొంకేవిపుడు ॥వద్దు॥ 11 
1. చిలక + పోసే. 


శృంగార సంకీర్తనలు 8 


పాడి 
నిన్నేమనేము నేము నీకేంటిఆచారము 
కన్నచోట్లను మోటు గాలికి వెజచునా ॥ పల్లవి ॥ 


సరసము లేమాడేవు సతులపయ్యదల 
మరిగేవాండవు నీకు మాటలునేల 
దరిచేరినవియెల్ల తలపోయ గుల్లలని 
ధరలోన ననేమాట తగ నీయందున్నది నిన్నే ॥ 


తొడికేవు నిజముల తొయ్యలులచూపుల 
1 బడీ నెవాటవు నీకు బాసలునేల 
నుడుగులు దప్పినాను నోముఫలము దప్పదు 
అడర€గ ననుమాట అది నీయందున్నది జనిన్నే ॥ 


వేసరక నవ్వేవు వెలందులరతులకు 
ఆసోదకా(డవు నీకు *నంకేశాల 
వేస పెండ్తి కొడుకవు (శ్రీవేంకేశ కూడితి 
3త్రాసు పయిండంతతూకము తగ నీయందున్నది జనిన్నే ॥ 18 


రేకు 1108 వరాళి 


కొలువువా రివి గంటే కొల్లున నవ్వుదురు 
తిలకించి చూచుకొం'పే తిద్దుకొందువు ॥ పల్లవి ॥ 


సీమేనివింతచే/తలు నీడచూచుకోవయ్య 
కామినిచెక్కులే నీకు కంచుటద్దాలు 
వేమారు నేమన/బోతే వెంగెమై తోంచు నీకు 
దీమసాన నీవై కే తిద్దుకొందువు ॥ కొలు ॥ 


[న నన స 
1. ఐడీ వెవాటుజదిష్టిపోకుటయా? 2, అంతేన+-ఏల, 8. “తానువయి(డంత 
-తూకము” అన్నది, విచారింపనలసీయున్నది. 


10 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెలందిడినజవ్వాది వేరేపూవు గట్టవయ్య 
పొల(తిగుబ్బలే నీకు పూవుగు త్తులు 
యెలమి నేమేమనిన యెగస క్కెమై తోంచు 
తెలుసుక నీకునీకే తిద్దుకొందువు ॥కొలు॥ 


' యెయ్యేడో ఆ(కలి నీవు యీడ. దీరుచుకోవయ్య 
తొయ్యలిమోవే నీకు దొంతిటోనము 
నెయ్యపులశ్రీవేంక పేళ నేనం పే నన్ను. గూడితి 


తియ్యక వెనక చెల్ల తిద్దుకొందువు 1కొలు॥ 108 
ఉం ౧ 
ముఖారి 
జొనా మరి ఆండువార మంత కోపము 
ఆనతిమ్మా నీకు నితవైనశే నేనేను ॥ పల్లవి ॥ 
౬ టబ ౧౦ 


సారె సారె నీతోను సణ(గులు చూప(గాను 
- భారము గాదుగదా పంకగా€డవు 
కూరిమి గలిగి నేను గొణు(గుచు( దిట్టంగాను 
వై రముగాదుగదా వాసికొ(డవు 4బానౌా ॥ 


కప్పినట్టి నీమోవిగంట్లికై రేంచంగాను 
టబ గట 
నొప్పులు గావుగదా నుడికారివి 
చిప్పిల నింటికి సివు చేయివట్టి తియ్య(గాను 
దప్పులు గొనవుగదా తమకపుదొరవు ॥బొనొ॥ 


కాలుమీ6ద( గాలు వేసి కరంగించి కూడ6గాను 
నాలితో మొక్కవుగదా నా(టకీ(డవు 
యీలీల శ్రీవేంక కేశ ఇై నన్ను. గూడితివి 
వేళలు గావవుగదా వేడుకకాండవు జబొనొ॥ 14 


1 ఏడ + ఏడో. 


శృంగార నంకీర్తనలు 


రామక్రియ 
ఏది *వాటి నీగుణాన కేమి చెప్పేము 
పోదిగొన్నవద్దివారిపుణ్యము నీచేతిది 


సలిగెలు రేంచుకొని సణంగులురాలిచేటి _ 
చెలులకే నీవు కడు(టిక్కుదువు 
వలచి పైకొనియేటివనితల( గం కేను 
"పెలుచు(దనాన నై బిగుతువు 


చనవులు నేసుకౌని సారెసారెం దిష్టేటి - 
వనితలకే నీవు వలతువు 
పెన(గి ప్రియముచెప్పేపియురాండ్త( గం కేను 
“కొనగొనలనే నీవు గుట్టునేసుకొందువు 


తరితీపు నేసుకొని తమకాలు రే/చేటి _- 
తరుణులనే నీవు దగ్గరుదువు 


అరుదై శ్రీవేంక పే? అంతలో నన్ను( గూడితి - 


విరవై అంతటిలోనే యిందరి మన్నింతువు 


గౌళ | 
ఇంతకం'టె6 జెలులాల యేమిచెపే ప్ప రతనికి 
మంతు కెక్కి -“తన్ను(దానె మంచిదయ్యి(గాక 


బుద్దులు నేం జెప్పనా పొందులు నే జూపనా 
'బద్దులకాంతల నస్హై పాయంకుగార 
గద్దించి నేం హవా కన్నుల జంకించన 
"పెద్దరికపువారితో బెనంగింగాక 

చట పదిల పాటి. 


౪ పలవి॥ 
బ్రైత్తా. 


౪ ఏది ॥ 


॥ ఏది ॥ 


1ఏది॥ 15 


॥ పలవి॥ 
ఉం 


౪౫ ఇంత ॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొంకానకు దిద్దుకోనా పొంచి పరాకునేయనా 
మంకు(జీ(కటితప్పులు మానండుగాక 
లంకెనేసుక వుండనా లావులెల్ల( జూపనా 


వింకపువారీమాటలు ప్రియపడీ(గాక ॥ ఇంత ॥ 


కందువ నే. గూడనా కాంగిలించుకొననా 
చెంది వారిగుణా లీడం జెప్పీంగాక 
అందపు/శ్రీ వేంక టేకు డాతండే నేం గానా 


మందెమేళాలేలో తొట్టి మరిగీ(/గాక 1ఇంత॥ 16 


లలిత 
వనిత లిట్టయితేను వలచివత్తురు నీక 
ఘను(డవు మేలు మేలు కంటిమిగా గుణము 


॥1 పల్ల వి॥ 
వంచినశిరసుతోడ వాలినట్టితురుముతో 

కుంచె నీకు విసరేటికోమలి. జూచి 

'మంచముమీ.దికి. దీసి మన్నించితి వన్నిటాను 


అంచె నాంటదానిగోడు ఆలించితిగా వని ॥ 


కమ్మర నాసలతోడ కొరేటిచెమటతోను 

చమ్మాళిగెలు వట్టినసతి( జూచి 

కమ్మి పచ్చఢము గప్పి కరుణించితి వన్నిటా 

నెమ్మి నింతులపయ్యెద నీకుం గద్దుగా ॥వని ॥ 
వాలుకచూపులతోడ వడి నిట్టూరుపులతో 

కాళా(జి వట్టినసతి. గలసితివి 


మేలిమి శ్రీవేంక కేళ మించ నన్ను€ గూడితివి 
- యీలీల సతులనలపియ్యకొంటిగా ॥వని॥ 17 


శృంగార సంకీర్తనలు 


బొళి 


ఓపనన్నవారినేల వొడివప్టేవు నీపై 
చూపునాటించినవారి( జూడరాదా 


తలవంచుకుండ(గాను తగ పంతమియ్య(గాను 
వొలిసి నన్నేల నీవు నొడివస్టేవు 
చెలంగి నీమేననున్నచేంత నేసినయాపెతో 
సొలసి నీబలి మెల్లా( జూపరాదా 


చెక్కుచేత నుండ6గాను చేరి నీకు మొక్క(గాను 
వొక్కటొక్కటాడి యేల వొడివ ప్రేవు 
నిక్కినిక్కి తామెరల నిన్ను వేసినవారితో 
'పెక్కుచందముల నీవు పెనంగరాదా 


వొద్దం గాచుకుండ(గాను వూడిగాలు 'నేయంగాను 
వుద్దండానం గూడి యేల వొడివ'ప్టేవు 
చద్దికిని 'వేండికిని జమళినుండినవారి 
అద్దుక శ్రీవేంక పేళ అలమరాదా 


రేకు 1104 'శేదారగాళ 
పూవకపూచె వీరికి పొదిగొని వలపులు 
చేవదేర మాతోనే చెప్పేరు యగానుద్దులు 


చన్నుల నొ త్రితే/ దనజంటమేను గం 
కన్నులచూపులే ఆపె. గాండెనట 
యెన్ని వేసాలు 'సేనేరు యేమిచెప్పేమల్కు నీతో 
విన్నప్పటనుండి మాకు వెరగయ్యీ సుద్దులు 
"౪0% 21-౯4 


॥ ఓప ॥ 


| ఓప 4 


॥ఓప॥ 18 


[4 


ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మోవి సోంకితే నాతని మొనలెల్లా రాంగెనట 
కావిజంకెన లాపె( గదిమెనట 
యేనంక చూచిన వీరియెమ్మెలే వెగ్గ్శమాయ 
నూవుగింజ నానదిదె నోటిలో నీసుద్దులు 1పూవ ॥ 


చేయిచా(చితె ననిచె శ్రీవేంక పేళ్వరుకట 
కాయము చెమరించె నాకాంతకునట 
యీయెడ నన్నిటు గూడె మెవ్వరి నేమనవచ్చు 
బాయిలిపందిలులాయ పంతపుయీసుద్దులు ॥పూవ?*। 19 


నేనన(గ నెంతదాన నీపాలికి 

చేనిపంట కొయ్యెలే చెప్పీ చెప్పవయ్య బుద్దులు ॥పల్లవి॥ 
మచ్చిక నేం జల్ల(గానే మాటలాడ వచ్చేవు 

ఇచ్చకుండ ఇందా(5క నెందువోతివి 

తచ్చనకాండవు నీవు తగులువిరులా డేవు 

నచ్చులగొల్లెత లెట్టు నమ్మిరయ్య నిన్నును ॥ నేనన6॥ 


పెకొని నే( విలువ(గ పలుక(ంగ వచ్చేవు 
చాకలవా(డవు ముంచవద్దా సీవు (0 
కొకరివాళడవు మాతో గాలి ముడియగప్టేవు 
చేకొని నీచెలిమెట్టు చేసిరయ్య సతులు ॥ నేన ॥ 


మించి నేం గూడంగానే మెచ్చులెల్లా 'మెచ్చేవు 
మంచముపై నుండి యేల మరచుంటివి 
చంచులశ్రీవేంక కేశ సందుసుడి మెలంగేష | 
యెంచ నిన్నెట్లు గెలిచి రిన్నాళ్లు నింతులు  _ ॥ నేన॥ 20 


శృంగార సంకీర్తనలు 


పాడి 
కలమా6ట చెప్పే నీతో కల్లలాడ శేరంగాని 
చెలంగి కడపలోన చిత్తగించవయ్యా 


కపట మించుకలేదు కా(తాళమే వుండీ(గాని 
వుపమల నన్నేల నొరనేవయ్యా 
నెపములు వేయ నీపై నిందకే మోచీంగాని 
చపలచి_త్తము మాని చక్కవినవయ్యా 


జగడ మింతా. దీరె చనవే మెరసే6గాని 
నగుతానే నన్నేల నమ్మించేవయ్యా 
పగటులు చూప నీతో పంతమే నెరపే.గాని 
మొగము చూతువుగాని ముందట నుండవయ్యా 


కోపములెల్లా( బానె కొనగోరే నాంపే(గాని 
తీపులు నీవే(టికి సాదించేవయ్యా 
యేపున నిన్ను శ్రీవేంక టేళ నేం గూడితింగాని 
చేపట్టితి విదె నీవు సిగ్గువడవయ్యా 


కురంజి 


ఆతండిదె నీవిదె అన్నిటాను జాణలు 
యేతుల నింకానేలే యెడమాంటలు 


అంకెకు రానేరంచితే అలుకలై నా సుఖమే 
మంకు(దనాలుడి గినమానినులకు 
సంకెదీరితే మరునిశరములెల్లా విరులే 
యింకనైై నా మామా౭ట లియ్యకొనరే 


॥;పలవి॥ 
ళం 


॥5కల.! 


15ల॥ 


జకల॥ 2! 


౫ పల్ర్పవి ॥ 
ళు 


॥ ఆత( ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


విననేరిచినంజాలు విరహమైనా సుఖమే 
మనసు దెలిసినట్టిమగువలకు 
చెనకి లాలించికేను చిలుకలు మాటలాడు 
*చలములు మాని యి6క నమ్మతించరే 


సరనము నేరిచితే జంకెనలై నా సుఖమే 
తరితీపులెరి/గినతరుణులకు 
యిరవై (శ్రీవేంక కేశు. డిదివో నిన్నిటు గూడె 
చా 


1 తోత(॥ 


యెరవులు మరియేల యెనళుండరే ॥ ఆత(॥ 22 


ముఖారి 
సం కెలెల్లా( దీరె చనవు లీడేరెను 
వంక లొత్తకువే మాట వా(టటమయ్యి సిగ్గులు 


నగినదా(కా నింతే నాతీ నీనిష్టూర మెల్ల 
తెగనాడి ఇంతలోనే తిట్టనే6టికే 
మొగము చూచినప్పుడే ముచ్చటలు తుదశకెక్కైె 
పగచాటకువే నీపయ్యద జారీని 


దగ్గరుదా(కా నింతే తలపో(తలన్నియును 
కగ్గి ఇందుకు(గా వట్టికపటాలేలే 
బగ్గన6 బలికితేనే పంత మెల్లా నీడేర 
నిగ్గులం బెనంగకువే నిండీ. జెమటలు 


పొందినదా(కా నింతే పొరపొచ్చెములెల్లాను 
సందుసుడి సీకేలే జంకెనలు 
ముందే శ్రీవేంకపేకుండ మొక్క_(గానే కూడితివ్‌ 


॥ పలవి ॥ 
గా 


1సంకె॥ 


॥1సంకె॥ 


పందెములు వేయకువే పచ్చీం(చ్చిలదోంచీ6 బనులు॥సం కె॥28 
2 1. (పావభంగము, అక్కడక్కడ *'న-ల)” (పాస కాననచ్చుచున్నది, 


శృంగార సంకీర్తనలు 


రామ(క్రియ 
ఒద్దనే నే నున్నదాన వున్నది నీవెణంగవు 
గద్దించి చూడవై తివి కామాంధకారానను 


హత్తి నీతో బొందునేసి ఆయములు గరంగించి 
బిత్తరిమాటలాడె.గా పియురాలు 
ల త్తుకరసాలతోడిలలితంపుంగొనగోర - 
నొత్తి నిన్ను సన్న నేసి వొరనెంగా అపుడు 


పెనంగి కా6కలు చల్లి బిరుదులెల్లా నెరపి 
చనవు మెరనె(గా జవరాలు 
తనివోనిముచ్చటల తమకము రే(చిరేంచి 
పనిగొనెంగా ఆపె పంతమున నపుడు 


గక్కన గాంగిలించి కన్నులు దేలగింపుచు 
మొక్కి. వూరకె వుండెంగా ముద్దరాలు 
అక్కడ (శ్రీవేంక పేళ ఆవేళ నన్ను6 గూడితి 
తెక్కులనీతమకము తెలినెంగా అపుడు 


1105-వ రేకు లేదు. 


రేకు 1100 గౌళ 
ఇంతవా(డవు నీబలి మిందుమీ(దనా 
పంతపునీమన నెల్ల బట్టి తెచ్చీనా 


పిక్క-టిల్ల 6 దమకాన. బెరిగెనింతె చన్నులు 
కిక్కిరియ నీవు పెనంగేపాటివా 
"పెక్కుమారు లింతయేల పిసికేవు ఇవి విన్ను 


జక్కవపులుగు లిప్టై సాదించీనా 
2 


17 


॥పలవి॥ 


| ఒద॥ 
ద 


॥ బద్ద ॥ 
ద్‌ 


1 ఒద॥ 24 
ది 


1 పల్తవి ॥ 
న. 


॥ ఇంత ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నిండినకోరికలచే నిక్కెనింతె యీతురుము 


బండుబండుగా నీవు పప్టేపాటిదా 
చండి సేయక విడువ సమయము సేసీ నీపై 
గండుందుమ్మిదలు ఇవి ఘాత నేసీనా 


అజ్జై చూడ(6గా వెలనె అడుగులనడపులు 
వ్టేవేల కూడుమంటా బలిమా యిది 
గట్టిగా శ్రీవేంక కేశ కలసితి విటు నన్ను 
టబ 
జట్టిగొన్నహంస లివి చండి నేసీనా 


సాళంగనాట 
కన్నవే అన్నియును నీఘనతలెల్లా 
నిన్న మొన్న నివియెల్లా నేరుచుకవచ్చేవా 


చూపులోనే కానరాదా సూటియైననీవలపు 
ఆపొద్దుననుండి 'పెప్టేఆనలేలా 
చేపట్టితి వల్ల నాండే చేరి నీవారమైతిమి 
తీపులు పై (బూ నేవు దీనికీ. గడమలా 


మాటలోనే కానరాదా మనసులో మర్మాలు 
యేంటికి మాతో జెప్పే వెందాంకను 
మే6టిం జేసితివి నన్ను మేనదాన నే నీకు 
యే(టికి వేండుకొనేవు యిదిగొంత వలెనా 


కూడినందే కానరాదా గుణములు సీవెల్లా 
ఆడుకొననేమిటికి అంత మాతోను 


యీడులేక (శ్రీవేంక కేశ నన్ను( గూడితివి 
వేడుకపడేవు నీవిధము లెజ6గనా 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 25 


జకన్న ॥ 


॥| కన్న ॥ 


॥కన్న ॥ కి 


శృంగార సంకీర్తనలు 


| ఆహిరి 
ఆత డీడనే వున్నాడు అడుగరే 
సీతితోడ నన్నునేల నేరమెంచేరే 


మొగము చూచిన(గాక మోహ మెట్టు గానవచ్చు 
నగినంగా కెటు లామన్నన దెలును 
తగులనాడిన(6గాక దగర నెటి వచ్చు 
గ ళా 
నిగుడి మీరేల నన్ను నేరమెంచేరే 


మచ్చిక చల్లి నంగాక మాంటలెట్లా నాడవచ్చు 
ముచ్చటలాడక యొట్లు మొక్కవచ్చును 
మెచ్చకతొలుతనే మేలమెట్లా నాడవచ్చు 
నెచ్చెలు లిందరునేల నేరమెంచేరే 


చెలిమి నేసినంగాక చెనకంగ నెట్టువచ్చు 
పిలువకతొల్లే యెట్లు పెన(గవచ్చు 
రు ట్‌ 


అలమి శ్రీవేంక పేక, డంతలోనే నన్ను6గూడె 


నెలకొని యిష్పుడేల నేరమెంచేరే 


దేసాళం 
నీయంతవారమా నీవార మింతేకాక 
నాయమాడేవారమా నమ్మేవారముగాక 


మారుకొని నేము నీతో మాటలాడేవారమా 
వై రములేకుండ€ ది స్టేవారముగాక 
చేరి నీమేను నొవ్వ చెనకేటివారంమా 
నారుకొన గోరుసో6క నవ్వేవారముగాక 


4పలవి ॥ 
ఛం 


౫ ఆత(6॥ 


. & ఆత. | 


॥ ఆత(॥ 21 


॥ నీయం ॥ 


20 


(భీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సరికిబేసికి నీతో జగడాలవారమా 
వరునెరి(గి జంకించేవారముగాక 
పరిపరివిధముల పగచాకేవారమా 
గొరబుగా కొంగువట్టుకొనేవారముగాక 


బలిమి( గా6గిట నన్ను బబ్బుకొనేవారమా 
వలపించి లోలో( గూడేవారముగాక 
కలసికి వీడ (శ్రీ వేంక పేశ్వరుండ నన్ను 
పిలిచేటివారమా _పేమవారముగాక 


పాడి 
చెప్పక నేమెజ(గము చిత్తము నీదెట్లానో 
చెప్పి నేయించుకోవయ్య చేరి వూడిగాలు 


గుజితా(కులవలపు కొమ్మచూపుల నున్నది 
చిలునవ్వులవలపు చెక్కుల నదె 
తఅచయినవలపు తగ మోవినున్నది 
నెణయ నేవలపులు నేరిచితివో 


చలమజినలపులు చనుమొనల నున్నవి 
కులుకువలపు గోరికొననదె 
'సెలుచువలపులెల్ల పిరుందుననే వున్నవి 
యెలమి నీ కేవలపు యితవయ్యి! ' 


తమకపువలపెల్ల తగుకొ(గిట నున్నవి 
గుమురువలపు పెద్దకొప్పున నదె 
చెమటతో. గూడితివి (శ్రీవేంక పేశ్వర చెలి 
అమరిన దేవలపు అంటీనో నీకు 


సీయం ॥ 


॥నీయం ॥ 28 


॥పవంవి॥ 
హా 


॥ చెప్ప ॥ 


॥ చెప్ప & 


చెప్ప ॥ లి 


శృంగార సంకీర్తనలు 


సామంతం 
నేరుపరివౌదు వన్నిటా నీవు 


ఎనారీతి మమ్ము(జూచి నీవేల నవ్వేవయ్యా 


మచ్చిక నేసిననీమాటలకు లోనై 
రచ్చలకు నెక్కితిమి రవ్వయితిమి 
పచ్చినీసతుల చేతిపలుకులకు లోనై తి _ 


మిచ్చల మమ్ము(జూచి నీవేల నవ్వేవయ్యా 


సోగకన్నులంజూచేనీచూపులకు లోంగి లోంగి 
జాగులకు లోనై తిమి సరియైతిమి 
బాగులై ననీవద్దిపడ౦తుల జూచితిమి 
యీగతి నీవింతలోనేల నవ్వేవయ్యా 


చేవలుదేరిననీచేంతలకు( జొక్కి చొక్కి 
వావులు దెలుపుకొంటి వనితనైైతి 
దేవ శ్రీవేంక పేళ నీదేవి నల మేల్మంగను 
యీ వేళ( గూడితివి నీవేల నవ్వేవయ్యా 


రేకు 1107 దేశాక్షి 
కాంతమీ(ద నిష్టారము కట్టకువయ్యా 
వింతలేడ( జేసీని విచాిరించవయ్యా 


తల(పు సీమీదంనే తలవంచుకున్నదింతే 
అలుకేడ నున్నదో అంగనకును 


వలపు నీమీ(దిదే వాడుదేరీ నింతే మోము 


చలము లేడనున్నవి సటలు వద్దయ్యా 
ది 


1 


॥పలవి ॥ 
ఉం 


॥ నేరు ॥ 


॥ నేరు ॥ 


4 నేరు॥ 380 


న. ఛే 
న 39 /! శ 
"స్ట 


స 


॥ కొంత 


22 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తగులు నీమీ(దిదే తక్కిం సిగ్గువడీ నింతే 
యెగసక్కైె మేడనుందో ఇందులోనను 
నగవు నీమీ(దిదే నానంబెంట్టీ నిదె యింతే 
పగటు లెక్కడ. జూపె పచారించవయ్యా ॥ కౌంత ॥ 


'జీతులు నీమీందిదే(వేగ) చిత్తము తెలిసీ నింతే 
ఘాత యాడనున్నదో కలది యిది 
యీతల | వేంక పేశ యింతి నై కూదితివి 


నీతి యెక్కడ నున్నది నీవు జాణవయ్యా ॥ కొంత ॥ 81 
తోండి 
, నీవు నేను. జాలదా నేరుపులే కలితేను 
| వేవేలుగ వలపులు వెదచల్లేటందుకు ॥ పల్లవి ॥ 


నగవులేమిటికి నాలినేసి నీవు నన్ను 
పొగరుల గాగిలించి పొందేయందుకు 
తగవులేమిటికి తరుణుల( గూడ పెట్టి 
మొగి. గంకణదారము ముంచి కళ్లేయందుకు ॥ నీవు ॥ 


చెనకులేమిటికి చేనన్నలకు లోనై 
తనివంద నీవు నాకు దక్కేయందుకు 
ననుపులేమిటికి నమ్మించి సీవు నాపై 
"పెనంగి నిండు నేనసలు సెష్టేయందుకు ॥నీవు ॥ 


పంతములేమిటికి పైపై నిందరిలోన 
యింకేసిచనువు నాకిచ్చేయందుకు 
కాంతు(డ శ్రీవేంక పేశ గక్కునం గూడితి నన్ను 
' బంతిబాసలేమిటికి బతికించేయందుకు ॥ నీవు ॥ 82 


శృంగార సంకీర్తనలు 


శుద్ధవసంతం 
వెలుపలంబెట్టి మాతో వేసాలేల నేనేవు 
కలపితే కదుపునం గలసి యిట్టుండు(గా 


౧ంతలో నీవా'పెను యింటికి తెచ్చుకొం పేను 
వంతులకు వాసులకు వచ్చు6గా మాతో 
చింతదీర నొక్క. యే నేసవెట్టి పెండ్లాడితే 
పంతములుమీరక మాపనులకు వచ్చుగా 

చలివాపి ఆపెను మాసవతి(గా జేసితేవు 
నిలువు(గొలువులను నిలుచుండు(6గ 
కొలము తెలిపి మాతో కూటికి లోనుచేసితే 
నెలకొని మావలె నిన్ను సంతోసించుంగా 


గధెపీంటమీంద నాపె. గడం గూ చుండంబెట్టితే 
సుదులెల 6 జెప్పుతాను సుకియించు6గా 
౧ ట్‌ 
వొద్దిక నాపెను మమ్ము నొక్కటిగా6 గూడితివి 
వదనే (శ్రీవేంక పేశా వాదులెలా( దీర్చుంగా 
౧ న్‌ 


కుంతలవరాళి 
ఎన్నాళ్ల కెన్నాళ్ల *యిదేమే నీవు 
ఉం టాం 
విన్నపము లాలకించి విచారించేవు 


యిన్నిటాను నీవు నన్ను నేలవలె ననుచును 
నిన్ను నొడ6దిరచుట నే(డా నేను 
కన్నెలు పదారువేలు కలరంటానుండి వచ్చి 
చన్నులంటజే విది లెస్ప్ససరవాయ€గా 


28 


౪ పల్లవి ॥ 


॥ వెలు ॥ 


॥ వెలు ॥ 


॥ వెలు! 08 


॥ ఎన్నా ॥ 


1. ఇక్కడ, *“యిదేమే' యనుట చనపుతోడిమాట, న్రీశ్వద్యోతకము గాదు. ఈవద్దతి 


వ్యవహారములో వేటికివి గలదు. 


ల 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేచేత నాచెప్పినట్టు నేయవలె ననుచును 
నీచేత బాస గొంట నేండా నేను 
యేచి నీవు వేగిలేచి యెనమం(డ6 జక్క-ంబెట్టి 
కూచుండేవు నావద్ద గుజటుతాయ(గా 


కైకొని నీవు నాతో శాంపిరము నేతువంటా 
నీకు. జేతులు చాంచుట నేండా నేను 
యీకడ (శ్రీవేంక పేళ యిందరినీ. బొందివచ్చి 
మేకొని నన్ను( గూడితి మెచ్చాయ!(గా 


రామ్మకియ 
ఆపె మెచ్చవలె నీవు అట్టే మెచ్చంగవలె 
వోపిక గలిగి యిస్టే వుండవయ్య యిపుడు 


అంగన నీతో. జెప్పంగ నై నీవు మాటలాడే _ 
'వెంగిలిమా(టల !' మాటలేల మాకు 
పొంగుచు నేనే మీందవోనిమా(ట లాడించేను 
వుంగిటి గొనక యిశ్లే వుండవయ్య ఇప్పుడు 


అప్పుడే నిన్నింతి నవ్వుమన౦గా నవ్వే - 
వప్పణనవ్వులు నవ్వు టవేల మాకు 
ముప్పిరి నేనే నిన్ను మోసులుగా నవ్వించే 
వొప్పుగొనీ నావొద్ద నుండవయ్య యిపుడు 


రవ్వగా నింతి చెప్పంగా రతి నన్ను6 గూడితివి 
యెవ్వరిపంగెనకూటాలేల మాకు 
మవ్వపుభభ్రీవేంక పేళశ మరి నే నిన్ను6 గూడితి 
వువ్విళ్లూరుచు నిళ్హేు వుండవయ్య ఇప్పుడు 
1, ఎంగిలినమూటలవారిమాటలు ? 


ల! ఎన్నా (1 


॥ ఎన్నా ॥ తశ 


1 ఆపె॥ 


1ఆపె! 


4అఆపె[ 08 


శృంగార నంకీ ర్తనలు 


సాళంగనాట 
మమ్మేమడిగేవు నీమతకములు 
నెమ్మది నుండేవారము నెపాలు నేరుతుమా 


సీచిత్త మాపె యెలు(గు నీవెలు(గుదువు గాక 
యేచి సీదేవరహస్యా లెవ్వ6 డెలుంగు 
వాచవులకు నేము వద్దనుండి మాటలాడి 
చూచేవార మింకేకాక సోదించ(గలమా 


నీతో నాపె నవ్వ. జెల్లు నీకుంజెల్లు నింతేకాక 
యేతుల మీవీడుదోళ్లు యెవ్వం డెలుంగు 

చేతులార నేము నీకు నేవలేమయినా జేసి 

' పోతరించే మింతేకాక బుద్దిచెప్పంగలమా 


కోరినక్లే నిన్ను. గూడె కొమ్మ( గూడితివి నీవు 
యీరీతి మీ వూహాపోహ లెవ్వ6 డెలుంగు 
చేరి నన్ను గలసితి (శ్రీవేంక టేశ్వర నేండు 
నేరుపుమిమ్మెంతు(గాక నీటు చూపంగలమా 


రేకు 1108 ధన్నాసి 
చెప్పిన ట్టిద్దరమును( జే నేమయ్యా 
ఇప్పుడు గాంగిలించే మియ్యకొంటిమయ్యా 


వరుసఇచ్చేవాండవు వాదు మాన్పనేరవా 
వెరసి యిద్దరిమాట వినవయ్యా 
తెరలోనున్నవాండవు తెలియదా నీకిన్నియు 
అరసి వెనకముందు లడుగనేలయ్యా 


లర్‌ 


॥ పల్లవి ॥ 
ఉం 


1 మమ్మే ॥॥ 


॥1 మమ్మే ॥ 


॥ మమ్మే ॥ 86 


॥ పలవి 
ళా 


స 
॥ చెప్పి ॥ 


వి$ ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తగవు దిద్దేవాండవు తప్పు దీర్చనేరవా 
సౌగిసి నేమున్నజాడ చూడవయ్యా 
నగినవా(ండవు నీకు నయములు నేరిపేమా 
మొగమిచ్చలను నీవే మొక్కించవయ్యా ॥ చెప్పి ౪ 


ఇద్దరి. గూడినవా(డ వెక్కుడు నేయనేరవా 
చద్దికి వేండికి మోవి చవిగోవయ్య 
గద్దరి(శ్రీవేంక కేళ కలిగితివి మాపాల _ 
పొద్దువొద్దున నిజ్టై భోగించవయ్యా ॥చెప్పి॥ 87 


బౌళి 


బాపుబాపు మెచ్చితినే బలుదానవు 
యేపుతోడ నుండేవార మింతేసి కోసర(కోప?) మే ॥పల్లవి॥ 


వాసనకస్తూరి వూసి వలపుచవులు చూప 
'వేసరవుగదే నీవు విభునితోను 
మూసినము త్రెమువలె ముంగిటనే నిలుచుండి 
ఆసపడేవారము నే మంతేసి కోపమే బాపు! 


మోవితేనె లంచమిచ్చి మొక మోడింపించుకొన 
దేవరవుగదే నీవు దేవునితోను 
హావభావములతోడ ఆయమంటి మన్ననలే 
ఆవటించుకొచేవార మందు కొడిగట్టము ॥బాపు॥ 


గందవాడి మీ(దంజల్లి కాంగిలించి కూడికూొడి 
విందవై తిగదే (శ్రీవేంక పేశుతో 
అందమై ఆతడే కూడె అల మేలుమంగనైను 
చందమైనవార మింత సాదించనెజంగము ॥ వాపు! 06 


గాతపాటలో స్రగళగం వధక్షవచనముంలో తక్కినవి పోలనా. 


శృంగార సంకీర్తనలు ల 


రామ్మక్రియ 
ఇంకనేలే మాటలు యుజు6గుదు నేనన్నియు 
కంకిగా నీతో. దారుకాణించితి. జాలదా ॥ పల్లవి ॥ 


నెలవి నీవు నవ్వగా సిగ్గువడి ఇంతి నిన్ను 
కలువపూవున వేనెం గద్దో లేదో 
నిలువుటద్దములో సీ నీడ నీవు చూచుకో6గా 
కలికి కాంగిటంబ ప్లై కద్దో లేదో 1 ఇంక ॥ 


అందముగా నీవు దన్ను ఆయములు చెనక6గా 
గందము నీపై6 బూనె కద్దో లేదో 
సందడి6 గొలువులోన సరి6 ఐరాక్రై యండంగా 
కందువలు నిన్ను నంశకె6 గద్దో లేదో ॥ ఇంక ॥ 


నిక్కి నీవు చూడంగాను నిన్నుందేయివట్టి తీసి 
గక్కున రతులం గూడె కడ్షో లేదో 
యిక్కడ (శ్రీవేంక పేళ యిటు నన్ను( గూడితివి 


కక్కసించి జంకించెం గద్గో లేదో ౪1 ఇంక ॥ 89 
లలిత 
సోబానం బాదడేము మేము సుదతులము 
యీబుద్దులు మీకు జెల్లు నిదరికి నయ్యా ॥ పల వి ॥ 
౧ గా ౧ లా 


చూపులనే వుంకువలు నుదతికి( బెట్టితివి 
పూపనవ్వులుమించేకప్పురవిడేలు 
యేపుమీరి నవ్వులనే యెదురుతెర వేసితి - 
వీపొద్దే పెండ్లాయను మీకిద్దరికినయ్యా ॥ సోదా ॥ 


న! “న థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


తరితీపుమాటలనే తల(బాలు వోసితి 
గరిమ సరసములే కంకణాలు 
గొరబై నవలపుల కొంగులు ముళ్లు వేసితి _ 
విరవాయ వేడుకలు ఇద్దరికినయ్యా 


పొంచినకెమ్మోవినే బువ్వపువిందు వెట్టితి 
మంచముపై కాంగిలే మంచిచవికె 
అంచలశ్రీవేంక కేళ అలమేలుమంగ నీవు 
యెంచి కూడితిరి తగు నిద్దరికినయ్యా 


ఆహిరి 
ఇన్నియు నీవే నేరుతు విక నెన్నండు 
పన్నినసటలెల్లా( జేసి పాలార్బ్పవయ్యా 
కాంతకు నీబుజమురేకలు చూచినంతనుండి 
చింతతోడ చెక్కులెల్లా. జెమరీంచెను 
మంతనానకు6 బిలిచి మనసుమర్మము సోంక 
పొంతనే నీవానవెట్టి బొంకంగదవయ్యా 


కొమ్మ నీతురుము చూచి కొ త్రపూవులెల్లా6 జూచి 
తమి మోము వంచుకొని తడంబడీని 
నెమ్మనమలర నీవు నేరుపులెల్లా మెరసి 
సమ్మతించేయట్టుగాను సత్యాలు చూపవయ్యా 


అలమేలుమంగ నీవాడేటిపియాలు చూచి 
కలసి మోవిచ్చె శ్రీ వేంక కేశ్వరు(డా 
వెలయ నింకా నీవు వేవేలచందముల 
పలుసాకిరులు చెప్పి [భమయించవయ్యా 


;, సోబా॥ 


1సోబా॥ 40 


1 పల్తవి ॥ 
ల: 


॥1 ఇన్ని ॥ 


॥ ఇన్ని (1 


1 ఇన్ని 11 ఢీ] 


శృంగార నంకీర్తనలు 


క్రైరవి 
ఏల నన్ను సోదించే వెందా6కాను 
సీలాగులు నాలాగులు నీకే తెలుసును 


తక్కించి నీవు నన్ను( దప్పులువ ప్టేవుగాక 
యెక్కువనామనసు నీవెజ(గనిదా 
చెక్కు చేతంబట్టుకొని సిగ్గువడి వున్నదాన 
నిక్కి నావిన్నపాలెల్లా నీకే తెలుసును 


మంతనాన నాతోను మా6టలు దీనేవుగాక 
యింతట నాగుణము నీవెణ6ంగనిదా 
దంతి నిందరిలో మానాపతిన్నై నేనున్నదాన 
దొంతులనాయాస నీకు తొళల్లే తెలుసును 


నవ్వుతానే నీవు నన్ను నంటున( గూడితిగాక 
యివ్వల నానేరుపు నీవెఖంగనిదా 
జవ్వనపు(్రీ వేంక టేశ్వర యలమేల్‌మంగను 
పువ్వువంటిపొందు నీకు బూంచితే( దెలుసును 


ప 1100 నట్టనారాయణి 
ఏల సాకిరి గోరేవు యింతలో నన్ను 
ఆలరిసతులకు నీ కమరు(గాక 


నిగ్గులమాట లాడ నీతో నే నేరుతునా 
సిగ్గువడియుండేటిచెలి నేను 
కగ్గి సీవలెనే నేను కల్లలాడ నేరుతునా 


మొగ్గులేనియటువంటిముద్దరాల నేమ 
౪0 21-1౯5 


॥ ఏల ॥ 


1 ఏల ॥ 


॥ ఏల॥ 48 


॥ పల్లవి । 
న. 


౧ ఏల ॥ 


గి 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సీవునేరనిచేంతలు నే నేరుపంగలనా 
వావితో లోనుండేరాణివాసమ నేను 
వోవరిలో నీసుద్దులు వూ€కొన నే( గలనా 
కోవిలకూ(తకుత్తికకోమలిని నేను 


జంకించి కౌ(గిటంగూడేచలమరిదాననా 
వంకలాడ నేరిచినవనిత నేను 
అంకెల శ్రీవేంక కేశ అలమేలుమంగ నేను 
పొంకమై కలసితివి పొందనేర్హ్తు నేను 


పళవంజరం 
ఎంత కెంత మన్నించేవు యేమయ్య నీవు 
అంతలోనే మెచ్చేవు నీయంతదాననా 


చెక్కులు నే నొక్క(గాను చేతుల మొక్కవచ్చేవు 
వొక్కట€ బతికిపతి వపకొరమా 
మొక్కలపుదాన నేను ముందెంచేవాండవు నీవు 
చక్కంగ చేయివ ప్టేవు సరిదాననా 


కందువ నే నవ్వితేను కడుసరసమాడేవు 
వొందిలి నందుకునిందు కుపకారమా 
మందెమేళపుదానను మంచినేర్పరివి నీవు 
పందేలు వే నేవు నీపాటిదాననా 


చేరి కాంగిలించుకొండే సిగ్గులు చేత(బప్లేవు 
వూరట మారుకుమారు వుపకారమా 
ఆరీతి (శ్రీవేంక కేశ అలమేలుమంగ నేను 
మేరలుమీరేవు నిన్ను మించేదాననా 


॥ ఏల ॥ 


1 ఏల 4 48 


॥ పలవి ॥ 
జలా. 


॥ ఎంత ॥ 


॥ ఎ౦త ॥ 


॥ ఎంత ॥ 44 


శృంగార సంకీర్తనలు గ 


వరాళి 


తీరుచవయ్య తగవు దీనికి నీవు 
నేరుపరితనమెల్లా నీచేత నున్నది 


పందేలువేసి నీతోంబలుమారు జూజమాఓ 
దిందుపడ నుంగరము దీసుకొన్నది 
ఆందుకుంగా వేరొకతె అది దనసాొమ్మనుచు 
అంది తలపిడివట్ట అడుగుతానున్నది ॥తీరు ॥ 


సరి బేసి వట్టి యొక్కసతి నిన్ను నోడించి 
గొరబుగా నచ్చుతా(వా?) నె కోకకొంగున 
సిరుల నీదట్టి తనచీరంటా వేరొకతె 
అరసి పట్టి (శ్రే యందుకు నాపె మారుకొనెను ॥ తీరు॥ 


వానగుంటలాడి వొకవనిత నీచేయి వట్టి( ఫ్లై) 
ఆనవెట్టి 'వేలొకతె ఆచేయి! బట్ట 
ఆనుక (శ్రీ వేంక కేశ అలమేల్‌మంగ నే వచ్చి 


మేనంటి వురమెక్కి తే మెచ్చిరి యిందరును తీరు! 45 
గౌళ 
వద్దనుం డేచెనులతో వట్టివీరము లే6టికి 
పొద్దువోనిజంకెనలు బొమ్మలలో నున్నవి ॥ పల్లవి ॥ 
యి ౧ 


మొనలుచూపకువే ముంచిననీచన్నులు 
కొనలుసాగి యాతనిగోరు వాండి 
పెనంగితే మీరిద్దరు బిరుదుల దొడ్డవారు 
తనువులు సోంకితేనే తారుకాణ వచ్చునే 1 వద్ద ॥ 


82 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కాటుకకన్నులనేల కారములు చల్లే వే 

 తేటమాటల నాతనితిట్లున్నవి _ 
యీటుతో నీసరసాన నిద్దరును దొడ్డవారే 
కూటములలోనే మీగురుతులయ్యినే 


కందువకాంగిటనేల ఘాతలెల్లా( జూపేవే 
అందుకు (శ్రీవేంక పేక, డాణికాండు 
పొందితిరి మీరిద్దరు భోగముల దొడ్డవారే 
సందడి జాణతనాల చవివుట్టీ నే 


శంకరాభరణం 
కొలువూ( జేయించుకొనీ గోవిందరాజు 
చెలులము యీడనుండే చేరి మొక్కరే 


పవళించి వున్నవాండు పాదాలు చాంచుకున్నా(డు 
జవళి( దనయిద్దరుసతులమీంద 
రవళి గోవిందరాజు రవ్వగా నవ్వులు నవ్వీ 
తివిరి యీభావము తెలుసుకోరే 


చేయిచా(చుకున్నవాండు శిరనె త్తుకున్నాండు 
చాయల గోవిందరాజు సన్న నేసీని 
ఆయములు సో6కించి అంగనల6 గరగించీ 
కాయపుటిచ్చల నూడిగము నేయరే 


సంకు(జ[క్రములవాండు చల్లుచున్నా(డు వలపు 
కొంకక శ్రీవేంకటా[ది గోవిందరాజు 
వుంకువగా లోలోనే వువిదల( గూడినాండు 
" సంకెలేక వారిలో ముచ్చట వినరే 


॥ వద ॥ 
0 


1వద॥ 46 
ది 


-॥ పలవి॥ 
లాం 


॥ కొలు ॥ 


॥ కొలు ॥ 


॥కొలు॥ 47 


శృంగార నంకీ ర్రీనలు 


భైరవి 
గుట్టు చేకొందువుగాక కోమలితోను 
పట్టి పెనంగ€గంటోతే పంతమెక్కీ సుమ్మీ 


చెక్కులనే నీడ చూచి సిగ్గుల నీరెండ గానె(సి?) 
చిక్కుదీసీ సీనెరులు చెలియ 
మొక్కీ దనకౌలు దాంకి మోసమున నంటాను 
వక్కణ అడుగలటోతే వాదువచ్చీ సుమ్మీ 


కన్నుల. నివాళి చి కాం€కలనే చొపులెతి 
న్న్న మ్‌ పంల 
చన్నుల! గానుక చూపీ జలజాకి 
మన్ననల వేడుకొని మాటదప్పి వచ్చెనంటా 
సన్నలు నేయంగంటోతే చలమెక్కీ సుమ్మీ 


మోవినే విందుచెప్పి మోహమున విడెమిచ్చి 
శై వసమై నిను6 గూడె కలికి 
న్‌ షు ్గ 
(ఫీ వేంక శేశ్వర నవ్వి చే(త నేసితి నిన్నంటా 
వావాత. గొసర(/టోతే వాసులెక్కీ సుమ్మీ 


కేకు 1110 మధ్యమావతి 
ఏమోయి మాతోనే యేల *గోరాదిగొనేవు 
దీమువలె నున్నవారి దీకొనేవు 


మాట మఆఅ.గునేసుక మొౌనముతో నుండితేను 
గాంటమున నన్నేల గర్వమనేవు 
కొటుకకన్నులు గా(గా కడుందలవంచుకొంటే 
గోటారించి నన్నేల కోపమనేవు 


1. గోరు + ఆదిగొవేవు (గోళ్ళకొలతలు తీనికొనుట?) 
స , 


న! 


॥ పలవి ॥ 
న్‌ 


1గుటు ॥ 
బ్‌ 


॥ గుట్లు* 
ట్‌ 


॥ గుట్టు ॥ 48 


॥ పలవి ॥ 
ళా 


జఏమో ॥ 


శి( థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పిగ్గుతెర. వేసుకొని చెక్కుచేత నుండి తేను 
యెగ్గులువట్టితినంటా యేల లోంచేవు 
దగ్గరనోపక నేసు తలుపుమాటున నుంటే 
బగ్గన లోనికి వచ్చి ఎెకొనేవు ఏమో ॥ 


మానాన మణి€గి నేను మంచముపై నుండితేను 
కానుకగా మోము చూచి కా.గిలించేవు 
పూని శ్రీవేంక పేళుండ పొదిగి నిన్ను గూడితే 


సానంబిట్టినగో రేల జళిపించేవు ॥ఏమో॥ 40 
సామవరాళి 
మానరాదా యి(కనేల మతకములు 
నాని నాని నవ్వులెల్లా నయములు వచ్చెను ॥ పల్లవి 11 


నిన్ను నేం గొసరంగాను నీవు నాతో. బెనంగేవు 
యెన్నిక లింకేమున్నవి యేడ సుద్దులు = 
న ౧ 
సన్నల మనమంకులు సరికి బేసికి నాయ 
నున్ననిచెమట లివె నొసశ్లెల్లా నిండెను ॥ మాన ॥ 


పంతాలు నే నాడంగాను పె పై నురము దజ్టేవు 
యెంతకైెంత నేనేవు 'చేడ ; సుద్దులు 
మంతనపుమాటలెల్లా మారులు మలయఃజొచ్చి 
చెంతల పులకలెల్ల చెక్కులెల్లా నిండెను ॥1మాన।ః। 


కొంగు నేనే పట్టింగాను కుచ్చి కాంగిలించేవు 
యెంగిలాయ మోవులెల్లా నేడ సుద్దులు 
కంగక (శ్రీవేంక 'పేళ కలసితి మిద్దరమ 
సంగడి మనమేనుల సంతోసాలు నిండెను . ॥మాన॥ 50 


శృంగార .నంకీ ర్తనలు 


బౌళి 
నెట్టన బాపపుణ్యాలు నీచేతివి ? నీ__ 
వొట్టి చనవియ్య(గాను వొల్లనంటినా 
ళు ణు 


చలమేల మాతోను సాదించేవు | నీ__ 
పలుకులకు లోనై నపడంతులము 
వలపు లేమిటి కింత వడింబె'్రేవు | నీ. 
వలసినట్టు "నేయంగా వద్దంటినా 


కడునిష్టూరములేల కట్టవచ్చేవు 
విడువరానినీవెల(దులము 
జడిగొన్నమన నేల చండి నేనేవు | నీ 
వొడివట్టంగా నీతో వోపనంటినా 


బెట్టుగాంగిటనేల .బిగియించేవు 
జట్టిగొన్ననీ మోహంపుజవరాలను 
గుట్టున (శ్రీవేంక పేళ కూడితి నిన్ను 
యి్రై నావొద్దనుం పే యిచ్చగించనా 


శ్రీరాగం 


పొంచిననీమన్ననకు పొగడుచుండుదు(గాక 
కంచములోనమృతము కడకు( టో(దోతునా 


నీవు నేనేచేంతలలో నే నేరము లెంచేనా 
కైవసమై అన్నియును6 గై కొందుంగాక 
పూవులపుప్పొడిలోన పూందేనె చిందితేను 
వేవేలెనా నందుకు వింతలుగా( జూతురా 


శ్‌ 


॥ నెటి ॥ 
ట్‌ 


1 నెటి ॥ 
టబ 


జనెట॥ 51 
టబ 


॥ పల్లవి ॥ 


॥పొంచిల 


80 (ఫ్రీ తాళ్లపాక ఇన్నమాచార్యుల 


ఆడిననీమాటలలో అఆందములు వెదకేనా 
వేడుకతో మంచివేకా వింద(గాక 
వీడెములో( గప్పురము వింతలుగా. గలసితే 


వీడుపడీనా యందుకు వేరులుగా( జూతురా ॥ పొంచి ॥ 


పొందిననీరతులలో పొరపొచ్చా లర నేనా 
కందువలు మొరయ బొగడుదు. గాక 
గందములోపల మంచికస్తూరి గలసితే 


విందుల(శ్రీవేంక కేశ వెగటుగా( జూతురా ॥ పొంచి 452 


లలిత 


ఇంకా మరి యాసోద మెంత సీకు 
సంశెదీర నన్నిటాను చవులు చూచితివి 


॥పరివి। 


నన్ను నీవు పిలిచేది నవ్వులకో నిజాలకో 
కన్నెఖి పదారువేలు గలరు నీకు 
కన్నుల నీవు చూచేవు కాంకలకో మేకులకో 


మున్నె గొల్లి తలయంగములు చూడవా ॥ఇంకా ॥ 


దగ్గర గూచుండేవు తప్పులకో వొప్పులకో 
యెగ్గలేనియెనమండడ్రు ఇంతులు నీకు 
సిగ్గుదీర నవ్వేపు చింతలకో వంతులకో 
నిగ్గులగొల్లె తలతో నీవు నాండే నవ్వవా 


కలసితి విటు నన్ను ఘాతలకో యేతులకో 
యెలమి నిరువంకలా ఇద్దరు నీకు 
అలరి శ్రీవేంక పేళ అన్నిటా మన్నించితివి 
మెల6గి లోకమువారి మిక్కిలి మన్నించవా 


ఇంకా ॥ 


॥ ఇంకా ॥ 68 


శృంగార సంకీర్తనలు 87 


ఆందోళి 


రమ్మనవే ఇ6కను నీరమణనిని 


పమ్మి వలపులు చల్లీ( ' బిదిచూరులు 1 పల్లవి ॥ 


నెలకొ నప్పటనుండి నిన్నే తప్పకచూచీ 
తలపోసి తలపోసి తడంబడీని 
మొలకనవ్వులతోడ మూతులు గిరిపీనటజె 
నలువంక పొంచి పొంఎ నవ్వులు నివ్వీని 

పెరిగీ. దాను 


16 మ్మ (1 


'పెన(గుచు( బలుమారు 'పెచ్చుపె 
గునిసి పరులమీ(ద ప చీని 
వెనుకొని నీజాడలే వెడకీ నితండు గేండు 


మనసుమర్మాలు చూడ మచ్చిక సేసీని 1రమ్మ ॥ 


పొదగుపొంతలసుండి బుద్దులుచెప్పీనదె 
గరిమల మించీ( గలికితనమునసు 
యిరవై (శ్రీవేంక 'పేళు. డిన్నిటా నిన్ను6 గలనె 


సరసములాడుతానే చనవు చూపి ॥రమ్మ॥ 54 


రేకు 1111 మంగళకౌసిక 


చేవట్టితే రానిది చిక్కి సన్నకు వచ్చీనా 
స దిరుగవేసితే వలపు చేమున్నది 
మన్నించి నీవు నాతో చూటలాడితివిగాక 
నిన్ను బలికించేనంపే గే నెంతదాన 
చన్నులు గిలిగించితే సరి నవ్వవచ్చుంగాక 


ల 
3౩6 

ల 

న! 


కిన్నెరకాయలు గిలిగించితే నేమన్నది 1 చేవ ॥ 


1 ఇందు దశావతారసమన్వయ మున్నది. (క్రీనీతలు గలవి చిలుమూరినవి. 


థ్రీ రాళ్లపాక అన్నమాచార్యుల 


దయవుట్టి నీవు నాదండకు వచ్చితిగాక 
నయమున నే బిలువ నావళశములా 
(ప్రియమునం జౌలెజ(గ పెద్దనాలికనేకాక 
క్రియ యెజంగ జేతిలో కీల నురేమున్నది 


కందువతో నీవు నన్ను. గా. గిలించితివిగార 
అంది బలిమినసేయ(గ నంతదాననా 
పొంది (శ్రీవేంక పేళ నీభోగమందే వుందిగా 


అందుకోలు జాణతనా లందులో నేమున్నది 


నాట 


ఏల. సాకిరులు వెట్టీ నేమి మీతో, జెప్పీని 
జాలిలేక తానే చక్కజాడ నెండరాదా 


ఆఆఅడిగా కేకతాన ఆలుమగ డుండో6 గాను 
వేజొకతె వచ్చితేనే వీరిడి గాదో 
జాజక తమలోనను జాణతనాలాడంగాను 
తూటి తాను నవ్వంటోతే దొమ్మి నేయకుందురా 


సపడ(తియు€౬ బురుషు(డు పై కొని ఘమాటలాడ(6గ 
యెడచొచ్చి మాటలాడే దెద్దగాదా 
అడియాలముగ వొరు ఆయములు చెనకంగా 
కడనుండి తానీంటితే కడు(గూక గాదా 


శ్రీవేంక పేజుండు నన్ను చేకొని కూడుండ6గ 
భావించి వింతది చూడ బాడియవునా 
పూవువలె దొల్లి తాను పొందుగలదిగనక 
ఆవేళ దా నొరసితే నంగవించబందురా 


* క్రీగితలుగలవని చిలుమూరినవి. 


॥*చేవ ॥ 


1 చేవ॥ 55 


॥ పల్రవి, 
గా 


॥1 ఏల న! 


॥ ఏల ॥ 


॥ఏల॥ 56 


శృంగార నంకీ ర్రనలు 


సామంతం 
రమణునీకడ కిటు రావమ్మా 
జమళిముచ్చటలు చవులై నిలిచె 


కొత్తకోరికలు కొనలుసాగంగా 
చి తము నిండెను సిగెల్లా 
అలలే టం 
పొ త్తులవలపులు పోగువోయ(6గా 
హత్ర్తినపులకలు అంగము నిందడె 


తొక్కినతమకము దొంతుల నుండ(గ 
ముక్కున నూర్చులు ముసరుకొనె 
చిక్కనినవ్వులు నెలవులం దొలంక6ంగ 
చొక్కపుచెమటలు సోనలు గురినె 


కందువై నరతి కా6గిట నుండ(6గ 
విందులనెమ్మోము పికసించె 
యింధదె శ్రీవేంక పేచుండు గలనెను 
అంది మోవితేనియలు దయివారె 


శుద్దవసంతం 
ఎన్ని లేవు నేరము లి65కనేల 
నన్ను నిన్ను నెంచుకొని నవ్వంగదవయ్యా 


ఆసపడినయప్పుడు అన్నియును చవులౌను 
వేసరుకొన్నప్పుడై తే విసుపొను 
రాసికెక్కినవలపు రంటికి వచ్చు నిప్పుడు 
యీనులెల్ల 6 దీరె సంక వింటికి రావయ్యా 


* క్రిగీకలు గలవి చిలుమూరినందున నే మూపొంచివవి. 


॥పలవి॥ 
ఉం 


॥రమ॥ 


*రమ॥ 


*రమ॥ 5? 


॥1పల్రవి ॥ 
ఉి 


॥ ఎన్ని ॥ 


శ0 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దగ్గరి యేకతమైతే తమకించు నెందుకై నా 
సిగ్గువడి ఇందరిలో చింతవుట్టును 
విగ్గలవయోమదము నీడా నెండావలె నుండు 
యెగ్లు లెంచంబనిలేదు ఇంటికి రావయ్యా 


కూడ6గం గూడంగ నజ్టై కోరికలు కొనసాగు 
వీడనాడ(టోతేను వింతవుట్టును 
యీడనే నన్ను (శ్రీవేంక పేళ కా+గిలించితివి 
యేడకు *నేటికిని మాఇంటికి రావయ్యా 


బౌళి 
ఎంగిలిపొందులు నీకు నింతపియమా 
జంగిలివలపురేల సానంబెస్లేవే 


మంతనమునను నేము మాటలాడ. కొనంగాను 
వింతదానవు నీవేల వినవచ్చేవే 
బంతి నాత(డును నేను పాలకూ బ్షారగించలగా 
అంతట నుండి సీవేల అట్టె చూచేవే 


సారెకు నేమిద్దరము సన్నలు నేసుకొనంగ 
తారుకాణ నీవేల అర్తాలు చెప్పేవే 
నారువోసినట్టు నేము నవ్వు లిజై నవ్వుకోంగా 
దూరుగాను నీవే/టికి తోడు నవ్వేవే 


ఇక్కువల శ్రీవేంక కేళుండు నేం గూడంగాను 
గక్కన వాకిట నేల కాచుకుండేవే 
నిక్కమై నే మిద్దరము నివ్వెరగుతో నుండంగ 
వొక్క.మై కూడితివి నీవును మాతోనే 


॥॥ ఎన్ని ॥ 


॥॥ ఎన్ని ॥ రర 


॥ పలవి॥ 
ళం 


॥ ఎంగి * 


1 ఎంగి ॥ 


4ఎంగి॥ 560 


1. ఏడకన్‌ + ఏ;టికిని, 


శృంగార సంకీర్తనలు 
పొడి 
అప్పుడు మనసువచ్చు నన్నిటా నీకు 
చెప్పరానిమాటలకు 'చెవియొ గేనయ్యా 


యేతులకు నీవు నన్ను ఇటు నటు( జెనకంగా 
కాతరాన నే నిన్ను( గాదందునా 


వాతులు మోవ€గ నీకు వలపులు పొంగ(గాను 


పోతరించి ఇచ ఎకౌల పూపుగ ప్రేనయ్యా 


నవ్వులకు నీవు నన్ను నయముల. దిట్ట(గాను 
రవ్వలుగా నే నప్పటి రా(పుసేతునా 


మువ్వంక జవ్వనము మొలకలువెళ (గాను 
ట్‌ళ్యు 


నివ్వటిల (6 జెమటల నీరుగపటనయ్యా 
0౫ ఈ 


శీ! 


|| ఆప్పు 11 


[| అప్పు || 


చనవు చేసుక నన్ను సమ్మతించ. (సమ్మతి(?) గూడగాను 


గునిసి పేరే నిన్ను6 గొసరుదునా 
తనివి (శ్రీవేంక పే తమకపువిందులకు 
చనవులనే వపచారము చెప్పేనయ్యా 


వు [|| 2 ధన్నాసి 


ఇప్పుడిజ్టై వింటిమి నీవేల నవ్వేవు 
చెప్పితేను దోసమా సిగ్గువడనే6టికి 


అంగన విచ్చేసి నేడు ఆయమెననీమోవి 
యెంగిలినేసినదట ఇది నిజమా 

కుంగకుందేయటువంటికుచములకొనలను 

ఆంగవించి వొ తినట అది నిజమా 





11 అప్పు 1 (౧00 


జ పలఅవి 4 
ళ్‌ 


/ ఇప్పు [1 


శీలి 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొక్కమంచముపై నుండి వొడంబడంజెప్పి నీ _ 
యిక్కువ లంటినదట యిది నిజమా 
చక్క-నితనపాదాలు సారె నీమె సోంకించి 
అక్కర దీరిచెనట అది నిజమా 


సీవు నేను( గూడుండ(౧+ నమ్మది (శ్రీవేంక పేళ 
యీవేళం దానున్నదట యిది నిజమా 
వోవం౦లో మిగిలినపూడి గా లెల్లా దేసి 
ఆవటించి మొక్కనట అది నిజమా 


దేళాడి. 


సీవేల నన్ను నింత నేరమెంచేవు 
మోవితేనియలు చూచి ముందే [భమసితి 


యేమి'సనేతు నను నీవు యేల మెగ్గువసైవు 
నామేను చెమరించీ నవ్వ(టో తేను 

కోమలపుమేనిదాన కొండుకపాయపుదాన 

సిమీ/దిమోహమున నేనింత అలసితి 





నావంక గడమ యేది నన్నేల లోంచి చూచేవు 
చేవ( బరవళమయ్యి చెనకి తేను 
పూవువంటిమతిదాన భోగపురతులదాన 
కావరించి సీకు(గానే కా.(కలురే(గితిని 


నేనెంత నీవెంత నే(డేల వేండుకొనేవు 
కానుకగా౬ బులకించి గదిసితేను 
ఆనుక శ్రీవేంక పేళ అజై నన్ను( గూడితివి 
లు 
తానకమె నీకొరకు తమకమందితిని 


|| ఇప్పు 11 


॥ ఇప్పు ॥ ౮1 


1) పలవి॥ 
(ళు 


1 నీవే! 


[| నీవే [1 


1నీవే॥ 6? 


శృంగార నంకీర్తనలు 48 


ఆహిరి 
మనలో నెక్కడి వి;ఠ మంకు(దనాలు 
చనవులుగలవారు చలపట్టరు ॥పలవి॥ 
వన్య 


ఎవొలిసినవారు తమవోరుపే నెరపుదురు 
యెలమి నేమి నేసినా యెగ్గుపట్టరు 
కలసినవారు లోలో కర6గుదురు చిత్రాలు 
కొలందిమీరివచ్చిన కోపగించరు మన ॥ 


కూడినట్టివారు మంచిగుణములే నింతురు 
వీడ నెంత ఆడినాను వేసారరు 
'వేడుకగలుగువారు వీడుదోడు లాడుదురు 
పొడి దప్పి యించుకంతా పంతమాడరు ॥ మన ॥ 


ననుపులుగలవారు నవ్వులే నవ్వుదురు 
తనువులు సో6కినాను తమకించరు 
యెనసితిమి (శీవేంక పేళ మనమిద్దరము 


ఘనులయినవారిటా గతి గూడుకొందురు ॥ మన ॥ 68 
వరాళి 
అందుకేమి దోసమా ఆతనికి నీకు వేరా 
సందడి నాతనిరతి సమ్మతించ వే ॥1 పల్షవి ॥ 


'మోహముగలుగువారు ముందువెనక లెంచరు 
యీాహల మొక్కైనంటా నీవేల లోంగేవే 
సాహసములూ. జేతురు చనవులూ. జెల్లింతురు 
పోవాణించి వలపుల థోగించవే ॥ అందు ॥ 


క! 


(ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తమిగలిగినవారు దండనుండి పాయరు 
కొమలెనంటానేల కొంక(జూచేవే 
జమళ+౭ జొక్కుదురు ఇచ్చల నవ్వుదురు తాము 
చెమటచి త్తడితోడ చెలరేంగవే ॥ అందు ॥ 


ఆయమెరి(గినవారు అబ కాంగిలింతురు 
చేయివబ్టైనంటానేల సిగ్గువదే వే 
యీయెడ శ్రీవేంక పేశు. డిదె నిన్ను. గూడె నేండు 


వాయలు నేసుక ఇజ్టై చనవియ్యవే ॥ అందు ॥ 64 
ఖ్లైరవి 
నమ్మితిమి నిన్నును నానారీతుల మేము 
నెమ్మనపు మన్ననలు నీచేతీ దింకను ॥ పల్లవి ॥1 


మొక్కితింగా అల్లనాండే 'మోపులకొల(దులు 
మిక్కిలి యెంచుకో నీమీ(ద నున్నవి 
నిక్కి. చూచికి నిందా॥కా నీకు నెదుర్రై నేను 
చిక్కినపుణ్యములు సీచేతిదే ఇ(కను ॥ నమ్మి ॥ 


పంపితి(.గా కానికలు బండులకొల6దులు 
ముంపున బిండారించి ముడ్చుపెనది 
సంపదల నీపేరు జపియించుకొంటా నుంటి 
ఇంపుల గీర్తులు నీ కెక్కినవే ఇంకను నమ్మి ॥ 


చెప్పితి/గా (పియములు నేనానేనలు నేండు 
కుప్పలుగా నీయందు గొనకొన్నవి 
చిప్పిల6 గూడితి నిదె శ్రీవేంక కేశ్వర నిన్ను 
ఇెప్పరానిమెచ్చులెల్లా చెల్లు పీకు వొంకను ॥ నమ్మి ॥ 65 


శృంగార నంకీర్తనలు శ్‌ 


శ్రీరాగం 
ఏ(టికి అనుమానము లిద్దరును నిలుచుండి 
కూటములు గూడితే మీగుణమే సుఖము ॥ పల్లవి ॥ 


నేరుపు గలిగితేను నపము అెంచకుండితే 
ఆరితేరకుండినా మోహము సుఖము 
వీరములు నెరపక (ప్రియములే ఆడితేను 
వారించరానియట్టివయ సే సుఖము ॥ ఏంటి 1 


యెరవులులేక మరి యియ్యకో శే కలితేను 
గొరబుగానియట్టిసిగ్గులే సుఖము 
కర(గినమనసులై కై వశము లయితేను 
సిరులమించినయట్టి చెనకుదే సుఖము ॥ ఏ6టి ॥ 


చనవులు మెరిసితే జగడాలు దీరితేను 
తవివోనిరతులే సరతతసుఖము 
యెనసితిరి థ్రీవేంక పే. మీరిదరును 
౧ 


ననుపులతోడిమీలో నగవులే సుఖము ఏంటి |! 660 
రేకు 1119 పాడి 
'అత్తంగారు వచ్చుదా(కా నణంగుంటిని 
యె త్రినకోపముతోడ యోమందునే ॥ వల్లవి 11 


యేకతమాడినదా€కా నిద్దరి వేళ గాచుక 
వాకునిష్టూర మాడక వాకిట నుంటి 
మేకులన్నియును( జూచి మెచ్చులు మెచ్చుతా నుంటి 


యీకడ మంచితనము లెందా(6కనే ॥ ఆత్తం॥ 
పట 1. ఆత్త్రంగాకు,లో అరసున్న విచారము. * అయ్యంగా 'రుతో (భ్రమించియండ 
ను. 


౪01 21-56 


40 


ఖీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నవ్వు ముగిసినదా(కా ననుపునేసుక వుంటి 
పవ్వళించుండ(” నెగ్గుపట్టక వుంటి 
క్‌ ౧ ౧ట౬ట 
పువ్వులు లోని కంపితి భోగించుమని యంటి 
యెవ్వరిబుద్దులు వినే దెందాంకనే 


తానే విచ్చేసినదా(కా తప్పులు నెంచకుండితి 
ఆనెలంత మొక్క(6గాను అవునంటిని 
పూని (శ్రీవేంక పేశుండు పొందె నింతలో నన్న 
యేనేరమి లేదు చల మెరిదా6కనే 


బౌళి 


చాలు(జాలు ని(కనేల సాదింపులు 


మీలోనిదాన నేను మీరే నేను 


కతలు నేరుచు€ డాసు కపటా లెరుంగు6€ దాను 
అతనితో నే మాటలాడ6౫లనా 
ఇతవరులై నవారు ఇచ్చకాలాడరే మీరు 
మితిమీరితే(జాలు మీరే నేను 


తప్పులు లేవు దనకు తగవ రిన్నిటా( దాను 


దెప్పరమై తనతోను దీకొనేనా 
చెప్పరానిచుట్టాలు సేపలు నేయర్తే మీరు 
మెప్పించితే. జాలు మీరే నేను 


అన్నిటా జొణండు దాను అందాలకు వచ్చు. దాను 
చన్నుల నొ త్తితి నిక చలపశక్హునా 
వున్నతి (శ్రీవేంక పేశు నొనగూర్చితిరి మీరు 
మిన్నక నవ్వంగ దేరె మీరే నేను 


॥ ఆత (| 
అలల. 


॥ అత్త(॥ 607 


॥పల్రవి॥ 
ణా 


॥ చొలు6 | 


4 చాలు(॥ 


॥ చాలు(॥ 68 


శృంగార సంక్రి రనలు 


గౌళ 
మేలే జాణతనాలు మిక్కిలి లాబగాండౌను 
కీలు చెప్పంటోతే నాపై కేలు చాంచీనే 


తగవులు చెప్పబోతే తమలోనిమాటలకు 
తగులనాడె నన్ను. దగునే తాను 


47 


॥ పలవి ॥ 
శా 


మొగములు చూచి నేను మొక్కులు మొక్క(గంటోతే 


చిగురుంజేతులు వట్టి చెనకులు నించీనే 


ఇతవులు నేయంటోతే ఇద్దరును. గూచుండి 
రతులకు. బెన(గినే రాజసానను 
మితిమీరి మెచ్చితేను మేనరికములు చూపి 
తతి నేకతములకు దగ్గర దిసీనే 


తోడు గాచుకుండితేను తొడింబడ6 గాంగిలించి 
వేడుకల గూడెను (శ్రీవేంక కేశుండు 
పాడిపంతములతోడ పలుమారు నవ్వితేను 
జాడఅ మమ్మిద్దరిని జంటలు 'నేసీనే 


ముఖారి 
నాతో నేమి చెప్పేవు నమ్మించినవిభు(డవు 
చేతికి లోనయి పంపునేయవలె(గాక 


చలముగల మగువ సాదించకేల మాను 
అలిగినది దిట్టక అదేల మాను 
పిలిపించుకొన్నయాసె బిగియక యేల మాను 
చెలరేంగి చనవెల్లా6 జెల్లింతువుగాక 


| మేలే ల! 


$1 మేలే ॥ 


॥ మేలే॥ 69 


॥ పల్లవి జి 
లా 


నాతో ॥ 


48 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కన్నులు గలిగినాపె కడుంజూడకేల మాను 
అన్నిటా “మించిన దా(గ కదేల మాను 
చన్నులుగజ్టైనయాపె చలపట్టకేల మాను 


యిన్నిటా నాపెకు లోనై *యెనతువుగాక నాతో ॥ 
కందువ గూడినయాపె కరంగించకేల మాను 


అందినాపె గో రంటించ కదేల మాను 
ముందె శ్రీవేంకటేశ మొక్కక ఆపేల మాను 


విందువలె మోవిచ్చి * వెలతువుగాక *నాతో॥ 70 
వరాళి 
తరుణి, నీతో వీండు తానేమనీనే 
గెరసు దా౧టక మరి కిందుపడు టరుదా ॥1 పల్ల వి ॥ 


నేరుపే వలెంగాని నెలంతకు, విభుండు 
యేరీతి నీవు చెప్పిన శ్లైల్లా. జేయండా 
గారవించవలె6గాని. కనుసన్నలనె వారి-_ 
తీరుకు దిద్దుకు లోనై తిరమవు టరుదా ॥తరు॥ 


అండ నుండవలె(గాని ఆండుజాతికి; విభుండు 
వుండనుండ యెందుక్రైనా వొడి(గట్టండా 
మెండుకొనవలె. గాని మించి వారివలలకు 
తండుమో.డ్రై చిక్కుకొని తలవంచు టరుదా ॥తరు॥ 


చేయి చాంచచవఠెంగాని థీ వేంక పేశుండు,నాకు 
పాయపురతుల. గూడి పంతమియ్యండా 
యీయెడ నన్ను నేలె యింతేసి కావలెంగావి 
దాయిదండై నాపాలిదై వమౌటరుదా ॥తరు॥ 7! 
ఎక మించినది 1 ఆంగక 2 “ఎనయు” ధాతువు? 8, *“వెలయు” ధాతువు? 





శృంగార సంకీర్తనలు 


ఆహిరి 
ఆరమణీి వుండ(గాను అంతేకాదా 
బారలు చాచే వప్పటి పఇకొసరా నేను 


నీసతివెంట వచ్చిననెలంతనంటానా 
ఆసపడి జాణతనాలాడేవు నీవు 
నేస వెట్టి "పెండ్రాడినచెలియను( గూడితివి 
బొసయిచ్చి చెనకేవు పయికొసరా నేను 


నీ కా'పెమాట చెప్పిననేస్తకతెనంటానా 
కైకొని నాకు సన్నలు గావించేవు 
లోక మెల్లా ఎఆజలగ6గా లోనంటెట్టుకొంటి వాపె( 
బైకొని నాతో నవ్వేవు పఇకొసరా నేను 


'పియురాలివొద్ది తోడ౦ బెండ్లి కూంతురనంటానా 
నయమై శ్రీ వేంక పేళ నన్ను( గూడితి 
దయతో నాపె నేలి మంతనమాడితి విందా€కా 
భయము దీర్చితి విఖై సయికొసరా నేను 


రేకు 1114 సౌరాష్ట్రం 
మంచిదాయ దానికేమి మాటలు పోట్రయ్యినా 
"పెంచి యెంత నేసినా సీపెద్దరిక మింకేకా 


మెల్లనే నే మాటాడితే మించి ఇందరితోడాను 
తల్లమిగా నాడేవు తిట్టితనంటా 
బల్లిదు(డ వౌదువయ్య పని ఇందే కానవచ్చె 


కల్ల లాడేవా నీవు కలుగంగందోలును 
ట్రే 


40 


॥పలవి ॥ 
ఉం 


॥ ఆర ॥ 


॥ ఆర ॥ 


॥ ఆర ॥ ?8 


॥పలవి॥ 
ఉం 


॥ మంచి ॥ 


ర్ట 


శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


పూవులచెం డిచ్చితేను పూంచి ఇందరితోడాను 
'వేవేలుగా/ జెప్పేవు వేసితినంటా 
దేవరవుగావా నీవు తెలినె నిన్నియు మాకు 
సీవల్ల నేరమున్నదా నిజము గా(టోలును 


పాదాలు నేవ నేసితే పె పై నిందరితోడాను 
*గోదానం జెప్పేవు బెట్టి గుద్దితినంటా 
యీదెస (శ్రీవేంక పేళ యెనపితి విక మీర 
సాదవుగావా ఇవే చవులు గా(బోలును 


ఆరిబి 


ఆ పెజ(గదా నీయంతరంగము 
చూపి మోపి అంతేసి చొప్పులెత్తవలెనా 
అలి 


సిగ్గువడ్డభావానకు చిజునవ్వులే యెజుక 
యెగ్గులెంచనియందుకు ఇంపు లెటలుక 
వొగ్గినరతులకును వూరకుండు కే యెలుక 
అగ్గలమై విచ్చి విచ్చి ఆనతియ్యవలెనా 


చెప్పరాని మాటలకు చేసన్నలే యెజటుక 
ముప్పిరివలపులకు మొక్కు లెజుక 
అప్పసమై ఆసలకు ఆయములంటు పెజుక 
అప్పటిని పేరుకొని ఆనతియ్యవలెనా 


చేతికి లోనై నందుకు ఇెలరేంగుపే యెటుక 
కాతరముగలందులకు ఘూత లెఃకలబుక 
యేతులశ్రీవేంక పే? ఇద్దరును( గూడితిరి 
ఆతలీతిలిమా కెల్లా నానతియ్యపలెనా 


॥మంచి॥ 


॥మంచి॥ 78 


॥ పలవి॥ 
సు 


॥ఆపె॥ 


॥1అతపె॥ 


॥ఆపె॥ 71 


“1 *ళోదాన' క్రోధళబ్దిభవమా? శ్రేవల*మ'వర్తమువై నరళాదేళము వీరిలో అప్పు 


రూపము. పూర్వపాదాంత*ను" వర్రమ్యువక్క- బిందువు (పమాదమున శొలగెనా? 


శృంగార సంకీర్తనలు ర్‌! 


గౌళ 
ఎప్పుడయ్యా ఆమేలు యొజింగే నేను 
కొప్పు దువ్వి నిన్ను6 జేకానదా యింకా ॥ పెల్లవి ॥ 


కాలమెల్ల నాపె నీతో కన్నులారుచనే పట్టె 
నాలి మాని కొం(కొం)త్రైనా నవ్వదా యింకా 
వేలం జూపి మగండంటా విజ్ఞవీ(గనే పజ్హై 
చేలకొంగు గప్పి బుగ్గిచెప్పదా యింకొ (1 ఎబ్బు 4 


కొలువు నేయుచు నిన్ను€ గూరిమి గాసరంబ.పై 
చలివాయ వలపులు చల్లదా యింకా 
కలిమిమెజసి నీకు6 గానుక ఏయ్యినే పజ్హై 
ములువాండికొనగోర(రు?) మోపదా యింకా ॥1 ఎప్టు 4 


చనపుమెరసి సీకు చవులుచూపనె పై 
చెనకి రతుల సేవనేయడదా యింకా 
ఘను(డ టశ్రీవేంంపేః కిలసితి విటు నన్ను 


యెనసి పరీ ులయించదా ఎుంకా ॥ ఎప్పు ॥ 75 
అలి 
నీ వొక్కటొక్కటపే సేసి సరసు ఇంచేపుగా3 
వోపలేనిఆపె మంచివోజచే కాదా (1 పల్లవి ॥ 


చిప్పిలుమా(ట లాడంగా సిగ్గులువడీంగార 
కప్పి నీ కెపబ్పుడు నూడిగము నేయదా 
ఉప్పికి మోవడుగంగా/. ఉలవంచువావీంగాక _ 
ముస్పిర నిందా;క సీమోను చూడదా , స. 
న. 
శ త ( 


స 


52 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 
పచ్చిగా6 జెనక(గా నప్పటి నొడ్డుకొ నెంగాక 
కచ్చుపెట్టి సీపై బత్సికలదే కాదా 
రచ్చలో( బిలువంగాను రమణి జంకించెంగాక 
యిచ్చకురాలు నీకు నెప్పుడు. గాదా ॥ నీవా ॥ 
చేయివట్టి తియ్య.గాను చెక్కు నిన్ను నొత్తె/గాక 
ఆయాలు నీవెజి(గినఆపే కాదా 
యీయెడ (శ్రీవేంక పేళ యెనసితి వింతలోనె 
పాయరాని వేడుకలపాలిదే కాదా ॥ నీవా, 76 


శ్రీరాగం 
నమ్మ(గలవార మింకే నాకు నీవిచ్చినబాస 
యిమ్ముల( జెలులు నీకు యేమిచెసప్పే రి(కను 


॥పలవి॥ 
యం 
నిలువెలా నిజమే నీవొళి దే తగవు 
గం వ్‌. 


తెలినె సీగుణాలెల్ల తేటతెల్లమి 
కలిగినసాజమే కల్లలాడేవా నీవు 
బలువు(డవు సీతోడిపంతములవారమా 


॥ నమ్మ. ॥ 
నీ వాడీనదే మా(ట నెరసు నీయందు లేదు 


దేవరవనేరు విన్ను దేవుశ్లెల్లా 
చేవదేరేనడకలు చెల్లు నీకు నన్నియును 
వేవేలు వచ్చెను నీతో విరససాలవారమా 


॥ నమ్మ( ॥ 
నిన్ను( గాదన రెవ్వర సీ వటువంటివా(డవా 


విన్నకన్నవే నీవిద్యలెల్లాను 
యిన్నిటా (శ్రీవేంక పేళ యిదె నన్ను నేలితివి 


మన్నించనే ర్తువు నీతో మండాడేవారమా _ ॥౪నమ్మ(॥ 7? 


శృంగార నంకీర్తనలు 


నాదరామక్రియ 
సీకు నంకెవచ్చితే నీవు మానేవా 
యేకడ(జూచినసరే యిద్దరికి నెపుడు 


పతుల మోహింపించేది పంతములు మెరసేది 
సతుల కెప్పుడు నివి సహజములే 
రతికి. వెన(గుదురు రాకుండితే జంకింతురు 
హితవై కై కొంటగాక యేలయ్య కోపము 


చలివాసి నవ్వేది సరసములాడేది 
రలికికాంతలకు( గలగుణమే 
పిలుతురు విగుతురు ప్రియములు చెప్పుదురు 
నెలకొని యిందుకు(గా నీకేల చలము 


మొక్కి. మొక్కి కూడేది మోవి గంటినేనేది 
చక్కనిసతుల కివి చందములే 
యెక్కువ శ్రీవేంక పే యిటు నీవే కూడితివి 
మక్కళించి మక్కళించి మజి యాల కొసరు 


రెకు 1115 కాంబోది 
ఏంటికి( బాట్ల (విడే వేసు నీవు 
కూటసాక్తులకే నీవు గురియైతివో 


ఫొద్దనుం డాతనికి(గా నొలిపక్తమాచేష్క 
గద్దించేవు నీకు( గొంత గలదో పొందు 
అదుక సన్నలు సేసి జఆశనివే మొక్కింంబపు 
స్వే ; 
బుదిశో వలప్పులపౌతు లీకు నబ్ఫెనో 
యి వే ఓ 


॥ పలవి॥ 
లా 


॥నీకు ॥ 


॥1నీకు ॥ 


॥ సీకు ॥ 70 


॥ పల్లవి ॥ 


డి 4 
1 ౪ 


ర. 


థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


వూరక్రై నా( బితికీ(గా వొడ(బరచవచ్చేవు 
నేరము లేమైనాను నిన్ను సోంకెనో 
తీరిచి ఆనేరములు లిద్ది తిద్ది చెప్పేవు 
పోరచితనాన నీకు పూ(టలంబనో 


గక్కన శ్రీవేంక పేకుం గాంగిలింపించేవు నన్ను 
చక్కనిరతులు నీకు. జవివుస్హైనో 
చొక్కేవు ఆకుమడిచి సో(క సీవు అందిచ్చి 
నిక్కి నిక్కి సంతోసాలు నీమీ/౧ద జూరెనో 


(శ్రీరాగం 
నావల నింతేశాయ నాథుండ నీవంక( గాదు 
చేవలుదేరి తేరి చిగురాయను 


తెగనాడంజాలక తేరి యిచ్చలాడంగాను 
పగటునీవోజరలెల్లా బలచనాయ 
నగి నగి నీతోను ననుపు నటించ(గాను 
అగడై. కరుకుపడె అదిగో నీచిత్తము 


వూరకే మొగమోట నొదిగి నే నుండ(గాను 
కూరిమినవ్వులు పై కొనరాయను 
నీరువంకతుంగవరె నిన్ను విజ భోగించంగా 
సారపుతరితీపులు చప్పనాయను 


కందుపకొ(గిట నిన్ను కడుదిద్దకుండ (గాను 
విందులవంటినీరతులు వింతలాయను 
ఆందపుథశ్రీ వేంక శేళశ అంతలో నన్ను( గూడితి 
ముందువెనకలెలాను ముదమాయను 


॥ఏ(టి ॥ 


॥ ఏంటి॥ 70 


॥ పలవి ॥ 
ఉం 


॥నావ॥ 


నావ ॥ 


౪ నావ ॥ 80 


శృంగార సంకీర్తనలు ర్‌ 


దేసాళం 
ఇంతేసిమతకాలు నే నెజంగనివా 
పొంతనుండి నవ్వేవు పొదువోచా నీకు ॥పలవి ॥ 
0౧ ఉం 


తారుకౌణ లంతే నేల తగవు నడపరాదా 
గారాపునీ వెజంగనికల్ల వున్నదా 
కూరిమిసతులమూ.(క కూరిచి తలవంచేవు 
పోరులేల పెప్టేవు పొద్దవోదా సీకు ॥ ఇంతే ॥ 


వొడంబరచ(గనేల వూరకే వుండ6గరాదా 
తడవితిమా నీ వింతయు నేరవా 
కడగడ లటు దొక్కి కమ్మి నన్ను వే(డుకొంటా( 
బుడిశేవు నన్ను నీవు పొద్దువోదా నీకు ॥ ఇంతే ॥ 


నివ్వెరగందంగనేల నిచ్చలాన నుండరాదా 
జవ్వనపునాచే(త నీసలిగె కాదా 
యివ్వల (శ్రీవేంక పేళ యిశ్లై నన్ను( గూడితివి 


పువ్వులనేల వే నేవు పొద్దువోదా నీకు ॥ ఇంతే ॥ 0! 
సామంతం 
ఎంగరు లేరు నీకు నెగసళ్యాలు వేయంగ 
మందలించే ఆడనుందే మన్నించవయ్యా ॥ పల్లవి ॥ 


మొక్క.లపుచే/(తలకు మొదలివా(డపు నీవు 
తక్క-రివిద్యల కెల్లా దా(పిరమవు 
నెక్కొాని చయ్యాటాలకు నేమా నీకు నెదురు 
మక్కళించి మొక్కేము మన్నించవయ్యా ॥ ఎంద ॥ 


య! ీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తీపులు వుట్టించి పొంద దేవర విన్నిటాను 
రా౯పుచేసి నవ్వు నవ్వ రాజవు నీపు 
యీపనుల కెల్లా నీతో నియ్యకొన(గలమా 
మాపు రేపు నేవనేనే మన్నించవయ్యా ॥ ఎంద 4 


వట్టివలపులు రేంచ వగకాండ వన్నిటాను 
పట్టినచలములకు బలువా(డవు 


ఇ్హై శ్రీవేంక పేళ యేలితివి నన్ను నేండు 
మట్టులేని వేసాలేల మన్నించవయ్యా ॥ ఎంద॥। 82 
లలిత 
సీవే ఇంత నేయ.గాను నే, డిదిగో బాలకృష్ణ 
॥1 పెల్లుపి ॥॥1 


వావులు యెవ్వరికై నా వాడలోన నున్నవా 
ర్త 
చలివానె గాల్లైతలు సా౦ నన్ను నెత్తుకోంగా 
ట్‌ ఆజాహో. 
_లుగులువాఠి మాహ మూంచి పొడ6గా 
అర ళం న్‌ా న జ వ 
పలుకుల లకు దీరె టర్కున అణు 6 దిట్టంగా 
బలుమొగలకు నాంట్లు పంపు -ళురా నీవే ॥ 


వింత దీరె. గొమలెలు వీదుల నిన్నాడించంగా 
సంతలాయ నిండ్లు సీసంగాతాలను 
బంతిల్లైరి లోలోనే సారె నిన్ను ముద్దాడ॥గా 
కొంతయినా నత లకు కోట౮ాలణ సేతురా ॥ సీవే ॥ 


సిగెడ గ, గాలు హా! ఎముల' సంళ( ఛాన్సు 
॥ జ 
సిగ్గుల గళలు మంచె నీతో నట్బంగా 
జఆగమె త్రీ వేంంట్నాది నంచగిసి. నూడితివి 
య. 
న్‌గ్గి చుట్టాలలో నెల్లా వోజలు నేదయరా ॥నీవే|; 8% 
(/ 


శృంగార సంకీర్తనలు థ్‌ 


గౌళ 
ఆతడే న న్నందుకు(గా అళ్లై కూరిమి గొసరీ (రె) 
యీతలనాతల నీవే యెడమా(ట లాడేవా ॥ పల్లని ॥ 


మాట మాటగా వఏిఖని మంతనాన నాడుకొంపే 
చీటికిమాటికి. బోయి చెప్పుదుర కే 
నీటున నాతనికి నే నీివంటిదాననేకొనా 
యే(టికే నీవొకతెవే యితవరివటవే ॥ ఆత (6 ॥ 


అక్కవంటా నీతో నాతనిగుట్టు చెప్పితే 

కక్కసించి సీవు తారుకాణింతురా 

చక్కనిఇద్దరమును సరివారమే కామా 

వెక్కసాన నాకం జొ విశ్వాసివా ॥ ఆత౬॥ 
నిగ్గులశ్రీవేంక పేశునేరుపు సీతో మెచ్చితే 


సిగ్గువడ నెలుకలు నేసుకొందురా 
అగ్యమై విన్ను( గూడినపె నన్ను6 గూడితేను 
నా లట 


వెగళించేవు నీవంటివేడుకే నాకును ॥ ఆత౬॥ 84 
రేకు 1116 అమరసింధు 
చలువకు వేడికి సంగతయ్యినా 
నెలంతల( గంపే నిజ్జే సీ వేమి సేతువు ॥ పల్లవి ॥ 


పెక్కుమారులు నేనై తే (పప్రియములు చెస్ప(గాను 
పక్కన నీ వాడేవు పాడిపంతాలు 
వక్కజతో వేండుకొనేవారి. గంటకే బిగుతుగా 
నిక్కినవారిసాజాలు నీ వేమి సేతువు ॥చలు ॥ 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ననుపుగా నే నీతో నవ్వు లిష్టే నవ్వంగాను 
చనవిచ్చి నీవై తే జంకింతువు 
వొనరీనవారి. గం టే వొత్తుకొత్తుక వత్తురు 
నినుపై లోకులజాడే నీ వేమి నేతువు 


కందువ నే నిన్ను( గూడి కాంగిలించుకో6గాను 
చెంది నీవు మోవి గంటి సేయ(జూచేవు 
ముందే (శ్రీ వేంకటేశ్వర మొక్కితే దీగంంతురు 
నిందలేనివారినేర్చు నీ వేమి సేతువు 


వరాళి 
కూచుండవే ఇంకా వట్టిగుట్టు రెంటికి 
వాచపులు మరిగి పలపులు మానీనా 
చను(గవ గప్పకువే :.కియా। మన-_ 
మనసులలోనికి నిం) మజ(గువన్నదా 
తనిసి సీనవ్వేల దాంచేవే 
కను6ంగొన నెమ్మాము॥ళలు డొంగ్‌నా 
మాటలేల మొజ(గేవే మగువా! మన-_ 
టమూ(టలంసలలోన మొద(గున్ననా 
చీటికిమా(టికి నేల చేయి దీనవే 
కూటట్పకతి( 'జీయి దీనుకొనవచ్చునటవే 
కూడితివేల నించేవే గుజుతులు। మన-_ 
కో డెవయసులకును గజీయున్నదా 
యీడుగల (శ్రీ వేంక మేళుడ( గదే 


॥ చలు ॥ 


॥చలు॥ 85 


॥ పలవి॥ 
మ. 


॥కూచు౦॥ 


॥కూచుం ॥ 


యీరుణోడు మనకంళశే ని మం వున్నడా ॥కూచుం ॥ గ| 


శృంగార సంకీ రనలు 65 


మాళవి గౌళ 


ఇంతులు నీకు బా(తా యెంత సేనేవు 


దొంతింబెక్తేవు [పియము ' దొడ్డికట్లదాననా ॥ పల్లని ॥ 
ల ౧ ల ణా 


నెట్టుకొన్నలకిమమ్మ సీవురము'పి నుండ(గా,; ౩ 
పప్టేవు మాచన్నులు పై కొసరా 
అట్టడితనాన మీఅక నీతో రానన్నాను 


-ఐీవు సీసామ్మెల్లా పెచవంటిదాననా ॥ ఇంతు ॥ 
లు లం ల 


చింతదీర( దొళళమ్మ శిరసుపై నుండ6గాను 
వంతుకు నన్నలమేవు వడ్డిబేరమా 
వింతలుగ నిన్నంత వేసరించంజాలనన్నా 


పంతాన6 దమ్మ వెప్టేవు పడి గెపుదాననా ॥ ఇంతు ॥ 


బూమి దేవులమ్మ సీబుజముపై నుండ6గాను 
వేమారు నాతో నవ్వేవు వింతొకచవే 
ఆమని/శ్రీ వేంక కేశ ఆయాలు సోంకీనన్నా 


కామించి కూడితివి నీకా(పురపుదాననా ॥1ఇంతు ॥ 87 


రామక్రియ 


ఎదిరి నెజంగపవు నీయిత వే చూచేవుగాని 
యెదంబెట్టుకున్నారము యేము(మ?) "నేము నేము 1పల్లవి॥ 


గడుసునిన్ను. జూచితే కాంకరేంగీ నాక్రై తే 
నడుమ నీ వూరకే నవ్వేవు గాని 
వుడికినందుమీ(దట వుష్పులు చల్లినట్టాయ 


యెొడనెడ నీచే(తల కేమనేము నేము ॥ ఎది ॥ 


పచనం య టల 
1. “దొడ్డికట్టుదాననా” దొడ్డిలో కట్టివేయునట్రిదాననా? 
లబ టి బ 


60 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 

కుచ్చితపునిన్ను( జేరుకొనం గొలుపదు నాకు 
అచ్చువలె సీపు మాటలాడేవుగాని 
ముచ్చటడీర నీవేళ మోము గప్పినట్లాయ 


హెచ్చిననీసుద్దులకు నేమనేము నేము ॥ ఎది | 
దిమ్మరిని న్నంటుకొన సమ్మతించదు నాకై తే 


లెమ్మని నీవే కాంగిలించేవుగాని 
చిమ్ముచు (శ్రీవేంక పేళ చేందే తీపై నట్లాయ 


యెమ్మెలనీమన్ననకు యేమనేము నేము ॥ ఎది 8 88 


గుజ్జరి 
ఎక్కి. నంతలోననే యేనిగ గుక్టా 


అక్కరై మాయింటికి రా కాత. డస్లె వుండీనా ॥ పలవి ॥ 
ఉట ట్‌ అ ఉం 
ఆతవనిచనవు వటు కటె విజవీ(గేవు 
రలు ళు ఉు 
యేతులకు వాండికత్తురేల మింగేవే 
కాతరాన నీకింత 5౩టాలు సరపితే 


ఆతల నీకేకాక ల. వారి కేమే 


॥1 ఎక్కి- ॥1 
రమణుడు నవ్వెనంటా రవ్వశాయ వచ్చేవు 
తిమిరి యిసుక మీ(దై తిరుగకువే 
భమసి నీకాత(డు బొస తెంత ఇచ్చినాను 
అమర బతుకవేనే మాండ్రము గామా 4 ఎక్కి ॥ 


(శ్రీవేంక 'పేశుండు నిన్ను. జెందెనని మెర నేవు 
దోవ బెసరు విత్తితే తుదకెక్కీనా 
కావరిం చాతనిమేను కాంగిటం జిక్కితే 


యీవల మారతి( దొల్లి పెంగిలేకదే ॥ ఎక్కి ॥ 80 


శృంగార సంకీర్తనలు . 01 


తెలు(గు6 గాంటోది 
చాలునయ్య వేయిటిపై జవ్వాదికొమ్ము 
యేలిననీపై నుండనియ్యవయ్యా మాట 11 పల్లవి ॥ 


కూరిమి చూపి నిన్ను. గొసర(గంగొనరంగ 
యేరీతి నుండునో చిత్త మేవేళను 
వీరపువారము నేము బిరుదువా(డవు నీవు 
తారుకాణించ(గంటోతే దైలువారు. గోపము ॥ చాలు ॥ 


యేమముతోడుత నిన్ను6 బీలువ6గ(విలువ(గ 
యేమని వేసరుదువో యేవేళను 
నేమపువారము నేము నీయిచ్చవా(డవు నీవు 
చేముట్టి పెనంగంటోతే చిమ్మి రేంగు. జలము ॥ చాలు ॥ 


తతిగొని నిన్ను రతి. దగులంగందగులంగ 
యితవై వుండునో కాదో యేవేళశను 
సతి నేను శ్రీవేంకటపతివి నాకు నీవు 


సతమై యిై కూడితే చక్కనాను పనులు చాలు! $0 
రేకు 1117 హిందోళం 
పెద్దలు మీ రంకేసి పెనంగనేల 
వుద్దండపునీచేంతలు వుట్టి.బెట్టవయ్యా ॥ పల్లవి ॥ 


మోవిపండు గానుకిచ్చె మొక్కె నీకు. జేతులను 
నేవ లింకానేమి యాసపె నేసునయ్యా 
. కౌవిరించి దగ్గరితే కాలు దా6కు6 జేయి దా€కు 


దేవరవంటినీ కంతేసి తగదయ్యా .. 4 పెద్ద॥ః 
౪01 21-8/ 


602 శృంగార సంకీర్తనలు 


గోరంటపూ వందిఇచ్చె కొలువున నిలుచుండె 
పేరి యిచ్చకము లేమి పెంచునయ్యా 
వేరెమాట లాడ(టోతే వెంగమౌనో వెగటౌనో 
ఆరీతిదొరవు నీ కవి చెల్లపయ్యా ॥ పెద్ద ॥ 


ఆరతిచె, నానాంగాల నన్నిటికి సమ్మతించె 
కూరిమి నిన్నెట్లాను కొసయునయ్యా 
యీరీతి శ్రీవేంక పేళ యింపు లేదో సొంపు లేదో 


ఆరితేరినటినీకు ఆస మానదయ్యా ॥ పెద॥ 0! 
లట ౧ 
హిబిజి 
బే 
మాపుదా(కా రేపకాడ మాటకు మాటాడ.గాను 
' యేపున. దెగనిపనికేల పెళ్లే వాన - ॥ పల్లవి ॥ 


నవ్వి నవ్వి మానేవు నడుమ నడుమ నీవు 
జవ్వని యెవ్వతేమైనా సన్న నేనెనా 
వువ్విళ్లార నీనిజము వొరసి చూచే నింతే 
యెన్వ రిందుకు గురయ్యే రేల పెస్టే వాన 1 మాప్పు॥ 


చెప్పి చెప్పి కొంకేవు సిగ్గులువడుతా సీవు 
వుస్పటించ నీడ నెవ్వరున్నారు నీకు 
రెప్పలెత్తి చూచి నిన్ను రేంచి వెదకే నింతే 
యెప్పటివా(డవే నీవు యేల 'పెష్టే వాన ॥ మాపు ॥ 


ముట్టి ముట్టి చూచేవు మొఠ6గి నాకుచములు 
యివై యెవ్వతివైనా యీడువచ్చెనా 
నెట్టన శ్రీవేంక పేళ నిరతి మెచ్చితి నింతే 
యెట్టకేల క్రై నపనికేల పెళ్లే వాన ॥ మాపు॥ 02 


శృంగార సంకీర్తనలు 88 


రామ్మకియ 
భామలతో. జోరంగాను ఫలమేమి నీకు వచ్చె 
యేమిటికి. గాతరించే వింతలోనే నీవు ॥పలవి॥ 


సిగ్గులే మూలధనము చెలుల కెల్లా సీవు 
బగ్గరనేల పశ్హేవు పయ్యదకొంగు 
నిగ్గులమోనములే ని/(నిం ఇడురా.్యపదవులు 
అగ్గలమై యాల మాటలాడించేవు నీవు ॥ భామ ॥ 


పంతమే పెట్టనికోట పడ(తులకెల్లాను 
వంతుకునేల తీ నేవు వారియిండ్లకు 
చెంతల గుట్టునవ్వులే నేయనిసింగారాలు 
చెంతసుండి యేల గగసించేవు నీవు ॥భామ ॥ 


చలమే ముందరిపొ(జు సతులకునెల్లాను 
చెల/గి యేల ఫియముచెప్పేవు సీవు 
బలిమి (శ్రీవేంక టేళ బాసయిచ్చి కూడితివి 


"'పెలుచు(గుదములేల పిసికేవు నీ *(థామః। 0) 
సామంతం 
ఏకళాన * సీవు సీవూ నెరీ(గినపను లివి . 
యీకడ మాతోనేల యెరుక నేనేవు ॥ పల్లవి 


(పేమమున నాపె నిన్ను బేరుకొవి తిట్టితేను 
నామోము చూచి యేల నవ్వేవు నీవు 
చేముంచి యాపె నిన్ను6 జెనకి పై కొంటేను 
దీమసాన నేటి కానతిచ్చేవు నీవు 4 ఏక 


రకర 0066600ం్ట ట్ట దంచటం ట్ట చచి రరర: రర టవ పర రరర పవకకకరిరటల రల. కధవిలరవంన రరర ఇర్రవరదరిలద ర రవరరద రదర క క రరర 26 గవ వరద వరరతటిఫకో 13 వధవ కక 26606040 2 ఎకి 00650 లా ఆం౭000 0202 0000604026ళ4. 


“నీవు సీవూ' ఎత్తపొడువు కావచ్చు. 


64 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చనవున నాపె నిన్ను సారెకు జంకించితకేను 
పెనంగి సాకిరి యేల సె'స్టేపు నన్ను 
మనసిచ్చి యాపె నీతో మందటలాడితేను 
చొవిపి నన్నేల నీవు చుట్టుకొనేవు ॥ ఏక ॥ 


గారవించి యాపె నిన్ను6 గాంగిలించుకొం'పేను 
చేరి నే నుందాననంటా సిగ్గువ డేవు 
యీరీతి థ్రీవేంక పేళ యీపె నిన్ను6 గూడె నేండు 


మీరతులు నాతోనేల మెచ్చవచ్చేవు ॥ ఏక 4 $04 
సాళంగం 
అందరిని యీమా.పే అడుగవయ్యా 
కందువలు నీకునీకే కానరాదుగానీ ॥ పల్లవి ॥ 


వనిత యిప్పుడు నీవద్దికి రాంగానే 
మనసు నీ కొక్కటాయ మాటలే(టికి 
చెనకి నే మిందా(కా( జేసినచే(తల కెల్లా 
వొనరి యిటువలెనే వుండుగా నీమొగము ॥ అంద ॥ 


చొంచి చాంచి నీకాపె సారె విడమియ్య.గానే 
పూంచినపూంపు లీడేరె బొంకులే(టికి 
తూచి వలపు నేమెల్లా తోడగగ్జెము వేయంగా 
పాంచి సంతోసాలిట్లా. బివలెనా నీకు ॥ ఆంద ॥ 


గక్కన నీదేవు లిళ్లై కాంగిలించుకొనంగానే 
చక్కూనాయ. బనులెల్లా సటలేంటికి 
యిక్కువ శ్రీవేంక కేశ యిద్దరూ. గూడంగాంగాక 
చిక్కవినవ్వు లిట్లా: జేకూడెనా 4 అంద ॥ 980 


శృంగార సంకీర్తనలు % 


శంకరాభరణం 
ఇద్దరును( గూడితిరి యింక నెన్నండు 
సుద్దుల మామొగమేమి చూచేరయ్యా ॥ పల్లవి ॥ 


శతి చెమటకా(గిలే వక్కని కేళాకూళి 
యితవై నవలపులే 'యీ(తా మోతా 
మతకరిసిగ్గులే మంచినీటిచల్లులాట 
తతిగొని మీరు వంసతములాడరయ్యా ॥ ఇద్ద ॥1 


చెలిగోరిచెనుకులే చిమ్మన(గోవిచిమ్యులు 

కులుకునవ్వులే తలకొన్న తెప్పలు 

పిలుపులమా6టలే పెట్టినట్టివాలలు 

కిలకిల నవ్వి జలకేలి నేయరయ్యా * ఇద్ద ॥ 
ముగుడచన్నులు తమ్మి మొగ్గల వేట్లు నీకు 


తగినకూటములే పంతపుముంపులు 
అగడైై శ్రీవేంక పేళ ఆయాలంటి కూడితిరి 


నిగిడినపెండి తోడ నీకాడర య్యా ॥1ఇద ॥ 86 
గం న. ౧ 
రేకు 1116 నాగవరాళి 
చెల్లదా ఆతనికేమి నేసినంతాను 
'వెలవిఠరె నపనికి వెంగె మింత వలెనా ॥ పల్తవి ॥ 
ంగి కా ళం 


నగనేలే నీకును నాయ మాత,డు చెప్పితే 
తగవులో నేమైనా. దప్పులుండెనా 
మగువ లబ్బితే/జాలు మానలే( డింతేకాక 
పొగరు(బదారువేలపూ.తకోక గాండా ॥ చెల్లి ॥ 


1. * ఈకా-మోంతా ' ఈదునంకగ, మోయునంతగ అని అర్ధ్థముగలయీ 
వదములు, “ఎక్కువగ, అనుతార్పర్యార్థమున వేటికివీ వ్యవవోరమున గలవు. 
వ్‌ ళ 


68 థ్రీ కాళ్ళ్లపాక అన్నమాచార్యుల 


తప్పకచూడనేలే తానే సాకిరి చెప్పంగా 
అప్పటి నాలపతము లందుండెనా 
కప్పురగందులెడల కక్కూరితిపడు(గాక 
కప్పి గొల్లైతలరొంపికంబము దాంగాండా 


వెరవుతో నిన్నును (శ్రీవేంక టేశుండు గూడంగా 
సరవు లం దేమైనా( జాలకుండెనా 
తరుణులై కేంజాలు తగులు మానంగలేండు 
ఇరవై మధురలో బెక్కిండ్రవిందు గా(డా 


పొడి 
మథి ఇంతేకదవయ్య మనలో మాట 
' _ తటితో సరివచ్చె మీతగవులు చూచి 


కలనెంగా ఆపె నిన్ను కా(గిటిరతుల నెల్లా 
తెలినె/గా నీమహిమ తెల్లమిగాను 
వలసినట్లనయ్యి వారివారిఖభాగ్యాలు 
చలివానె మాక్రైకే మీసరితలు చూచి 


మెచ్చెగా ఆపె నీమేలము లన్నిటికిని 
యిచ్చితివిగా చనవు యిందరిలోన 
విచ్చనవిడాయ ని6క వెలందులవలపులు 


॥చెల ॥ 
ఉం 


॥॥ చెల్ల 1 రి 


4 మట ॥ 


ముచ్చట వానె మాకు నీమీ;మోహములు చూచి ॥ మటి॥ 


పండె(గా అపెతపము పక్కన నీకూటమిని 
నిండెంగా సంతోసొలు నీమతిలోన 


అండగా (శ్రీవేంక కేళ అంద: కివే చాళ్లు 
*దండేయ మాకు మీలోనితరితీపు చూచి 


జ మథలి॥ 90 


శృంగార నంక్షీర్తనలు 


బౌళి 
ఒక్కమనసున నీవొద్ద నిస్లై వున్నారము 
నిక్కేము మానేవలెల్లా నీమీంద నుండగా 


తత్తరము నేమిటికి తాలిమీ నేమిటికి 
హత్తినకూరిమి గలఆ(డువారికి 
బత్తి చెవ్చుకోనేల పాసి కోవగించనేల 
నిత్తెమై మాభాఠమెల్లా సీమీ(ద నుండగా 


చేరి పైకొన నేంటికి సిగ్గువడనేమిటికి 
వూరకే యిచ్చకురాండ్లె వుండేవారికి 
కోరి కొంగువట్టనేల కొంచి కొంచి అలయనేల 
నేరుపులమాచే(తలు సీమీ(ద నుండగా 


మెచ్చు మెచ్చ నేమిటికి మేలమాడ నేమిటికి 
హెచ్చి నిన్ను. గూడినట్టి ఇంటివారికి 
రచ్చల(శ్రీవేంక కేశ రంతులేల రాఃపులేల 
నిచ్చ నీవిచ్చినబాస నీమీద నుండగా 


సాళంగనాట 
ఎక్కడ నున్నా నీకు నేమాయను 
పక్కన నవే యిందు భావించుకోవయ్యా 


అతివలుండినచోటు అదె నీకు రేపల్లె 
అతిళయపృవలపు యమునానది 
రతులకాంగిశ్లే రాస్మక్రీడలు నీకు 
తతి వచ్చె నిందు నవి తలంచుకోవయ్యా 


87 


జపలవి॥ 
ఉం 


॥ ఒక్క ॥ 


॥ ఒక్క ॥ 


॥ ఒక్క ॥ 80 


॥పలవి ॥ 
ఉం 


॥ ఎక్క క 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొమ్మలపో6కముడులు కొలనిదరికోఠలు 
కుమ్మరించుమోవితేనె గొల్ల దోమటి 
పమ్మి వారితో నవ్వులు పాలుంబెరుగువుట్లు 
తమ్మిచూపులే రేతిరి తలంచుకోవయ్యా ॥ ఎక్క ॥ 


చెలులజవ్వనమెల్లా చేరువబృందావనము 
కులుకుంజన్నులు పెక్కుగోవరనాలు 
ధయ 
కలసితి మాచెలిని గక్కన (శ్రీవేంక కేక 


తల(పున ని/కనిన్నీ. దలంచుకోవయ్యా ॥ ఎక్క + 100 
ముఖారి 
చవి చార మెజ(గవా జొణనందువు 
యివి యెల్ల నాపెకు నీవిచ్చినచనవులే ॥ పల్లవి ॥ 


చెప్పరానిమాటలకు చెపులొగ్గే వేమయ్య 
వొప్పులెల్లా చెలినగవుల నున్నవి 
కష్పురపునో(టిమా(ట కమ్మి బరణి( వెప్టేవు 
యెప్పు డాపె యేమనిన నేమాయ నీకు ॥ చవి ॥ 


'నేయరానిచేంతలకు సిగ్గువడే వేమయ్య 
తోయరాదు ఆంగనచేతుల నున్నవి 
పాయపు(గళలకును బారలు చాచేవు నీవు 
యీయెడ నేమి నేసిన నేమాయ నీకు ॥ చవి ॥ 


పట్టరానివయసులు పచ్చినేనే వేమయ్యా 
నెట్టన( గాంగిట నింతి నిన్ను( గూడెను 
ముట్టితే (శ్రీవేంక పేక మోవితేనె. గొలిచేవు 
యిట్టివి ; మీసరసాల కేమాయ నీకు . *చవి॥ 10! 


శృంగార సంకీర్తనలు 


సౌరాష్ట్రం 
ఏమనేము నిన్ను నింక నింతా మేలే 
'వేమారు( జవిగొం పేను వేమే తీపు 


యెమ్మెలకు నిజమేది యెడమాట గురియేది 
ముమ్మారు నూ(కొంటపే ములుకే వంగ 
సమ్మతించుకొంటి నేను చనవిచ్చితివి నీవు 
పమ్మి పేరంబెట్టితేను పాలే పెరుగు 


ఆసలకు6 దనివేది ఆనలకు మితియేది 
వేసర కడుగిడితే వెనకే ముందు 
నేస వెట్టితిని నేను చేతికి లోనై తివి 
చేసూటి ముదిరితేను చిగురే చేంగ 


కూటమికి అడ్డమేది కొసరులకు లెక్కేది 
గాంటమై గోర గీరితే కాలువే యేరు 
యీటువెట్లి (శ్రీవేంక పేశ నన్ను. గూడితివి 
లబ 
సీటున( దెలుసుకొంటే నీవే నేను 


కు 1110 రీతిగొాళ 
' విచ్చి చెప్పరాదు వింతలు యీభావాలు 
రచ్చలకెక్కైను అంత, రవ్వ నేయనేంటికి 


వలపులలోనివే వడిగొన్నయాసలెల్ల 
'నెలవులలోనివే సిగ్గులెల్లాను 
పిలుపులలోనివే పియములుగలవెల్లా 
కులికి కులికి యేలే కొనరేవు పతిని 


॥ పల్లవి || 
న. 


॥ ఏమ ॥ 


. ॥& ఏమ ॥ 


॥ ఏమ ॥ 100 


1 పలవి॥ 
వ్‌. 


॥ విచ్చి 11 


70 


ఫ్రీ కాళ్లసాక అన్నమాచార్యుల 


చనవులలోనివే సరసములెల్లాను 
ననుపులలోని వే నయములెల్లా 
మనసులలోనివే మచ్చికలుగలవెల్లా 
వొనర నింకానేలే వొరనేవు పతిని ॥ విచ్చి ॥ 


నమ్మికలలోనివే నానాంటివొడ(బాటు (టం 
వుమ్మడివయసులోనే చొద్దికలెల్లా 
నెమ్మది గూడె నతడు నిన్ను నిపె బుజగించి 
ట్‌ న! 


చిమ్ముకువే గోళ్లను (శ్రీవేంకటపతిని ॥ విచ్చి ॥ [0 
గుండ కియ 
నేరుపరి వౌదువే నెలంత నీ విన్నిటాను 


యీరీతుల రమణుని నెంత నేనేవే ॥పలవి ॥ 


పనిబేనిమాటలను బయలు పందిలి వెట్టి 
మనసేమి సోదించేవే మగనిని. 
తవివోనిచూపులను తగులువిరులు వేసి 
యెనసి పందేలాడేది యెందాంకనే ॥ నేరు! 


వాడికనవ్వులు చల్లి వలపువలువ దీసి 
యేడదా(6కా మోసపుచ్చే వింత యే,టికే 
కోడెవయసుగరిడీ(. గొంకుదీర సామునేసి ౮ 
మేడెపురతుల నెంత మీరేవే యిపుడు ॥ నేరు! 


వాములై నప్రియములనడగండ్ల గుళ్లు గట్టి 
గోమున శ్రీవేంక కేకు. గూడితి వవునే 
దోమటిచే(తలనే దొమ్మి నేసి మొక్కులాడి 
దీములొడ్డీ వే(టలాడి తిరమైతివే . 4నేరు॥ 10! 


శృంగార నంకీ ర్తనలు 


సౌరాష్ట్రం 
ఇంతటిమీ(6దటిపను లెజంగమయ్యా 
సంతకూటములే కడు.జవులాయనయ్యా 


వొడ(బొటుమాటలు వుష్పనానో చప్పనానో 
వెడ(గునీమాటలు వినేమయ్యా 
తడబడి నీసుద్దులు దైలువారీ( జెవులను 
అడ(చరానినవ్వులు అగ్గువాయనయ్యా 


సంగడి మాచెనకులు చల్లనవునో వేండౌనో 
వుంగిటినీచెనకుల కోరిచేమయ్యా 
ఇంగటినీనేరుపులు చిత్తములో, బేరుకొనె 
శుంగనినివ్వెరగులు కోటికొండలయ్యా 


మచ్చికమావూడిగాలు మఅపొనో తలంపౌనో 
కుచ్చి సీమన్నన లియ్యకొనేమయ్యా 
తచ్చి శ్రీవేంక పేశ్వర తగ నన్ను6 గూడితివి 
లచ్చన నీగుణుతులు లాగవేగాలయ్యా 


పొడి 


ఏంటిమాట లాడీనే యెందాంకా వీండు 
నటున నే. దన కంత నేరుపేటిదాననా 


కలయనికాంకలను కడునెంత పొరలినా 
వలపు వెంచవచ్చునా వనితలకు . 
విలువున6 దమకము నిండుక యెంతవుండినా 
వెలినున్నసిగ్గులెల్లా విడువంగవచ్చునా 


71 


॥పలవి॥ 
న. 


॥ ఇంత ॥ 


1 ఇంత ॥ 


॥ ఇంత ॥ 105 


1 పల్తవి ॥ 
ళా 


॥ ఏంటి ॥ 


72 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రాయడిపడక యంతరాణివాసమై వుండినా 
పాయము దా/చవచ్చునా పడ(తులకు 
యేయడ. దనకు వాసు లెంతగలిగివుండీనా 
కాయము పై గళలెల్లా. గప్ప(గవచ్చునా ॥ ఏ6టి ॥ 


అనిశము మీ(ద మీద నతిరాజసమై వుండినా 
మనసీకుండవచ్చునా మగువలకు 
యెననె (శ్రీవేంక కేశు( డింతలోనె నన్ను నేండు 


వెనకముందులు మరి వేరే యెంచవచ్చునా ॥ఏంటి॥ 100 
లలిత 
కొమ్మలకు మనోభావకు( డందురు. 
సమ్మతించ మాకు దిష్టము చూపరాదా ॥ పల్లవి ॥ 


మగువ కోరికలనే మనసున బాలు దాగె 
జిగి నీవెన్నేని లెక్కచెప్పవయ్యా 
నగవులకప్పురము నంటున బేరాలాడె 
వెగటులేక నీవు వెల దీర్చరాదా ౪కొమ్మ 1 


జలజొకి జవ్వనము చన్నుల! గుప్పలు వోనె 
యెలమి( గోరుపా లందునేమయ్యా 
కలికి కన్నులనే కలువల. బూజనేనె 
ఫల 'మెంత్మఇచ్చేవు పచరించరాదా ॥ కొమ్మ ॥ 


మానిని సిగ్గులనే మర్మములు విన్నడిగి(గెల) 
ఆనతిచ్చి మెచ్చులు సీవందనవయ్యా 
పూనిక శ్రీవేంక పేళ పొందులు మీకిప్టె అబ్బె 
తేనెలమోవిమజపు తెలియ(గరాదా *కొమ్మ॥ 107 


శృంగార సంకీర్తనలు " 70 


మాళవి(్రీ 
కోరినజ్టై వున్నవారు కొమ్ములు ముయ్యిడువారు 
గారవపుగొల్ల జాతి కలిగెంగా నీ కిందుకే ॥ పల్లవి ॥ 


మెరవడిక త్తెలై నమెలు(తలే నీకు బాంతి 
కరకరింబె ప్టేటికొాంత లే బాంతి 
సరి నిన్ను(బనిగొా నేజారకాంతలే బా(తి 
గరిమ రేపల్లె ను. గలరుగా యిందుకే ॥ కోరి ॥ 


జిడ్డువలె నంటుకొనేచెలులే నీకు౯ |బియము 
వొడ్డారపుసతులే సీ కొగి. (వబియము 
యెడ్డతనపుమాటలఇంతులే నీకు (బియము 
దొడ్డి మంద లిందుకే దొరకె.గా నీకును 1 కోరి ॥ 


తామే తేరకువచ్చినతరుణులు న్‌కు నింపు 
కామించి సిగ్గులేనికాంత లింపు 
యీమేర శ్రీవేంక కేక యిటు నన్ను గూడితివి 


ఆమని రాస [క్రీడ లబ్బెంగా సీకును 4కోరి॥ 108 
రేకు 1120 కేదారగాళ 
మాపుదా(కానేల జోలి మంచివా(డవే నీపు 
రా(పుసేయకుండరాదా రామ గలసీని ॥ పల్లవి ॥ 


నేరుపుల కెంతలేదు నీవు మాటాలాడేనం పే 
మారుకొని వూ(కొన(గ మాతరములా 
మేరతోడివాండ వాదు మెచ్చితిమి నిన్ను. దొళ్లె 
రారాదా యెందా(క రమణి దిట్టిని ॥ మాపు ॥ 


74 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ననుపులకు( గడమా నవ్వు నీవు నవ్వేనం'పే 
ఘనము మరి పెంచ(గలమా నేము 
ఘను(డవు నీ వౌదువు కడమ నీయం దెంచము 
యెనయరాదా ఇంతి యెగ్గులువట్టీని 


వేడుకలకు వెలితా వియ్యములందేనంకే 
జాడతోడ6 గొసరేమా సారెకు నేము 
కూడితివి వనితలను గొబ్బున శ్రీవేంక పేళ 
తోడనే మోవియ్యరాదా తొయ్యలి వేండీని 


జౌళి 
అఆందరిముందరా నింతఆగడాలు నేతురా 
విందువంటినీరాకకు వేసరుకొనేనా 


'పెనంగ నీతో నంత పెద్దరికమా నాకు 
చెనకితే చెలులకు సిగ్గులు రావా 
పనిమాలినపని బఐలుములు నేతురా 
ఘను(డ యేకత మైతే. గాదనేనా 


బిగియ నీతో నాకు విరుదులపంతమా 
మగువలు నవ్వితేను మాటకు రారా 
తగవెంచి చూచుకోక తమకింతురా నీవు 
మొగము చూచితే సీకు మొక్కకుంటినా 


జంకించ నీయెడకు సారె సారె సూడు. బాడా 
మంకు గలిగించితే మారుకొనరా 
అంకెల (శ్రీవేంక కేశ ఆయమంటి కూడితివి 
సుంకులనీరతులకు చొక్కకుంటినా 


॥ మాప్ప॥ 


మాపు 100 


॥ అంద ॥ 


౫ అంద ॥ 


_4 అంద ॥ 110 


శృంగార నంకీర్తనలు 75 


తోండి 
ఇదియే వేళవచ్చె నెచ్చరించితిమి నీకు 
వుదుటుఃగోపాననేల వూరకున్నదానవే ॥ పల్లవి ॥ 


వన్నెలెల్లా సీసామ్ము వాసులెల్లా సిఇరవు 
సన్నలు నేయంజెల్లు నే సరసునితో 
చన్నులు నీకు గొప్పలు చనవు నీకే కలదు 
యెన్ని నేంతలు చేసినా యియ్యకోలే పతికి ॥ ఇది ॥ 


చక్కదనము నీరూపు జవ్వనము నీకు దాపు 
అక్కరతో నవ్వంజెల్లు నన్నిటా నేండు 
చిక్కనిమాటలు నీవి చిమ్ము(జూపు నీధనము 
'ఇక్కువ లెంతంటినాను ఇయ్యకోలే పతికి 1 ఇది ॥ 


పంతమే నీకు గుణము భావమే నీకు బలువు 
చెంతల శ్రీవేంక పేశు నేవ నేయవే 
యింతలో నాత(డే నిన్ను నెననె నీవు జాణవు 
యెంత కెంత చొక్కించినాసు యియ్యకోలే పతికి ॥ ఇది॥ [111 


సాళంగం 
బలిమినేయ6గ(టోతే పొటివట్ట రెవ్వరును 
తలంపు సరివచ్చితే దగ్గరి రారాదా ॥ పల్లవి ॥ 


నను పందరికి సరే నాకు నీకే పాలు గాదు 
మనసు లెనసి మరి మర౭గే(టికి 
అనుమానము గలిగితే నందరి నడుగవయ్య 
వనితలమాట విని వద్దికి రావయ్యా బలి ॥ 


7( థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


తమి యిందిరికి, గద్దు తగ మనలోనే కాదు 
అమర బైళొని మం అడ్డ మే(టికి 
(భమసితేంగన వద్దిపడంతుల విచారించు 
6ఈమమై పత న పొంకానకు రావయ్యా ॥ బరలి॥ 


కూట మిందరికి. గద్దు గురుతు ఇద్దరికే కాదు 
వా(టటముగా( గలసియు వరుస(టికి 
గాంటపుథ్రీ వేంక పేళ కాంతలకు సమ్మతమే 


యీిటుదొరశుండితేను ఇంకా రావయ్యా ॥1బలి॥ 112 
గౌళ 
ఏమందుము నే మిందుకు యెదురుమాట 
ఆమతక మెల్లా నాకు నానతియ్యవయ్యా ॥ పల్రివి ॥ 
గా లి దా 


చొకమాట మీదంబెట్టి వొకమాట లాడేవు 
వెకలివై కొంతగొంత వేరే నవ్వేవు 
మొకము చూచితేనే మోహములు చళ్లేవు 
యెకసక్కేలో నిజమో యెజంగరాదయ్యా ॥ ఏమం ॥ 


కొంత పరాకులు సేసి కొంగువట్టి తీనేవు 
చెంతల దగ్గరి నీవే సిగ్గుపడేవు 
దొంతింబెట్టీ వలపులు దోమట్లు దొడి కేపు 
కతానన భ్తి "క్రి గద్దో భావించరాదయ్యా ॥ ఏమం॥ 


నయగారములు చూపి నన్ను నిిపై కూడేవు 
(ప్రియములు చెప్పి రతిం బెరరే(చేవు 
నియతి శ్రీవేంక కేళ నీవే నన్ను మెచ్చేవు 
దయనో తరితీపులకో తలంచరాదయ్యా ॥ ఏమం॥ |! 


శృంగార సంకీర్తనలు 77 


సావేరి 
ఇంతే నేమెజటు6గుదు మిద్దరికి సాకిరి 
చెంతల మీకే తెలుసు చిత ములో సుదులు పలవి॥ 
అబీ ౧ ళ్‌ 


సింగారపు(గొప్పు వంగి చిమ్మి రే(గె6 దమకము 
సంగతిగా నీవు చేయి చాంచంగాను 
వుంగిటిగొని చెక్కుల నుమ్మగిలె( బులకలు 
చుంగుల కొనగోళ్ల సోంకంగాను ॥ ఇంతే ॥ 


కప్పురపుమోవి వాడీ కసరెత్సైం దేనెలు 
దప్పిదేర మాటలాడి తగుల(గాను 
కుస్పళించ( జెమరించి గురిగాందె. జూపులు 
వొప్పుగ నొకరొకరు వొకచోనే వుండంగా ॥ ఇంతే ॥ 


ఆవ్వనపుమే నుబ్చి చలిడీరె సిగ్గులు 
రవ్వలుగా( గూడంగాను రతివేళను 
యివ్వల (శ్రీవేంక కేశ యింతిరో (తో?) మీ రెనయంగా 
నవ్వులు మామోములను ననిబీ మీయెదుట 4ఇంతే॥ 114 


రేకు 1121 ఆహిరి 
సీ వెందరికి నొదువు నీపాపము 
వావుల(. గూడవేయంగా వాములాయ వలపు 11 పల్లవి ॥॥ 


వంతులకు నొకమాట వాసులకు నొకమాట 
కొంతగొంత గొనసరేరు కొమ్ములు నిన్ను 
బంతివిందులు చెప్పేరు పాలిండ్లు చూపి చూపి 


సంతకూటములలోనిచవులాయ వలపు నీ వెం॥ 
౪౦! 21-1౯8 


7% 


శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


కలువల నొకవాటు కప్పురాన నొకవాటు 
చలములు సాదించేరు సతులు నిన్ను 
వెలలు నీకు( బెస్లేరు వేడుకల మోవులకు 
కలగూరగంపలతె గరుబాయ వలపు 


కాతరాన నొకరతి కాంకలనే వొకరరి 
పైతరవు వెళ్లేరు భామలు నిన్ను 
సీతతో గ్రీవేర పళ "సీవు మమ్మిఫై కూడంగ 
'రేతిరి. బగలు పెరరే(పులాయ వలపు 


సామంతం 


వేడుక మదనునివిద్యలివి 
వాడల. గతలివి వాంటటములాయె 


చలములు సతితో సాదించరా(గా 
వలపులు 'రే(గెను వడి(బడెను 
చెలువుండ మఠియును చెక్కులు నొక్క(గ 
అలరినయాసలు అవు(దున( జిక్కె 


కాయపుమదములు కా6కలం బెనంగంగ 
పాయపుటురు లివి పై(దవిలె 
వోయయ్య తమకపుటోడ లాడ6గా 
ఆయపుకుచములు అడిబర(రు ఖవాయె 


కక్కసించి యిటు కౌ€గింటం బెనంగంగ 
లక్కవంటిమతి లలి. గరంగె 
యిక్కువ శ్రీవేంక కేళ కూడీితివి 
వెక్కస మీపెకు వెల్లవిరాయె 


॥నీ వెం॥ 


॥నీ వెం॥ 115 


॥ వేడు ॥ 


॥ వేడు ॥ 


(వేడు! 110 


- శృంగార సంకీర్తనలు 


హిందోశవసంతం 


ఏల కర(గ౭డే మన సిందా(కాను 
యేలికంటా(6 జూచితినే యిందా6కొను 


వచ్చినశ్లే వచ్చితిని వాడవారి మెప్పించితి 
యిచ్చకమాడితి. దన కిందా6కాను 
మచ్చరించనై తి తొంటిమా6టలు నొప్పగించితి 
యెచ్చరికలే 'నేసితి నిందా(కాను 


సన్నలకు లోనై తి చవులెల్లా. జూపితిని 
యిన్నిటా( జుట్టమనై తి నిందా(6కాను 
తన్ను నేమీ6( గోపగించ తప్పులువట్టను నేను 
యెన్నుకొని మొక్కితిని ఇందా€కాను 


అదను గాచుకుండితి నశ్హే కాంగిటం గూడితి 
ఇదివో శ్రీవేంక టేళ ఇందా(€కాను 
పదర డీతండే చేపట్టి నన్ను మన్నించె 
యెదుట నవ్వులు నవ్వె యిందా(€కాను 


వరాళి 


వివరించి చెప్పరాదు వేరే నీకు దాంచరాదు 
జవకట్టి వున్నవి మీజాణతనాలు 


చిడుముడి మాటలలో జిందీ నిన్న మొన్నటి---- 
కడువిరహములోనికొ(తాళాలు 
గుడిగొన్నవిట్టూర్పుల! గుమ్మరించీ నీమీంద 
తడ(ఐడ్డతనలోవితలపో(తలు 


70 


॥ ఏల 4 


శల 


॥;ఏల: 117 


11పలవి 
ళం ఆ 


11 వివ!। 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సొలపు:జూపులవెంట జొబ్బిలీని యేకతపు-- 
టలుకల. గొస రేటియందచందాలు 
కులికి చెమటనీట( గురిసీ నీయెదుటను 
చలివేండివలపులజడివానలు 


మొలకనవ్వులలోనే ముంచీ నీవు గూడిన- 
పలురతులలోపలిభావ భేదాలు 
యెలమి (శ్రీవేంక కేళ యేలిననీకే తెలుసు 
తలకొన్నజవ్వనపుతమకములు 


కాంటోది 
మరిగి మరిగి తాను మగనాలివలెనే 
సరవి దెలిసి లోలో సన్న నేయరే 


'మెలుపునం బిలువ(ంగ మెత్తంగానే పలికీని 
వెలి నవ్వరైనా నది వినేరంటానో 
చెలులు వొద్దనుండగా సిగ్గులు రేంగంగ(టోలు 
తలంపు దెలిసి యేకతానం జెప్పరే 


కానుక చేతికివ్వంగా కానకుండా నందుకొనీ 
కానీలేవే యెవ్వరై నాం గనేరంటానో 
తానెవ్వతెక్రై నా మాట తగులంగ వియ్య౭టోలు 
యేనెపములై నా. జూపి యింటికి. దేరే 


వలుమారు మొక్క(గాను పరాకువలెనే వచ్చె 
బలిమి గుట్టు బయట(బడీనంటానో 


1 వివ ।॥ 


1;వివ[।1। 116 


1 పల్లవి 


॥ మరి॥ 


॥(మరి॥ 


యెలమి (శ్రీవేంకకేళు. డీడగా(గా నన్ను( గూడె 


వలపుకొలదినే రవ్వలు 'నేయరే 


4॥మరి॥ 110 


శృంగార సంకీర్తనలు శ్రి! 


నాగగాంధారి 
తగులాయ ని(కనేలే తడంబాట్లు 
మొగిగొనె వలపుల మొగమో(6టలు జ పల్లవి ॥1 


'పసెనగోరమణువి*, వియమే నేతువుగాక 
కనుచూపులలో నేలే కను(గాట్లు 
ననిచిన వేళను నవ్వు నివ్వుదువుగాక 
మొనచేతులలోనేలే ములువాండ్లు తగు ॥ 


మక్కువ మగనితోడ మంచిమా టాడుదువుగాక 
చక్కెరమోవి నేలే చప్పుచారులు 
చెక్కులు నీకు నొక్క(గా నేదదేరుదువుగాక 
ముక్కుల చన్నులనేలే మొనపోట్లు ॥ తగు ॥ 


కలసి (శ్రీవేంకటేశు. గాంగిలించుకొందుగాక 
నిలుగుల మేననేలే నిండుసిగ్లులు 
తలకొన్నరతులలో( దమితో నుందువుగాక 


అలవి మీరి యేలే అసురుసురు *తగు॥ 120 
రేకు 1122. ధన్నాసీ 
సీ కేల భయము నీకునీకే అలికేవు 
చేకొన్నసీచే/తలందు( జెరిగున్నవా ॥పల్లవి ॥ 


చనవునేసుక ఆపె సారె నీమాము చూచితే 
చెనక(జాలక యేల సిగ్గువడేవు 
కసు(గొనంటోతే నందు కళ లింతే వుండీ నవి 
వెనుకొవి కొ.తలెల్లా వేలు 'కాడేరా జనీకే॥ 
వేడు (అజం. ్రైలాడేం అవి చరమ. 
6 


రి థ్రీ కాళ్ళ్లపాక అన్నమాచార్యుల 


మచ్చికచేసుక ఆపె మాటలు నిన్నాడించితే 
కొచ్చి కొచ్చి సీవేల కొంకంజూచేవు 
కచ్చుపెట్టి. తోంచేవి కల్లనిజములేకాక 
టబ ఉా 
అచ్చమై పొందినసతు లంటుకున్నారా 


చుట్టము నేనుక యింతి సొరిది నిన్ను గూడితే 
యి్టై థీ 'వేంక పేశ నీవేల మొక్కేవు 
గుట్టువను కొనగోళ్ల గురుతు లుండీ(గాక 
ముట్టిన కాంతలు మేన మూ(గుకున్నారా 


కన్నడగొళ 
నసేయవయ్య నీవు నేనేచేంతలెల్లాను మా_ 
పాయపువయ నేపో [భ్రమయిం చేది 


పక్కున నీవు మాతో బలిమి చూపిన మా-- 
జక్క వకుచములేపో సాదించేవి 
చక్క(గా నీవెంలేసి సాములు సేసి వచ్చినా 
వెక్కసపుమా(టలేపో వేటు వే సేవి 


చెలరేగి నీవు మాపై చేతు లెంత చాంచినాను 
సొలపు(జూపులేపో సూడువ స్రేవి 


తొలంగక సరసాన దొమ్మి యెంతచేసినా మా_ 


మొలకనవ్వులేపో ముంచుకొనేవి 


చిత గించి కౌ(గిటను చేపటులకి 6 ణొచ్చితే 
ఎాతీ టబ 
తత్త రపుసిగ్గులే పంతముగొ"వి 
యిత్తల (శ్రీవేంక పేళ దునసితి విట్లానే 
లత్తు] గోరివన్నెలే లావుచూ పేవి 


జనీకే ల! 


నీకే4॥ 121 


॥పల్ష్వవి॥ 
లా 


॥ నేయ ॥ 


౪ నేయ ॥ 


“4 నేయ * 122 


శృంగార సంకీర్తనలు 88 


నాగవరాళి 


తానే సిగ్గువడంగ తిప్పు లెందు( బట్టుదునే 
కానీవే అన్నిటా తారుకాణకు గురెవ్వరే జ పల్లవి ॥ 


చిక్కవినవ్వులతోడ శిరసు దొ వంచ6గాను 
యెక్కువమదనము[ద్ర లెందువోవునే 
ముక్కుమీ(ది వేలితోడ మోనముతో నుండ6గాను 
మక్కువ నామా(టకు మాటాదేవారెవ్వరే 1 తానే ॥ 


చిగురుఃగెమ్మోవితోడ చెక్కున6 జేయిడుకో6గా 
అగడుగా నాతో బెండ్లాదే దెప్పుడే 
మొగము చూచి తాను మొక్కులు దా మొక్క(గాను 
మొగమోట తిక్రైల్ల మోంచే దెక్కడనే ॥ తానే ॥ 


నంటు నేసుకొని తాను గన్ను. గా(గిలించుకోంగా 
వుంటవింట మరువా ట్లొడ్జేదెపుడే 
దంట (శ్రీవేంక పేశుండు తానే వచ్చి నన్ను( గూడె 
బంట(టు?)పంతములెల్లాను ఐచరించే దెప్పుడే ॥తానే* 120 


పళవంజరం 


వలపించ(టోయి నీవే వలచితి వతవికి 
పలు(లి?)కించేనంటా నీవే పలికేవే కరగి ॥ పల్లవి ॥ 


కన్నుల నీవు చూచితే కాంతుండు గుటియొ6(గాక 
చన్నుమీ(దిపయ్యద జాఅనే6టికే 
నన్నలు నీవు నేసితే సమ్మతించు(గా కతండు 
చిన్ని చెమటలు నీమెయి( జిందనే(టిశే ౨ +వల॥ 


| థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సీవు చేయి చాచితే నీవిభు.డు లోనొ(గాక 
వేవేలకు నీకొప్పు వీడనే(టికే 
మోవి నీవు చూపితేను మొక్కి. తాం జేకొను(గాక 
ఆ వేళను నీవు వెరగందనే(టికే + ॥ వల। 


అంటితే థ్రీ వేంక టేకు, డై నిన్ను( గూడు(గాక 
టబ 
"పెంటపులకలు నీకు బెరుగనేలే 
జంటయై కూడితిరి నీచన వాత డిచ్చు/గాక 


'వెంటవెంట వచ్చివచ్చి వేండుకొననే/టి కే ॥వల॥ 124 
సాళంగం 
ఎంతమాయకా(డవో యేవ'ని చెప్పుదు నిను 
పొంతల నవ్వే వేల ' బూమెటవలెను 1; పల్లవి ॥ 


చెప్పగానే నూ(నో7)రూరీ చిన్ననా(టివలపు 
కప్పము(?) వట్టినచింత కాయవలెను 
దప్పీ నా(కలీ6 దీరీని తగ నీమోవి చూచితే 


విష్పుచును పెక్కిండ్లవిందువలెను ॥ ఎంత ॥ 
వింపే మేను గరుపారీ వినోదపు.సుద్దులు 

ముంటివా(డిజాజినన మొగ్గలవలె 

చంటికొనలజవ్వనమే జడిసీ నీవద్రనుం కే 

పంటవండినరాసు€ భాగ్యములవలిను ౪ ఎంత 4 


కూడ(గానే ఆసలెక్కీ కోరిననీరతులను 
వాడి క( గూడి వచ్చినవడ్డివలెను 
యీడనే (శ్రీవేంక కేళ యేలితివి నన్న నివ 
సీవల సర లననానినాన మూవలెన ఎంత 1 125 


“ెెంబూమెట ' భూమీకొళదిభవమా ?). 


శృంగార సంకీర్తనలు 


రీతిగౌళ 
ఆయనాయ నూరకుండు ఆసోదమా నొకు 
ఆయమై నీనేసపొలు అజచేత నున్నవి 


అంతేసి నాతో సీవు ఆన వెట్టుకో నేలయ్య 
దొంతి. బెట్టుకుందాన నీతొల్లీటిబాస 

. వింళగా వేరె నాకు విడి మియ్యవలెనా 
పొంత నీతమ్ముల మిదె పుక్కిటిలో నున్నది 


వెడ్డువెట్టి యింతి నన్ను వేండుకొననేలయ్య 
దొడ్డి. బెట్లుకుందాన నీతొంటిమొక్కులు 
టె మ 
వొడ్డుకోలా నప్పటి. బూవుల వేయవలెనా 
వొడి ననీకొప్పువిరు లొడి నిండి వున్నవి 


ఆసచూపి జవ్వాదివం(7) కె నాకీ నేలయ్య 
ట్‌ 
దోసిట6 దిట్టుకషుందాన తొంటికానికె 
వాసి నలమేల్మంగను వడి శ్రీవేంక పేశు(డ-_ 
వీసుదీర( గూడితివి యింతబలు వున్నదా 


రేకు 1128 ముఖారి 


కాకుండితే రమణు(డ కాంతాళములు రే(గు 
పై కొన్నమాటతోడ సంత మెల్లా దక్కెను 
ఖై! 


వుల్లసముగా నాడినవోడ్డారపునీయూట 
చల్లసినవ్వుమాటతో శాంశమాయను 
కల్లల గా నాడినకారపువెంగెపునూట 
తెల్లమై ఆసమాటతో తియ్యనాయ[ను 


&్‌ 


॥ పల్తవి ॥ 
ఉ 


1 ఆయ ॥ 


॥ ఆయ ॥ 


॥ఆయ॥ 126 


॥పలవి॥ 
గ 


౪5 కుం ॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వూరకె నీవాడిన వుస్పనై ననీమాట 
సారపుముద్దుమాటతో చవి వుష్టైను 
జారువడ నాడినట్టిచప్పనై ననీమాట 
పేరుకొన్నమాటతోడ( బియమాయను ॥ కొకుం॥ 


కష్పురపువెసురుకా(గిటిలో తిట్టుమా(ట 
వొప్పినసమ్మతిమా(ట నొచ్చెము దీరె 
యిష్పుడే (శ్రీవేంక కేళ యెనసినపచ్చిమా6ట 


తప్పనినీమా(టతోడ తనివి నాకాయను 4కాకుం॥ 12? 
వరాళి 
కొంకనేల నీవింత కోరి సిగ్గువడనేల “ 
సంశెదీరె నీతోడ చలము లేదయ్యా ॥ పల్లవి ॥ 


మనసొక్క మైతే. జాలు మాంటలు పేరే తోంచవు 
అనుమానమేల మాతో నానతీవయ్యా 
యెనయికలు గలిగితే నెరవు లించుకా లేవు 
కొనమొద లెంచనేల కూచుండవయ్యా ॥ కొంక॥ 


యితవులైన చోట నెగ్గులుసిగ్గు లుండవు 
చతురతల వలపు చల్లవయ్యా 
పతి. తారుకౌణరై తే పట్టిన దెల్లా నిజము 
రతికెక్కె( ఐనులెల్లా రావయ్యా లోవికి ॥ కొంక॥ 


సమ్మతించినందు కెల్లా సరసముబే మించు 
నమ్మించితి విశ్లు మాతో నవ్వవయ్యా 
యిమ్ముల (శ్రీవేంక కేళ యేలితివి నన్ను నిై 
యెమ్మెలేల నీమోవి యయ్యవయ్యా ॥ కొంక ॥ 1 


శృంగార సంకీర్తనలు 87 


దేళాడి 
వెట్టిచెలలము నేము వేడుకేకాదా 
నట్టుకొని సీవింతేసి నవ్వవద్గ్లా నేండు 11 పల్లవి 11 


రాతిరెల్లా. బాదాలు రాసి గుద్దించుకొంటివి 
నాతోడిపొందు నీకు నయమేకాదా 
యేతులకు నాకుమడిచిప్పించుకొంటి విందా(కా 
లాతుగా నిది గొంతలాభమేకాదా ॥ వెట్టి 11 


కొంగుపట్టు కిందా(కా కొప్పు దూవించుకొంటివి 
చెంగట నీగజరుకు నెలవేకాదా 
వుంగరాలవే ల్లిందా6కా వూరకే పిసికించితి 
' వెంగలిమావూడిగాలు వినోదాలుగోవా ॥ వెట్టి 1 


కూరిమి గొసరుకొంటా కుంచవేయించుకొంటివి 
సారెకు. గరంగ నీకు చవులేకావా 
ఆరయ (శ్రీవేంక కేశ అత నన్ను( గూడితివి 
ట్‌ 


దారకు.డ వింతనేయ. దగవేకాదా ॥ వెట్టి ॥ 120 
సాళంగనాట 
ఎ((ఎంఖిత్రె నా నీయలవా పేల మానేవు 
₹..... యం 
వింతలు నేయవుగా వెలందులయెడను ॥ పల్లవి ॥ 


చాసికి( గొంగువ ప్టేవు వడి నీవు గొభ్రైతల 
నేసినశ్హైల్లా ముందు చెల్లెనంటాను 
ఆసల( దేయిచాంచేవు అల్లనాండు రుక్మిణిని 
వేసుకొంటి నింకలేదు వేసరంటాను 1 ఎంత్రై 4 


్రీకాక్ల్రపాక అన్నమాచార్యుల 


యింటికి రప్పించుకొంటి విట్లా( బదారువేల 
యింట. బెట్టుకాంటి రతి క్కైనంటాను 
జంట సాము నెరపేవు సత్యభామకు విల్లిచ్చి 
వెంటంబెట్టుకాన్నసుద్ది వెలనెనంటాను 11 ఎంత్రె ॥ 


శిరసువంచి మొక్కేవు (శ్రీవేంక కేళ నీ_ 
శిరసుపై( దొళళమ్మ చేరెనంటాను 
యిరవై నన్ను నేలితి విందిరను భూసతిన 


యి: మేలా నిడకొని యేలితినంటాను ॥ ఎంత్రె 4 [101 
భైరవి 
వినవే నామాటలు వివేకించుకొనవే " 
పనులేమి గలిగినా పతి. గొసరుదమే ॥ పల్లవి ॥ 


మగువలెల్లా నొక్కటి మనలో విరహమేలే 
తగుసవతులమైతే తప్పు వచ్చెనా 
మగనికా6గిలే గతి మజి యెంత చుట్టినాను 
పగలు రేతిరి నొక్కబయటనే కూడీనే ॥ విన ॥ 


అక్కయేమే చెల్లెలేమే అందులో భేదమున్నదా 
నిక్కి యేరాండ్రమై తే నేరమాయనా 
,చిక్కేటి దాతనిమోవే చేరి యిద్దరినోళ్ల కు 
చుక్కలూ: జంగదుండూ నొక్కచూపులోనే కూడునే ॥విన॥ 


సీవు నేనూ సమమే నేరిచి నదచితేను 
దేవుళ్ల మిద్దర మైతే తెలివిలేదా. 
(శ్రీవేంక పేశుండు గూగె చెలంగి నిన్నును నన్నూ 
' పూవులెలా వనమున. బూచేవేకదవే ॥విన* +)! 


శృంగార నంకీర్తనలు 80 


కన్నడగొాళ 
కాగిలించుకొనవే గక్కన సీరమణుని 
కాంగి కర! గినమేలు ' గట్టాయ. జొలదా ॥ పల్లవి ॥ 


బిగువు నీచన్నులందు బెరసీని చాలదా 
బిగియ(గావలెనా ప్రియునితోడ 
వొగరు చిగురుమోవి నుట్టిపడీ( జాలదా 
వొగరుమా(టలు వేరె వాలుకగవరలెనా కాంగి ॥ 


పెనగొని సీనెరులు పెక్కులయ్యి. జాలదా 
పెన(గ(గవలెనా పిలువ(గానే 
'మొననె( బులకలు కమ్ముక మేన జాలదా 
మొనలగోళ్ళ( జూపి మోప నింకా వలెనా ॥ కౌంగి ॥ 


నా(టుకొనె నీప్రియము నగవుల( జాలదా 
నాంటంజూడవలతెనా నయములనె 


మీంపే వల మేల్మంగవు మీందం గప మిప్లై కూడి 
మీంటె వేలు ? శ్రీవేంకట మే(టి నీపై. జాలదా ॥కాంగి॥ [82 


రేకు 1124 ఆహిరి 


విన్నవించితిమి నీకు వేడుక వేళ 
కన్నెను నీవు దయం గాచేటివేళ * పల్లవి । 


మచ్చికలు దయివారె మననెల్ల _జెవారె 
వచ్చె జవ్వనానకు వసంత వేళ 
చొచ్చి నిన్ను. వాసి తాపసూర్యు6 డెండగాయ!(గా 
విచ్చనవిడిగా. దోంచె వేసగివేళ ॥ విన్న ॥ 


1. గట్టీ ఆయ 1. " వేంకట” ళబ్దము నామవాచళమగుటచే సంస్కృరా 
దేశ్యరూవముగా (గ్రహించి సమనించిరి గాబోలు, లేక, అతత్పమితసంస్కృృతళబ్దిములకు 
దేళ్యములకో దండిగనమానముల6 గూర్చినయ లవాటువనియైనా కావచ్చు. 


80 (శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


సిగ్గులు మొలవ(జొచ్చె చెమటలేరులు వాచ్చె 

కగ్గులేక మించె వానకాలపువేళ 

వెగ్గళించి నెలవుల వెన్నెలలు చూపట్టి(జ్రై?) 

బొగ్గి ళరిత్కాలము వాదిగె నీవేళ * విన్న ॥ 
త త్తరపుచలి పొంచె తలపో౦తమంచు మించె 


యెత్తి యలమేల్మంగకు హేమంత వేళ 
దిత్సితో శ్రీవేంక పేళ "'పెకొని కూడితి విటె 
అట్‌ రా చి 


చిత్రజుకాంకలు దేరె సిసి(శశ;)ర వేళ విన్న ॥ 10 
నాదరామ్మక్రియ 
నీకే పంపునేసు(గాక నేమేమన్నా( గై కొనీనా 
యేకడా సనీమఅ(గున నిటుండేవారము ॥ పల్లవి ॥ 


చెలియ నీచెప్పినట్టు నేసు/గాక అతడు 
మలసి మాకెల్లాను మట్టుపడీనా 
పిలిచిననీపిలు పే ప్రియములై వుండు6గాక 
బలిమి నేము రమ్మంపే6_బలికీనా అతడు నీకే ॥ 


వినవే సీకన్నులకే వెజచు(గా కౌత,డు 
చెనకి నేము చెప్పితే చెవులొగ్లినా 
చనవిచ్చి నీమొక్కులే చవులై యుండు(గాక 
యెనసి మావినయాల కింటికి వచ్చీనా నీకే ॥ 


పై పై నీకూటమిశే భ్రమసు(గా కాతండు 
తీపులు నేము చూపితే తెమలీనా 
యేపున సీయప్పణను యిటు మమ్ము నేలె,గాక 
వోపి థ్రీవేంక పేకుండు వొడ(బిడీనా 4నీకే॥ 104 


శృంగార 'నంకీ ర్వనలు థి! 


బౌళి 
చేంతకు. జేత నేనెను బెల్లుంగదవే 
1;యా6కా మొ౮కా నొక్కటాయ వి(కనేమనేరే. ॥ పల్లవి॥ 


కన్నుల మొక్కేరు మీరు కా(కలు చల్లేరు మీరు 
_యెన్న(గ రెండూ నడపేరేమే ' వొక్కంటళే 
క్రిన్నెరకొయచన్ను ల కేరినవ్వేటిచెక్కుల 
సన్నపుగోర నొ త్రెను సరసుఃడే అతడు ॥ చే(త 1 


చేతులుచాంచేరు మీరు సిగ్గులూ! బడేరు మీరు 

యేతులకు రండూ నడపే రిదె మీయందే 

ఘాతల౬ గొప్పువిరులు కప్పినపయ్యదికొంగు 

రీతి నొక్కమా(పే జారించెంగదే ఘనుడు  శచేత॥ 
కందువ( గూడేరు మీరు కడుభమనేరు మీరు 

అందాలు రెండూ. జూపే రంగాలందునే 

ముందే (శ్రీ వేంక కేకుండు మోవి ఇచ్చి ముచ్చటాడె 


విందులుగా మొపొంపించె వేడుకకాండే ॥చేంత॥ 105 
గౌళ 
ఇందుకేకా విభు(డు నీయింట నెలకొన్నాండు 
కందు వెజటు(గుదువు యీకత నీవే నేర్తువే ॥ పల్లవి ॥ 


నయమెంత గలిగినా ననుపులకే మేలు 

(ప్రియమెంత గలిగినా పెనపులకే మేలు 

జయమెంత గలిగినా చనవులకే మేలు 

క్రియ లెజు(గుదువు యీకీలు నీవే నేర్తువే ॥ ఇందు ॥ 
చూ - 20 పాట, 'ఈదుబయు.. మోయుటయు. అని ఇక్కడ, బీటిశమ 
"పుజకువు అని కాత్సర్యను. 2. ఒక -- కంపే. ఒకళంటనే అని భావము. 


థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మొగ మెంత చూచినా మొహోనకే మూలము 
తగవెంత నెరపినా తగులుకే మూలము 
నగవెంతి గలిగినాను నమ్మికలకు మూలము 


పగ పెరుంగుదువు యీపాడి నీవే నేర్తువే ॥ ఇందు ॥ 


వూడిగ మెంత నేసినా వొద్దికలకే దాపు 
వేడు కెంతనిలిపినా విజ్ఞపీంగ టకే దాపు 
కూడితి విన్నిచందాల కోరిక (శ్రీ వేంకటేశు 
జాడెటు(గుదువు సరసము సరసము నీవే నేర్తువు ॥ఇందు॥ 186 


సామంతం 
చూడం బిన్నగాని నుద్దులు పెదలు 
ద్‌ ది 
కూడి పట(బట( గొటీ గోవిందుడు ॥ పల్తవి॥ 
లబ ట్‌ ల్‌ ణా 
వాలవుట్టిం గొట్టి పరువున( బోయి 
వేలాడ (గా( గొట్టె వెన్నవుట్టి 
కేలు చాంచి కొళ్తై కింది తే నెవుట్టి 


యేలాగు దాంతమే యేమందమే ॥ చూడ! ॥ 


చక్కి-లాలవుట్లి సరుగనఓ గొటి 
ల లబ 
నిక్కి నిక్కి కొళ్హై నేతివుట్టి 
పక్కదిక్కు గొట్టె పంచదారపుట్టి 
యెక్కడ దా(తమే యేమందమే ॥ చూడ6॥ 
వారవట్లి కొళళై వంచి పెరుగువుట్లి 
లు యి బ 
చారపప్పువుట్టి జారంగొ ఫై 
కోరి (శ్రీ వేంకటగోవిందకృష్ణుని 


శేరీతి దా(తమే యేమందమే "చూడం 10 


శృంగార సంకీర్తనలు 08 


బొళి 
ఆయలేవే యేమి చెప్పే వాతనిపొందులు 
పాయములకొల.దివే పై కొనెడియాసలు ॥ పల్ల వి ॥ 


పిలుపులకొలదివే బిగువులు 
బలిమికొల(దివే పంతాలు 
చలముకొల/దివే సాదింపులు 
కలసినకొల(దివే కర(గులు ॥ ఆయ ॥ 


చనవులకొల/(దివే సరసాలు 
ననుపుకొల(దివే నగవులు 
వినికికొలందివే విన్నపాలు 
తనిసినకొల(దివే తమకములు ॥ ఆయ ॥ 


వేడుకకొల.దివే వేసాలు 
వాడికకొలదివే వలపులు 
యీడనె శ్రీ వేంక పేశు. డెననె నిన్ను | యీ- 


కూడినకొల(దివే గుఖణుతులు ॥ ఆయ॥ 108 
రామక్రియ 
సారెనేలే జగడము సారెనేలే సణ(గులు 
సారెనేలే పతితో. బంగము సారెనేలే ॥ పల్లవి ॥ 


"పెదవుల గొణగుచు బవీరములాడుచు 
కొదలు+దిట్ల నే కొసరుచును సారె ॥ 


'నెలవుల నవ్వేవు చేతులు చా(చేవు 
సళుపు(జూపులనె చల్లేవు 1సారె॥ 


చిడుముడిపడకువె శ్రీ వేంకటపతి 
కడపరాయ(డయి కయికొనెను 1సారె॥ 100 
౪0౫ 21-౬౯9 


904 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


1125 రేకు కాంటోది 


ఇటమీ(ద నీచిత్తము యెజుకగలవా(డవు 
తిటుకన నింకానేమి దండము వెప్టేను 


కోరినకోరిక నీవు గుటి నీచక్క/దనము 
వేరే సీకు ని.కనేమి విన్నవించేను 
జారె నాపయ్యద నీకు చమ్నులివి కానుకాయ 
గారవాన ని(కనేమి కప్పమిచ్చేను 


అంగము నీవద్దనుంది ఆయము నీ చేతిది 
అంగవించి యెందా(కా6 (వియము చెప్పేను 
ముంగిట వెరగందితి ముట్టితివి నీవు నన్ను 
యెంగిలిమోవివిందు లేమిచెప్పేను 


గక్కన( గూడితి నిన్ను కాంగిలి నీసామ్మాయ 
చిక్కించు కెంతతడవు నేసవెష్టేను 
అక్కున శ్రీవేంక పేశ ఆలను సీవు పతివి 
పక్కన మరేమి నిన్ను బాసగొనేను 


బౌళి 


ఈ 3 యెంతచనవరో యేకతాన నింత నేనె 
లాకలుగా వారు నవ్వి లలి నొక్కటైరి 


అలిగి వొక్కరొక్కరు అటుమోములై వుండ(గా 
వెలయఃజెప్పె బుద్దులు వినకుండ6గా 
చెలినలువలు దీసి సిగ్గున( దలుపులు మూసి 
వెలి విలచుండితేను వింళళిట్టు దిట్టిరి 


౫ పలవి ॥ 
ళా 


4ఇట॥ 


| ఇట జి 


ఇట 140 


॥ పల్లవి ॥ 


*ఈకి॥ 


శృంగార వనంకీ రనలు కిర్ర్‌ 
వాత 


బాగాలు నోశళ్లంలోసి బలిమి నాకు మడిచి 
ఆగతి నిడీ నప్పటి నై వుండంగా 
చే(గదేరం గా(గిళ్లకు చేతులు చక్కంగా దొబ్బి 


బాగుగ( దెరవేసితే, బచ్చిలిట్టు దిట్టిరి * ఈకె॥ 
శ్రీవేంక కేశ్వరు నింతి. జేరి మర్మా అంటించి 


ఆవేశ వారివలువ లై కప్పంగా 
దేవుండు 'దేవులు(/ గూడి తెజవను మెచ్చి మెచ్చి 


వేవేలిచ్చి మన్నించి వేరేతిట్లు దిట్టిరి *ఈకె॥ 141 
బట లబ 


లలిత 
ఎవ్వ లెవ్వరిపంతాలు యెటు వచ్చునో 
ఇవ్వల వీరినేరుపు లేమి చెప్పేమే 
మాటలాడమని లోలో మరి వొట్టువెట్టుకొవి 
యీటున( గొంతవ డూర కిద్దరు నుండి 


పాటించి ఇంతిచెల్లెలి. బట్టితెచ్చి నాయకుండు 
గోటారించి భంగించ(గా కొమ్మ వేండుకొనెను 


*పలని ॥ 
శా 


|| ఎవ్వ జ 

'మోములు చూడమనుచు ముంచి వాట్లువెట్టుక 
చోముచు(. గొంతవడి తామూరకే వుండ్రి. 
నేమమున నద్దములో నీడలు దెచ్చి విభుండు 
భామీవికి€4 జూపికేమ పెపె జంకించెను 


కూడమంటా( గోవమువ. గోరి వొట్టువెట్టుకొవి 
వోడక కొంతవడోదా( కూరకే వుండి 
వేడుకా పెకాళా(జ శ్రీవేంక పేక, డంటంటోంగా 
గా*ఢల వద్దంటా సతి కాంగిలించి పశ్హైను 


* ఎవ్వ ॥ 


* ఎవ్వ॥ 142 


టన. 


శ్రీ రాళ్లపాక అన్నమాచార్యుల 


మంగళకౌసిక 


మించి ఇన్నిటికి మీకుమీరే జోడు 


మంచముపె రతులకు మంతనాలే జోడు - 8 పలివి॥ 
రా ళం 


తీరనియాసలకు తియ్యనిమోపులు జోడు 
మేరమీరేచిక్తాలకు మేనులే జోడు 
ఆరనికా(కలకును అంటినకొ (గిళ్లు జోడు 
నేరిచిననేర్చులకు నెయ్యమే జోడు ॥ మించి ॥ 


చెనకుల కన్నిటికి చిమ్ము/(దమకము జోడు 
ననుపులకును లేంతనగ వే జోడు 
చనువుమనవులకు సన్నలు చాయలు జోడు 
వొనగూడీ వుండుటకు వోరుపులే జోడు ఇజమించి ॥ 


కలయికలకు సారె. గను(గొనుపే జోడు 


ఆఅలపులకును మాటలాడు పే జోడు 
“ఆల మేల్మంగ (శ్రీవేంకటా దీళ నిమ్న( గూడె 


తలపో(తలకు మీమీతారుకాణే జోడు జమించి॥ 140 
హిందోళం 
ఆత( డాడుమన(గానే అడితి నే నీమాట 
కాతరాన లోన వా(డే శై కొనంగరాదా * పల్లవి 1 


పయ్యదేల మూనేవే పడతి నీచన్ను లవి 
చొయ్యన జక్కవలంత వుబ్బ కోర్చునా 
వుయ్యాలమంచముమీ(ద వార నేనీనాయకుని 
కొయ్యరతుల కాంగిటిగూ(ట6 బెట్టరాచా 4 ఆత(॥ 


శృంగార సంకీర్తనలు 


రెప్పలేల వేనేవే రేసుల సీకనుచూపు- 
ముప్పిరిచకోరాలు మూలనుండునా 
కప్పురపుమేడలోన( గది నేనేరమణుని- 
దెప్పరపుమేననే దండెన వేయరాదా 


తురుమేల ముడిచేవే తుమ్మిదల. విసికితే 
మరుగునా అలమేలుమ-గవు నీవు 
పరపుపై (శ్రీవేంకటపతి( గాంగిటం గూడితి= 
వరయఃగ నాతన్నిపై నాట నేర్పరాదా 


శంకరాభరణం 
అందరిముందరనై తే ననువు రాదు 
కందువకు సీవు రమ్నూ కత చెప్పేను 


చనవు లొకతె కిచ్చి చలమురే(చే వొకతె 
వనితకు వనితలు వట్ట పె'స్టేరా 
ఘను6డవు నీకింత గలికే తోనికి రమ్మా 
వొనర నీమనసురా నొప్పంజెప్పేను 


నవ్వే వాపెతో వీకె నమ్మించి దీకొలిపేవు 
జవ్వవికి జవ్వని సరిదూంగదా 
అవ్వల నీకింత (ప్రియమైతే దగ్గరిరమ్మా 
చివ్వన నీవేడుకలు చెల్లించేను 


రతి'వేసి చెలియను రమణి మిరికొల్చేవు 
అకివవై నతివ ౮ నాన మానీనా 


$? 


జ ఆత.6 ॥ 


॥ ఆత6౪॥ 144 


॥పలవి ॥ 
ణా 


జ అంద ॥ 


4 అందట 


తతి నలమేల్మంగను తగు (శ్రీవేంకటాచలా(ల-?) 


పతి కూడితివి రమ్మా బాగులు నేనేను 
7 


*అంద॥। 145 


08 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1126 దేసాళం 
జాము వోయ వనింకాను సటలే(టికే 
సిమతక మింతయు నే మెజ(గమా ॥ పల్లవి 


సిగ్గు లెందా.కానే చెజ(గు వన్హైను పతి 
యెగ్గ లెందాంకానే యిదె మొక్కీవి 
విగ్గుజల మెందాం/కానేని న్నాత(డు వేండుకొనీ 
వొగ్గి విడె మిమ్మంశే వోపనందురా 1 జాము ॥ 


పెన6గు లెందా(ళానే వియపడీ రమణు(డు 
కినుక లెందాంకానే కిందుపడీని 
_ నుగు లెందా.౪ానే చోటిచ్చీం. గూడుమంటా 
నిను. గుంచ వేయుమంటే నేరనందురా ॥ జొము) ॥ 


చిణునవ్వుం(వ్వు?) లెందా(కానే శ్రీ వేంక పేశుండు గూడె 
నెటీ నల మేల్మంగవు విన్ను నిప్పుడే 
వెఅగు లెందా6కానే విచ్చనవిళ్లాయ నీకు 


మతియు( గొసరితేను మచ్చరింతురా ౪ జాము 146 
పాడి 
ఇద్దరిమీతలపోంత లెజ(గ(౧గాక 
కొద్దిమీరితే నగవే కోటి కొండగాదా ॥ పల్లవి ॥ 


వాడి కెవిభువితోడ వాదై తే నెణంగ6 గాక 
చూడనేరిచితే చూపే సూడిదెగాగా 
పాడిపంతాలకు నెగ్గుపట్టితే నెజ(గంగార 
ఆడనేరిచితే మాట ఆమృతముగాదా ॥ ఇద్ద! ం 


శృంగార నంకీర్తనలు 09 


సవతిపో రితనిపై 6 జల్లి తే నెణంగంగాక 
చవిగొంటే వలపులే చక్కెర గాదా 
తివిరి చలములే సాదించితే నెణంగంగాక 
వివేకించితే మనసే వింతసామ్ముగాదా ॥ ఇద్ద ॥ 


మతకపుసిగ్గుల నేమరితే నెజంగంగాక 
రతిసేసితేం గాంగిలే రాశ్యముగా దా 
తతి నలమేల్మంగవు దక్కెా (శ్రీ వేంక పేశుండు 
సతమైనచనవులే సంపదలుగావా 4ఇద్ద 1 147 


£ శుద్ధవసంతం 
1 ఏమి నేసినా నీయిచ్చకొలందే కాక 
కామినులము నిన్నెట్లు కాదన(గవచ్చును ॥1 పల్లవి ॥ 


తజకునం బొల నేవు తలయెత్తి చూచేవు 
చలపట్టితే వలపు చప్పరించేవు 
చేలి దగ్గరివచ్చితే చేతికి తలోనయ్యేవు 
బలిమి సీమననెట్టు పక్టేమనవచ్చును ॥ ఏమి ॥ 


కడుంబెచ్చువెరిగేవు గక్కన సూడువ క్రేవు 

విడువలేక సతిని వెంట దిప్పేవు 

వొడివట్టి తీ నేవు వూరివారినెల్లాను 

చిడుముడి నిన్ను నెట్టు చెనక6గవచ్చును ॥ ఏమి ॥ 
కమ్మి సిగ్గువడవు తొక్కనిచోట్లు తొక్కేవు 

పమ్మి యల మేల్మంగకు( బతివి నీవు 


చిమ్యుచు మేకులకే శ్రీ వేంక కేశ మొక్కితి 
నెమ్మది .విన్ని.క నెట్టు నేరమెంచనచ్చును ॥ఏమి॥ 148 


1, ఇందు దశావతారసమన్వయము కలదు. 


100 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రామ్మకియ 
వటిసంతములు మాతో వదు వద్దయ్యా 
టబ ౧ టి 
పట్టుపు దేపులకును (్రమయ:గవలదా ॥ పల్లవి ॥ 


ఆయాలుసో(కినమాట ఆపె నీతో నాడంగాను 
యీయెడ నీవు గరగ కెట్టు మానేవు 
పాయపు6ంజెలియ నీకు బ త్ర్తులెల్లా( డేయంగాను 
సోయగాన నీవెట్ల. జొక్కకుండేవు + వట్టి ॥ 


ముంచి యాపె నీకు చనుమొనలు చూప(గాను 
యెంచి యి్రే పంపునసేయ కేల మానేవు 
పొంచి నీరమణి నిన్ను( బొ త్తుకు( బిలువ(గాను 
కొంచించి నిలిచి ఇళ్లై గుండె వ'ప్లేవు ॥ వట్టి ॥ 


అల మేలుమంగ వురమందు సీకు నెక్కంగాను 
యెలమి నానందించ కెట్టు మానేవు 
అలరి శ్రీ వేంక కేళ ఆపె సరసమాడంగ 


'పెలుచవె నీవెటు పెన(గాడేవు *వటి॥ 140 
లూ శ్ర లట 
వరాళి 
ఏముయ నీతోగిపొండు' లిటువంటివి 
డోమటి దొడికితేను తొడింజిడ నెట్లో ఇ వళ్లివి ॥ 


నవ్వగానే నీతోను నాటుకొనె. [వీయములు 
దవ్వులనుండి చూచితే/ దగిలె మతి 
మువ్వంకల మొక్కంగానే ముదిం మిక్కిలియాస. 
యివ్వల( జేయంటితేను యి(క నెంతేళొనో * ఏమ ॥ 


శృంగార నంకీర్తనలు 


మాట లూరకే యాడితే మర్మములు గడురే6గె 
పాటించి కానుకియ్యంగా పళ్హైను తమి 
చాటువమొగమోటు సమ్మతులాయ నవ్నియు 
యీటు సరసాలాడితే విక నెంతేశౌనో 


యేకాంతము జరపంగా నిజై మేను చెమరించె 
దీకొని పెనంగ6గాను శం బనులు . 
చేకొనె నలమేల్మంగ శ్రీ వేంక పేళ్వర నిన్ను 
యీకడ. గా(గిలించెను ఇంక నెంతేళొనో 


“ముఖారి 
ఇన్నిటికి నోపుదు విటువంటినీకును 
యెన్నంగ వలచివచ్చే దేమిబాంతి సతులు 


చుట్టపువరస కు6గా 6 జొచ్చి బండి రొప్పితివి 
గుటున గొలలకు(గా కొండ యొతితి 
లు ఉం క 
బిట్టువా గెల6 బెండ్లి పేరటము వోతివి 
యిట్టిపూసగొండివి సీకేమిబాంతి సతులు 


మామపంచ వేడుకొని మనికియై వున్నా(డవు- 
చూ; మకల వింటః ఇనులః గాచితి 
డోమటీ దోడిక 89 బో రీయిండ్లను 
యామాలిలుకృతీని మిబా(తి స్‌తులు 


అంకెల యజ్ఞవత్నుల నడిగి టోం వేసితివి 
కంకిగాః గోకలు మోచి కాచుకుండితి 


వుంకువ నలమేల్మంగ నురమెక్కించుకొంటివి 


యింక (శ్రీవేంక పేశ నీకేమిబా(తి సతులు, 


101 


॥ ఏమ ॥ 


॥ ఏమ॥। 150 


॥పలవి॥ 
ళం 


॥ ఇన్ని ౪ 


*ఇన్నీ* 


_*ఇన్ని ॥ 151 


102 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 112? సాళంగనాట 
పటము గటితి వింక బ్రతుకరయ్యా 
టబ బి 
చిట్టకాలు లేవు మీకు శ్రీవేంక కేకుండా 


అల మేలుమంగకు సింహ్వా(హో ొసనము నీవురము 


కలితహారములే సింగారపుదండలు 
తొల(కునీవాస్తములే తోరణ గంభములు 
చెలిరా్యామే నీవు (శ్రీవేంక కేశుండా 


పరగుతులసిదండ పచ్చతోరణ మాపెకు 
మెరుంగుంగొస్తుభమణి మించుటద్దము 
గరిమ నీసొబగులు కప్పములు. గానిక్షలు 
సిరులు నీకూరిములు (శ్రీవేంక టేళుండా 


నంతతమైనవిందులు సారె సీమోవితేనెలు 
వింతరతిభఖో గములు వినోదాలు 


కొంత *నియ్యారును బొడ్డు కుంచెయు.( గాళొంజి 


చెంతల నన్నీ నమరె [శీవేంక టేళు(డా 


గ పొడీ 

వేళగాదు సిగ్గులకు విచ్చనవిడింతే కాని 
గోలతన మిపుడేలే కొంగువట్టీ నతండు 

తమకించినపుడే తతియాయ రతులకు 
సుముఖు(డ్రైనపుడే సూటి మాటకు 

. చెమరించినపుడే చేంతల కెల్లా లోను 
కొమరెవేల లో!గేవే కొంగువట్టీ నతండు 

1. వీ + ఆరును = నియ్యారును. వింత షతికనంధి 


॥పల్తవి॥ 
ణా 


పట ॥ 
ట్‌ 


॥వపట్ల ॥ 156 
“ట్‌ 


॥ పల్రవి ॥ 
ఉం 


1 వేళ ॥ 





శృంగార సంకీర్తనలు 


అంటంజూచినపుడే అద వక్ష నవ్వులకు 
వెంటవచ్చినపుడే విందు మోవికి 
నంటు వేనుకొన్నపుడే నయము కోరికలకు 
దంటవు యేల కొంకేవే దక్క6గొనీ నతండు 


ఆయములంటినప్పుడే అనువు నీపంకాలకు 
చాయ నేసుకొన్నపుడే చవి కాంగిలి 
యీయెడ నలమేల్మంగ ఇదిగా శ్రీవేంక పేశు- 
నోయమ్మ కూడితివి నీవాడివై నతండు 


బౌళి 
ఏల యింతచలము యింతిని నేను 
తాలిమ్రితో నుండ(గాను తమకించేవా 


మునుప నే నీకును మొక్కితి నే ననంగానే 
చెనకి చెనకి మరి. బేయివశ్షేవా 
పనివడి యిప్పుడి శై పంతమిచ్చితి ననగా 
పెనంగి చెలులచేత( విలిపించేవా 


ఇదివో నే నీకును ఇచ్చకములాడ.గానే 
పదరి నావొడివట్టి వచ్చి నే నేవా 
సదరాన నన్నిటికి సమ్మతించి వుండగానే 
వెదకి నన్నిందరిలో వింత నేనేవా 


తలవంచుకొని నీదగ్గర నే నుండ6(గానే 
నలినలిగా నన్ను నవ్వించేవా 
కలసి నే నుండంగానే గక్కన శ్రీవేంక కేక 
తళకుంజూపుసన్నల తమి రే౪౭చేవా 


1008 


॥ వేళ ॥ 


* వెళ 4 168 


1పలవి॥ 
ంం 


॥ ఏల 4 


౫ ఏల ॥ 


॥1ఏల॥ 154 


104 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ఆహిరి 


ఊరకుండుమనవే వువిదలాల విభుని 
వేరనివా(డా తొను నేనే యెజు6ంగుదునే పల్లవి 1 


చిగురుంజేతులం గావా చేవకొనగో ళ్లున్నవి 
మొగిచి యందులకేల మొక్కీనే నాకు = 
మొగమోటమున( గాదా మునుకొనె వలపులు 
నగవులు నగి యేల నయాలు చూపీనే ౪ ఊర 4 


మాటలలోనే కావా మర్మములెల్లా నుండేవి 
మాంటపట్టు సారె నేల మరీ నిచ్చీనే 
గాంటటిపుంజూపుల6 గావా కంతునివా(డిములెల్లా 
ఆంటదాన నాపై నేల అల్హార్చి చూచీనే ॥ ఊర ॥ 


చిక్కనిసిగ్గులే కొవా చిత్తముల( గరంచేవి 
పెక్కు.మారు లవియేల పెడరేంచీనే 
ఇక్కువ శ్రీవేంక పేళు. డిన్నిటాను నన్ను( గూడె 


వక్కణతో నివి యేల వర్జించీనే ॥ ఊర॥ 1565 
మాళవి 
శాంశండునమతోని కణవు వానె 
అంళటా జన్వనమనేఆమనికాలమన ఇవల్లవి ॥ 


వేవేల గొల్లైతలపె వెదవెట్టి వలపులు 
నీవు లూడ్చి కొలనిలో సీరుగప్రైను, 
వేవేలుదొడ్డకాడ వెలుగులు వెట్టి పెటి 


ల 
శీవల మిళతనికి నా(గేలూ వొకటే జ రౌంత॥ 


శృంగార నంకీ ర్తనలు 100 


దుండగపుగోళ్లను దోమటిం గలుపుదీసి 
బండిగళై రుకుమిణిభామపెండ్రికి 
కొండలంతలుచన్నుల. గొటారుకుప్పలు వేనె 
పండె. గట్టుకొమ్మనవే పైడి చీర వరచి ॥ కాంతి ॥ 


పచ్చిమోవికణ(జొల బండారించి ముదవెస్లై 
రచ్చల. గాంగిళ్లల. గాంపురాలు 'సేసెసు 
యిచ్చట శ్రీవేంక పేశుం డిన్నిటాసు నేరుపరి 
కుచ్చి, కుచ్చి రతినేయ€ గొండ వేలూ నాయను ॥కాంత॥ 156 


హిందోళం 
ఏ6టికి దోసాలుగశ్తే వింతలో మాకు 
పాటించి నాకుంగా నేలో (భమ నేవుగాక 4 పలవి ॥ 


నచ్చి నీమాటల కెల్ల నాండేనే లోంగాన(నా?) 
ముచ్చట దీరక నీవే మొక్కేవుగాక 
యచ్చకురాలనై. సీకు నే నేమయినా(. జేయనా 
పచ్చిగా వలచి వొడ(బఐరచేవుగాక ॥ ఏంటి॥ 


కన్నులం జూచినప్పుడే కరంగదా నామనసు 
చన్నులంటి చొక్కు(జూపు చల్లేవుగాక 
సన్న నేసినంత్‌లోనే పరసములాడనా 
చిన్నికొనగోరు నాపై ( జిమ్మేవుగాక 4ఏ6టి ॥ 


కందువకు రాంగానే కౌ(గిలించనా నిన్ను 
జెంది (ప్రియా లప్పటిని జెప్పేవుగాక 
విందువలె నన్నిటా శ్రీవేంకటేశ కూడితివి 
మందెమేళాలు మీరేనా మన్నించేవుగాక ॥4ఏంటి 1 (157 


100 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు [1128 లలిత 
సిగ్గువడి యిందా[కా చెలువుండు నన్ను దూరె 
దిగ్గన మమ్మింతేసి పచ్చి సేతురా 


అలవోకగా నీతో నాడుకొన్నమాటరెల్ల 
వెలయఃగ నాతనితో విన్నవింతురా 
చెలివంటా నాతనిచే(త లిటువంటివంకే 
చలవట్టి యంతలోనే సాదింతురా 


నగుతా నొతనిరచనలు నే సందేహించితే 
సాగసి యాతినిమేను సోదింతురా 
పగటున నావేళ పంతాలు నే మెరసీతే 
త్రగవు విడిచి మీరు తమకింతురా 


వద్దనుండి నే నాతనివలపులు వొగడితే 
కొద్దిమీరి వెంగెములు కొనవేతురా 
వొద్దిక్రై (శ్రీవేంక పేళు డున్నతి నన్ను. గూడె 
సుదులు తొలిటి వింతే సూడువట్లుదురా 
ల. ళా లు 


బైరవి 


ఎవ్వరు నేమి చౌప్పేరు ఇంటికి రావయ్యా నీవు 
పువ్వున(విందెయువలె పొసఃగివున్నారము 


మనసునంబట్టితే మరి దేహము గరంగు 
తనువు సోఃకితేనే చిత్తము గరంగు 
వొనరి తల(చుకొం పే వొకటొకటికి లంకె 
మనలోన నట్లానేకా మరిగివున్నారము 


॥పిగు॥ 
౧ 


1సిగు ॥ 1586 
గ్‌ 


౪ పల్తవి ॥ 
ళం 


! ఎవ్వ ॥ 


శృంగార సంకీర్తనలు 107 


మొగము చూచితేనే మొలకనవ్వులు వుట్టు 
నగవు(జూపులనే మొగమోడును 
తగి యారెంటికి సరిదాంకి యుండునట్లానే 
విగువు(గా(గిళ్ల నిజై బెరసివున్నారము ॥ ఎవ్వ ॥ 


నేసచేయి చాంచితేనే చిమ్మి రేం(గు. దమకము 
ఆస( దమకము చేతికందిచ్చు రతి 
తాసువంటి వివి రెండు దక్కెను శ్రీవేంక కేళ 


వాసితో6 గూడితి మింత వలచివున్నారము ॥ ఎవ్వ ॥ 150 
ఆహిరి 
ఎప్పుడును. దమవార మేడనున్నాను 
తప్పులు వట్టక మమ్ము దయ(జూడుమనవే ॥ పల్లవి ॥ 


'పేటలై నగొల్లెతలు పిప్పి నేసి కొసరిన- 
నాటివా౭డే కాడా తననవ్వు లే(టివే 
పాటించి యెనమండ్రువట్టపు దేపుళ్ల కింది 
మాటువా6డు తానాడేమాట లే6టివే ॥ ఎప్పు ॥ 


ఏంగిలి పదారువేల( జప్పుచారు నేసినట్టి- 
యెంగిలిపొ త్తులవాండు యేమి చూచీనే 
ఆంగడి గందపుసతి అమభవించి వేసిన - 
సింగారము తానేమి చేయివట్టీనే ॥ ఎప్పు ॥ 


[1చయ్యన మధురలోవిసతులచన్ను లమీంది- 
పయ్యద తా మమునేల (భమఇంచీనే 
చాయ్యనె (శ్రీవేంక కేశు( డుర మెక్కించుక నాకు- 
నియ్యరానిచన విచ్చె నెదురేడదే ॥ ఎప్పు ॥ 160 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 
ఊరకున్న వారితోడ వూరు నోప దెజ(గవా 
చేరి నాతో సుద్దులెల్లా6 జెప్పేవుగాక 


వద్దని నీతో నేను వాదులడిచేనా 
గదించి యప్పటి నిన్ని( గాదనేనా 
౧ 
తిద్ది సీగుణాలు నేండు తీరుచవచ్చేనా 
వొద్దనే సీ వెట్టుండినో నుంటివిగాక 


చలపట్టి నిను నేను సాదించవచ్చేనా 
కలవి లేనివి తారుకాణించేనా 
నిలువుకునిలువే నిన్ను నేరాలెంచేనా 
వెలి నెంతనవ్వినా నవ్వితివిగాక 


పంతమాడి సారెసారె. బంగించదొరకొనేనా 
వంతులకు నంతేసి వాసిప స్టేనా 
యింతలో (శ్రీవేంక కేళ యొనసితి విటు నన్ను 
యెంత చనవిచ్చినాను ఇచ్చేవుగాక 


రామ్మ్యక్రియ 
కన్నదే కంటి గురుతుగా. గై కొనేవు 
యిన్నిటా( గలపుకోలు ఇది నీకే కలదు 


పొరుగాపె నీతోను పోరచి మాటాడితేను 
పరగ నంతలో. గొంగువ స్టేవు నీవు 
సరుగ వేరొకనతి సాకిరి చెప్పవచ్చితే 
సరసమాడుతా నాపెచన్ను లంటపేవు 


॥ఊర। 


న! ఊర: 


॥;ఊర॥ 16 


జకన్న 


శృంగార సంకిర్తనలు 109 


వాడవనిత సీతోను వట్టినవ్వు నవ్వితేను 
జీడివలె నంటుకొని చేయివ ప్లేవు 
ఆడనుండి వేరొక్కతె పాడి దిద్రవచ్చితేను 
మేడెపుంగా(గిట నించి మెచ్చు మెచ్చేవు ॥5కన్న * 


అంగడినున్నకాంత అక్షై నిన్ను( జూచితేను 
మెంగిలి నేసి మోవి యెలయించేవు 
చెంగట నుండి నేను (శ్రీవేంక పేశ్వర నీది 
సంగతి గాదం కేను సరిగా. గూడి మొక్కేవు ॥ కన్న॥ [689 


నాదరామక్రియ 
నే మేమినేతుమే నీవలనే యింతేళశాయ 
దోమటి వే సింగారాలు దొమ్మి సేనెం గదవే ॥ పల్లవి ॥ 


కూరిమిగొసరంటో తే కొప్పు గడువెడజారె 
సారె. గొప్పు వెట్లంబోతే చన్నులు గాన(గవచ్చె 
ల 
కోరి పయ్యదిడ6టోతే కుచ్చల వదలె నిదె 
దారదప్పి జవ్వనమే తడ(బడీ(గదవే ॥నేమే॥ 


సిగ్గలువడ6గంటో తే 'నెలవినవ్వులు రేగి 
సిగ్గలనవ్వు దాంచితే నిట్టూర్చు రేంగె 
అగ్గపుటూర్చు లాగితే అలపులు గడునిండె 
తగ్గక సీవలపులే తడ(బడీంగదవే ॥నేమే॥ 


చేయి చాంచంటోతేను (శ్రీవేంక కేళ్వరు. దా(కె 
కాయమంటి కా(గిటనే కళలు రే(౫గ 
తోయపుటాకళలకు దొరకొనె వేడుకలు 


చాయల నీచెనకులే సందడించీ(గదవే జనేమే॥ 100 
౪0౫ 21-౯10 


110 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1120 గౌళ 


తెలిసినదే నేము తేటతెల్ల మిగా నిది 
అలవాటు నేనేవు అందు కేమిలేవయ్యా ॥1 పల్లవి ॥ 


మంతనాన నతులకు మాయింటికాడనే 
వింతి(బెట్టి వలపులు పంచిపెట్టేపు 
యింతకోపినా.టదై తే యయ్యకొనీగాక మమ్ము 
అంత యేల లో(చేవు అందుకేమిలేవయ్యా ॥ తెలి॥ 


యిక్కువ నాపామపుపై యేడవారి. దెచ్చి పెట్టి 
వెక్కసపుటాసలెల్ల వెద వె్రేవు 
అక్కరగలదియైతే నందుకొనీ యీచే/త 
అక్కుమీ(దికి. దీనే వందుకేమిలేవయ్యా ॥ తెలి॥ 


వాసులనీకా(గిటిలో వారివీరిరతులెల్లా 
బేన బెల్లితనానను "పేరుకొనేవు 
వేసరక నన్ని ప్లై (శ్రీవేంక పేళ కూడితివి 
ట్‌ 


_ అసుద్దులే యీసుద్దులు అందుకేమిలేవయ్యా ॥తెలి॥ 101 
| లలిత 
నన్నునేల సొల నేవు నగితి నింతే యిందుకు 
- అన్నిటా సీలాగులకు నడ్డము రాఃగలనా ౫ పల్లవి ॥ 


కంచము మోవిపొత్తులకాంతలే యిందరు నీకు 
మంచముపై కెక్కినట్టు మందె మేళాలు 
యెంచి నేడు మానుమంటే యేల మాను నిక నిన్ను 
వంచుక యేమి నేసినా వారివారిపుణ్యము 4నన్ను 1 


శృంగార వంకీర్తనలు వ. 


పిడి కిటి నేసతోడి పేరంటాండ్లే ఇందరును 
వొడలుసో(కినయట్టివుద్దండములు 
జడీయ నీమొగమోట సారె నీకు నేల మాను 
వడింబెట్టి నిన్ను(€బొందే హారనారీపుణ్యాము ॥ నన్ను 41 


చలములరతికేలిసవతులే ఇందరును 
ములుగోరిసరసాల మొ గమోటాలు 
యెలమి (శ్రీవేంక కేళ యెనసితి విదె నన్ను 
వలపించి చొక్కించినవారివారిపుణ్యము ॥నన్ను॥ 165 


నాట 


ఇందుకేపో నీపై( గోప మేడనుండైనా వచ్చు 
యెందుండి విచ్చేసితి వేమోయి నీవు ॥ పర్లవి ॥ 


చెంత మోము చూడంగానే చేయివట్టి తీ నేవు 
యెంతదయలేనివా(డ వేమోయి నీవు 
చింతతో నే నుండ౭గాను చిమ్మేవు సీవేడుకలు 
యెం8కక్కూర్ని కాండ వేమోయి నీవు * ఇందు ॥ 


ముంచి కన్నీరు జొజ(గ ముస్రేవు నాచనుడోయి 
ఇచుంక తగవెజంగ వేమోయి నీవు 
మించె నాకైతే. జలము మెరసీ నీకై తే నవ్వు 
యెంచవు కూళతనము యేమోయి నీవు 1జఇ-దు॥ 


అవ్వలిమోమై వుండగా అశ్హై కాంగిటం గూడేవు 
యెన్వతె సీకు నేర్చె నేమోయి నీవు 
రవ్వగా [శ్రీవేంక టేళ రతి నన్ను( జొక్కి.ంచి 
యివ్వలిమోము నేసితి వేమోయి నీవు 4 ఇందు ౪166 


థీ తాళ్లపాక లన్నమాచార్యుల 


దేసాళం 
కోరి నిన్ని దెజంగక కోపగించుకొంటి(గాక 
నేరు పెంతలేకుండితే నీవు నన్నంటుదువా 


అంది వాదులకు రావు ఆఅడి.బెట్టుకొనపు 
యెందుక్రైనా నొాదువు ఇది మేలయ్యా 
ఆందగా౯డ విటువంటిఆత(డవుగాకుండి తే 
చెంది మున్ను నేసినట్టిచేంత లెల్ల 6 జెల్లునా 


వోపనన వేమిటికి వొడ్డ్ద నెవ్వరుండినాను 
యేపనై నా జేనేవు ఇది మేలయ్య 
*వె పరివి ఇటువంటివా(ండవు గాకుండితేను 
రా(పుల నిన్నిందరును రపీకుండవందురా 


వట్టిసిగ్గులు వడవు వాసులెంచపవు నాయెడ 
“యై కాంగిటం గూడితి విది మేలయ్య 


*కోరి॥ 


*కోరి॥1 


ముట్టి ్రీవేంకకేకుండ మోహ మింత లేకుండితే 


జటిగొవి వీమేలు సతులెల మెతురా 
బి ళా అలుల 


పాడి 


ఎప్పుడు వీవారమే యేడనుండినా 
నెప్పునంగట్టినపు నై వీకుంగానే కాదా 


పిప్పిగట్ట నీవేల [పియములు చెప్పేవు 
అప్పుడే వే. * జెప్పెంపనా ఆకెతోను 
చిప్పిల నీవంతయేల చేయివట్టి పెనం గేవు 
కఫ వలప్పలు చాలునని యననా 


॥ కోరి ॥ 160? 


॥పల్తవి॥ 
ళం 


లర చవచరచనంల. 2 రరర రర వరవర 0 చనం యవన వవంవవరంంంనవనతం రంళలా 


శృంగార సంకీర్తనలు 118 


జిడ్డుదేర సీవేల చేతులు పైంజాంచేవు 
గడ్జెము వొద్దని నీకు. గమ్మ లంపనా 
వొడ్డుకోంగా సీవేల వూరకే కాంగిలించేవు 
జడ్డుపడె. ధమకము సటలే6టికననా ॥ ఎప్పు & 


పచ్చిగా నీవింత యేల పెపె నన్ను. గూడితివి 
కచ్చు పెట్టి వుంకువ వుంగర మంవనా 
మెచ్చి ఛ్రీవేంకపేకుండ మీరి నన్ను6 బొగడేవు 


విచ్చనవిడాయ నీకు వెజపే(టికననా ॥ ఎప్పు ॥ 166 
హిందోళవసంతం 
వద్దువద్దు అంకేసివై తాళాలు 
వుద్దండాలు నేయంటోతే వుట్టిలేక వూంగవా ॥ పల్లవి ॥ 


సిగ్గువడి నే సీచేతికి లోనై తినంటా 
వెగ్గళించి యెమ్మెలేల వెదచల్లే వు 
అగ్గలమై నే నిన్ను అందుకు మీఅంజూచితే 
బెగ్గలి మచ్చరములే 'వెరుగుతానుండవా ॥ వద్దు ॥ 


మొగమోటతోడ నే నీముందర నుందానవంటా 
నగుతా నీనుద్దులేల నారువో నేవు 
మగటిమి నే నీకు మారుకు మారు నేసితే 
చిగిరించి పంతములే చిమ్మి రేం/గవా జ వద్దు ॥ 


ఆనపడి నేను నీయాలనై వుందాననంటా 
వాసులకు నస్నునేల వలంబెప్తేపు 
వేనరక నేనే (శ్రీవేంక కే? కూడితిని 


కాసువంటివలపులు తారుమారు గావా ॥ వద్దుః 160 
ల! 


114 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 
రేకు [180 సామంతం 


మీరే నేరుతురు మీ6ద మిక్కిలి గలితే 
వారివీరి నడిగితే వంకలొ త్తేవా ॥ పల్ల వి॥ 


చెప్పరానిచే/తకు మీచిత్తములే గురిగాక 
ఇప్పుడు మాకేల పెట్టి(క్టే?) రింతేశానలు 
తప్పులు దిద్దేమా మిమ్ము దండనుండేచెలులము 
ముప్పిరి వేండుకొంటానే మొక్కేవారము ॥మీరే॥ 


గుట్టుతో మీపంతాలకు కొనగోశ్లే గురిగాక 
బెట్టి మమ్మేల తోడుగా! బిలిచేరు 
రట్టు నేనేమా మిమ్ము రచ్చల నిచ్చకులము 
౬ 
చుట్టపువరుసలే చూపేవారిము ॥మీరే। 


నిండుమీకాగిళ్లకు నేరుపులే గురిగాక 
దండివూడి గేలమాతో( దలపో(తురా 
కొండలశ్రీ వేంక పేళ కోమలి( గూడితి విపై 


మెండుతీ నేమా మిమ్ము మెచ్చేవారము ॥మీరే॥ 17 
ఖైరవి 
ఏటికి నెగ్గులువశ్లే విందుకు నీవు 
కూటముగలుగుచోట గుటు మేలుగాదా ॥* పల్లవి! 


తెగనాడరాదుగాక తెలిసినప...లకు 
నగరాదా నమ్న(జూచి నాకు! గొం(గొం?తైనా 
జగడించవద్దుగాక చనవృుగణుగుచోట 

. సగముచూపులు చూచి సాదించరాదా ॥ ఏటి 


శృంగార సంకీర్తనలు 


పదర€6గరాదుగాక పాయరానిచోటికి 
వొదిగి నివ్వెరగుతో నుండంగరాదా 
అదలించవదుగాక ఆనలెల౬ బెట్తుకోంగ 
౧ ల బి 
వదలక అంతేశాల వద్దనఃగరాదా 


గుటిసేయరాదుగాక కూడినకూటములకు 
చెఅంగువట్టి బలిమి సేయంగరాదా 
యెజింగి శ్రీవేంక పేళ యెనసితి విటు నన్ను 
తటి దూరవద్దుగాక తలపించరాదా 


ముఖారి 
ఆయనాయ బదపద అశ్లై తన్ను రమ్మనవే 
దాయగాః డెక్లైన నాడు తనకేమి యనవే 


పడ(తులనెల్త ( గూడి బమ్మచారి ననుకొనె 
జదియక తాను సత్యసందుండుగ దె 


116 


॥ ఏంటి ॥ 


4ఏంటి॥ 171 


॥పలవి॥ 
రి 


బడి బడి మాతోను బాసలు నేయక(నేసిల) తాను 


విడిచినా అటువంటివియేకాదా ఇ(కను 


పసులన్నిటి6 గాచి పట్టపురాజాయ తాను 
దెసల నీపనులకు దేవరగదే 
యెస6గి మమ్మెల్ల ని యేలక తా మానీనా 
కొసరిడే ఇక్కడా! నాగుణమేకదే 


వెన్నలెల్లా దొంగిలి (శ్రీవేంక పేశుండైనాండు 
వున్నతి. దనకు. గలవో జేకదే 
మన్నించి నన్నిశ్లై కూడె మనసు తా. బిమైనా 
టబ లు 
యెన్నికలు మాయెడకు యిట్టి వేకదవే 


క ఇక్కడాన్‌ ఓ ఆగుజమే. 


॥। ఆయ ॥ 


॥ ఆయ॥ 


జఆయ!॥ [72 


116 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కాంటోది 
కౌనీవయ్య అందుకేమి కనుకొనే మన్నియును 
తేనెలమామోవితీపు దిమ్ము శేంచున: 


నగినట్లన వుండు నాతోడిపొందులు 
చిగురించం జిగురించ చే(ంగలెక్కును 
యెగసక్యాల్రై యుండు ఇప్పుడు నేనన్నమాట' 
తెగరానిఆసలతో తీగెసాగును 


దక్కినట్లనే వుండు తతి నాతో చే/(తలెల్ల 
చిక్కినప్పుడు చేతికి జిడ్తుదేరును 
లెక్క సేయనట్లుండ్లు లేంతమాసరసాలు 
వక్కణతో వలపు పూవక పూచును 

పట్లినట్లనే వుండు పెపె మాతో(లో) పంతములు 

ల ౧ వ 

మట్టు పెట్టి ముయికి ముయి మళ్ళించును 
ఇజ్లై శ్రీవేంక కేళ యెనసితి విటు నన్ను 
పట్టినచలములెల్లా పంటవండును 


కేదారగాళ 
అన్నియు. జక్కనయ్యిని అందు కేమిలేవయ్య 
నున్ననివలపే కాదా నూ6గులెక్కె6గాక 


సారె నీవాడే వెల్లా చల్లనిమాటలే కావా 
వేరేసతుల6 గూడంగ వేండాయంగాక 
- మేరతో నవ్వే దెల్లా మించువెన్నెలలే కౌవా 
యీరిసపువారివల్ల యెండలాయ(గాక. 


॥ పలవి॥ 
శూ. 


కానీ, 


॥ కానీ! 


కానీ! 17 


॥ పల్లవి ॥ 
ట్‌ 


. జ అన్ని ॥ 


శృంగార వంకీర్తసలు [117 


మక్కువ సీనిలు వెల్లా మంచితనమే కాదా 
వెక్కసానం దరుగంగ వెట్తాయంగాక 
పక్కున నీమోవెల్లా6 బచ్చితేనెలే కావా 
ఉం 
వుక్కుపలుసో(కులను వొగరాయ(6గాక ॥ అన్ని ॥ 


కందువ నీకాంగిలెల్లా కామనిధానమే కాదా 
అందునిందు నంటుముట్టు లాయ(గాక 
విందువలె నన్నును శ్రీవేంక కే? కూడితిఏి 


సందడి నన్నిటివల్లా( జవులాయ.(గాక ॥ అన్ని ॥ 174 
దేళి 
ఆఅడీ( బెట్టక మాతో నానతీవయ్యా 
మీఅరాదు ఇచ్చకపుమీవారమే నేము ॥ పల్లవి ॥ 


చుట్టరికము నేసుక సుద్దులెల్ల( జెప్పేవు 
టబ న 
నెట్టన నీరచనలు నిజమా యిది 
చెటాపటాలు వట్లుక సిగ్గులు విదిపించేవు 
లు లు ల ళం స్టో 
నటనడుమ నివెల్లా నమ్మవచ్చునా ॥ ఆజ ॥ 
బ్‌ ళా 


సారెసారె నియ్యరానిచనవులెల్లా నిచ్చేవు 
కోరి యివెల్లా నియ్యకోలపునా 
"పేరడిగా ననుపులే పెనంచేవు నాతోను 
సారెకు నిటువలెనే సతములయ్యేవా ౫ ఆజ ॥ 


పరపుపై6 ఐవళించి బాసలెల్లా( జేనేవృ | 
అరనే వింకొక్కమా6టు అవునా యిది 
యిరవై (శ్రీవేంకకేశ యేలితివి నన్న విజై 
మురిసెముతోడుతను మొక్కుదునా యిందుకు ౫ ఆల ॥ 175 


118 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 1101. (శ్రీరాగం 
ఇంకనేల రావయ్య ఇన్నియు. జెల్లైను నీకు 
సుంకునీమతి కములు చూపి చెప్పంగలనా 


గొందినున్ననీమేనిగురుతులు చూచేనం పే 
గందమువూసినమీ(ద6 గానరాదుగా 
కందున సనీమోములోనికళలు దెలిసేనంటపే 
సందడినవ్వులలోన చక్క(గా నణజంగెంగా 


నిట్లూరుపులోనై న నిన్ను నగేర్పరచేనంపే 
లు రూ 
జట్టిగొని నాముందర సాము నేనేవు 
చిట్టకపు(బులకలు చెక్కుల నర నేనం పే 
గటిగా నన్ని బై దబిగ( గాంగిలించుకొంటివి 
టబ లబ ళల 


దిట్టనై. నీకనుచూపుకేటలు దెలి సేనంశే 
గుటున నన్ను రతుల(6 గూడితి విజటె 
లట లట 
నెట్టన (శ్రీవేంక'పేళ నిన్ను నే నడిగేనంపే 
లు 
రటడితనాల నింత రచ్చల కెక్కితివి 
లు 


ముఖారి 


ఇందుకు(గా నీవేల యెమ్మెలాడేవు 
అందరిముందర నాపె నాజడి(బెశ్రైదరా 


పడ.తికి వయసనేఐలుగర్వ మదొకటి 
కడు(జక్క(దనములగర్వ మొకటి 
బెడిదంపునిన్నువలపించినగర్వ మొకటి 
జడియంగ నీతో రాజసము చూపందగదా 


॥ ఇంక ॥ 


॥ ఇంక | 


॥ఇంక ॥ 176 


॥ పలవి॥ 
శా 


॥ ఇందు ॥ 


శృంగార సంకీర్తనలు 


సరి. గొండలంతేసిచన్నులసంప దొకటి 
సరవి( గళలునిండుసంప దొకటి 
గరిమతో మేనిసింగారపుసంప దొకటి 
దొరతనమే నీవద్ద తోడు చూప6దగదా 


కే చనవునీవిచ్చినట్టిసా,మాజ్య మొకటి 
మనికై నమదనస్మామాజ్య మొకటి 
యెవసితివి శ్రీవేంక కేశ యింతి వింతలోనె 
వెనుకొని నీవలెనే విజ్ఞవీ(గందగదా 


, సామవరాళి 
ఎట్టున్నదో నీమనసు యెజంగ నేను 
వెట్టికొనరులు నీపై వేయంగవచ్చేనా 


అప్పుడు నీవాడినట్టిఆమా(టపట్టుకే, మోవి 
పిష్పిగట్ట సారె సారె. బెనంగేంగాక 
వుప్పతించి వొలపియునొల్ల నివల పెప్పుడు 
చప్పనేకాదా నిన్ను సాదించవచ్చేనా 


మచ్చిక నీవు మొదలమన్నించినమన్ననకు 
చెచ్చెక నీకొలువు నేనేంగాక . 
ముచ్చటదీర6గ నీకు మొగచామైనమాంటలు 
తుచ్చములే కావా నీపై దొరలించేనా 


గక్కున నన్ను6€ గా౭ంగిట కాంగిలించినందుకే 
లక్కవలె విమ్న నే. గలసితింగాక 


యిక్కువ (శ్రీవేంకటేశ యింతేసి 'నేసినందుకు 


చొక్కపుమేలే యిం యింకా సోదించేనా ॥ 
షూ +“ సివిచ్చినరవవుపామాజ్యము" 'అమట నహజము. 


110 


॥ ఇందు ॥ 


॥1ఇందు॥ 177 


॥ ఎట్లు ॥ 
ల 


ఎటు! 176 
టి 


శ20 


(శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మంగళకౌసిక 


ఏలయ్య మా కం తేసియెమ్మెలు నీతో 
నాలావుకలిములు నన్ను సీవెజ(గవా 


పంతము సీతోనాడేపలుకులవారమా 
వంతుకు నీనేవ సేనసేవారముగాక 
జంతలవలెను నిన్ను సాదించేవారమా 


దొంతి( గొంగువట్టితేను తో సేవారము గాక 


అచ్చలాన నీతోడ నలిగేటివారమా 
వచ్చి తలవంచుకుండేవారముగాక 
కొచ్చి కొచ్చి నీతోడ కోవిగించేవాంమా 
తుచ్చపుగోర నూందితే దూరేవారముగాక 


చేరి నన్ను( గూడంగాను చేయివ ప్టేవారమా 
వారించి సిగ్గులువడేవారముగాక 
యీరీతి (శ్రీవేంక పేళ యేలితివి నన్ను నీకై 
టబ 
నేరమివ క్టేవారమా నీవారముగాక 


బౌళి 


ఊరకే కోపగించకు వోహో నీవు 
కారణమురేనివాదు కౌంతకు లేదు 


నెపములేక నిన్న నెలత మూటాడీనా 
వుపమించుకొనలేక వుసురనేవు 
నిపుణత( దలంచుకొని నీవు మజచితివేమో 
కపటము లే దాసపె కలలాడదు 


ఖై 
॥।పలవి।॥ 
గు 


॥ ఏల ॥ 


॥ ఏల ॥ 


॥1పల॥ 170 


॥ ఊర * 


శృంగార సంకిర్తసెలు 


నీవు సేయనిపనులు నింద సీపై మోపీనా 
భావించలేక యెగ్గులుపట్టనేంటికి 
సవదేం౬ బరాకునేసితివేమో నీవు 
'వేవేలకు నాపె కవివేకము దేదు 


చవులు నీవు చూపక చనవులుమెరసీనా 
యివల 'నెలవినవ్వు యేల దాంచేవు 
రవళి (శ్రీవేంకటేశ రతి సిగ్గువదే వేమో 
కవగూడ నాపె నిన్నేగతి. బాయదు 


నాదరామ క్రియ 


ఎటువలె6 జేసితివో యెఆఅంగ మెన్నండును 


ఘటియించవయ్య మాతో కందము సీసుద్దులు 


పూసినకస్తూరిపూంత పొంచినట్టినడు రేయి 
వోసరించి మాయధర ముటిపె పాలు 
రు 
ఆసపడి గొలయిండ నలనాండు నేసినటు 
గ ఉం లా న్‌్‌ ణా 
నేసి చూపవయ్య మాకు చిత్రము నీసుద్దులు 


అదె మానెలవినవ్వు యమునలోనివెన్నెల 
చదురుసరసాలు రాస్కక్రీడిలు 
తుదిముట్ట గొల్లెతల తొల్లి నీవు నేసినట్లు 
యిదె మాతో. జేయవయ్య యొట్టివో సీసుద్దుణ 


ఇక్కువబృందావనము ఇచ్చట మాజవ్వనము 
చక్కనిసతులపొందుసరి నాపొందు 
చిక్కి. శ్రీవేంక పేళ్వర చిన్ననాండు గొల్లైతల 
చొక్కించినశ్చై చొక్కించు చూతము నీసుద్దులు 


4 ఊర 


ఊర ॥ 180 


॥పలవి॥ 
వ. 


॥ ఎటు ॥ 


॥ ఎటు ॥ 


ఎటు ॥ 161 


12. థ్రీ కాళ్ల పాఠ అన్నమాచార్యుల 


రేకు 1182 దేశాక్షి 


దేవుండు దేవియు వారే తెరవేసితిమి మన-_ 
మీవల నుందము మరి యేమీ ననవలదు ॥ పల్లవి ॥ 


మంతనములే సుమ్మీ మనసులలోపలి- 
వింతలె నసిగులెలా పిడిపించేవి 
[0 లర ౦ 
దొంతులె నకోరికలే తోడందోడ. దిరిగాడి 
సంతతపువెజపుల చలివాపేవి ॥ దేవు(॥ 


పాయపుమదాలే సుమ్మీ పలుకులు వొనగూర్చి 
బాయిటనుండే నొడ(బాటు నేనేవి 
చాయలసరసములే నందులు గొందులు దూరి 
కాయము కాయము నంట. గాగిలింపించేవి ॥ దేవు(* 


చూపులు. జూపులే సుమ్మీ సూడువట్టి మర్మములు 
రాపుల( దలఃచినట్టు రతులిచ్చేవి 
యేపులధ్థ్రీవేంక పేజు, డీ3కయు( గూడి రిద్దరు 


దాపులై నవలపులే తమిరేంచేవి * దేవు(॥ 182 
ధన్నాసి 
వలచుపే దోసమా వనిత నీ కాతండు 
నలువంక మరి యే/టినవ్వులు నవ్వేవే * పల్లవి ॥ 


పంతమెల్ల నీమాటపట్టులోననే వున్నది 
చింతలెల్ల నీచెక్కుచేత నున్నవి 
ళం 
వింతలిన్నియును నీనివ్వెరుగులలో నున్నవి 
యెంత కెంత పతి నింకా యే+టికి దూరేవే * వల ॥ 


శృంగార సంకీర్తనలు 


బిగువెల్ల నిపుడు సీపెదవులపై నున్నది 
తెగువలు నీకన్నులతేట నున్నవి 
అగడింతా నీపొలయలుకలలో నున్నది 
యెగసక్కే. లాతవి నేంటికి నాడేవే 


గబ్బితనమెల్లాను నీకా(గిటిలోనే వున్నది 
నిబ్బరము నీవుండేటినీటులో నున్నది 
అబ్బురమై (శ్రీవేంకటాధీశుండు నిన్ను. గూడె 
వుబ్బున నీతని కెంత వారటులు చూపేవే 


కాంటోది 
ఏమి నేతు నమ్మలాల యిదివో నాకౌ/పిరము 
కామించి వలపు పతికాంగిలే కోరీని 


కాయమే కా(కల( బొందింగానీ రమణని. బాసి 
పాయమే చిగురించీ( బై పైనే 
చేయి చెక్కిటిమీ(ద6 జింతలు రే(చీంగానీ 
యేయెడం గనుచూప్పులు యెొదురే చూచీని 


పనివూని పయ్యదే పెపె జారీ(గానీ 
ఘనమైన చన్నులై తే గట్టులయ్యిని 
యా తూ యట్‌ 
గొనకొన్నవిరహము కోపము వుట్టించీంగానీ 
ననుపుల నెలవులు నవ్వింపించీని 


గారవపునాకా(గిలి కారాలు వుట్టించీ(గానీ 
వూరేటిమోవితేనెలు వుట్టిపడీని 


యీరీతి శ్రీవేంక పేశు. డింతలో నన్ను గలనె 


తేరేటిమోముకళలు తెలివినేసీని 


128 


॥వల*% 


1వల॥ 188 


॥ పలవి॥ 
వ. 


1 ఏమి 4 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 184 


| 
124. ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వరాళి 
నీకే తెలుసునయ్య నీవు నేసినచేంతలు 
కూకులువత్తులు నేనె గుట్టుతోనే సిగ్గులు 


పంతాలు నీతో నెరపి పడ(తి నిన్నిందరిలో 
యింతేసిమాట లాడీ నెంతచనవో 
వంతువరునలవారు వాకిట( గాచుకుండ(గా 
దొంతివెట్టీ నవ్వులెల్లా దొరతన మెట్టిదో 


అయాలంటి చదురంగ మాడుదువు రమ్మంటా 
యీయెడ నీచేయివటీ నెంతపగటో 
దాయిట. జెటలతోడ పచారించి నీతోడ 
దాయిగా(గ6 బవళించీ. దన కెంత చెల్లునో 


విచ్చనవిడిని మొక్కి. వీదెము వేసుకొమ్మంటా 
యిచ్చకము'నేసీ నీకు నెంతనేరుపో 
ఇచ్చట (శ్రీవేంక పేళ ఇ దరి గూడినయ శై 
యెచ్చి కూడితివి తన కెంత మేలు చేరెనో 


కాంథోది 
నీ విన్నిటా ఘను(డవు నే నెజంగనా 
యీవల నావల సుదులెల నాకు( జెప్పేవు 
వ ౧ గ 


మంతనాన నేను సీమన నెల్ల 6 గనుంగొంటి 
వింతలై సీమాటలెల్ల 'వేలుదచుకొంటి 
వంతులు వెట్టుక నీవల పెళ్ల ( దెలిసితి 
యెంత కెంత నీగుణము యేల మాకు. జెప్పేవు 


81 నీకే 41 


నీకే ॥ 


| సీకే 11 1805 


॥ పల్పవి ॥ 
వ్‌ 


॥ నీవి ॥ 


శృంగార సంకీర్తనలు 


కడల నీవిద్యలు ఇక్కడనే విబారించితి 
బడి నుండి నీలాగు భావించితి 
వుడుగగ నీతో నవ్వి వోరుపు విచారించితి 
యెడలే5 నీనేరుపు లేల నాకు. జెప్పేవు 


సిన్ను6 గాంగిటనే కూడి నెయ్యమెల్లా. జేకొంటి 
చన్నుల నొత్సి సీమోవి చవిగొంటిని 
యిన్నిటా (శ్రీవేంక పేళ ఇచ్చకములు మెచ్చితి 
యెన్నటి కిది గురుతు యేల నాక. జెప్పేవు 


గౌళ 
ఏల భేదాలు సేసేవు యేమి గట్టుకొంటిపి 
రేలును. బగళ్లు యిద్దరికి బొత్తు గాదా 


వావియల్లా నొక కే వరుస రెంచిచూచితే 
సీవు మేనభావవు నే మజందల 
యీవల వలపునూ ఇద్దరి కొక్క కే వ 
ఆవటించి మొగవా(6డ వా(టదాన నేను 


మననెల్లా నొక్కే మదనకేలిలోన 
వినయము నాది రతివెరగు నీది 
ననుపెల్లా నొక్కే నగవులలోపలి= 
చెనకులు నీచేతివి సిగ్గులు నామేనివి 


కౌంగిలియు నొక్క పే కమ్మినఖోగములోన 
పాంగినది నీమోవి ఆపసలు నావి 
వీంగక యిద్దరము థశ్రీవేంక'పేళ కూడితిమి 


రా(గనతమకములరచన లిద(ద్ద)రివి 
౪7౦౫ 21-౬11 


12$్‌ 


4 నీవి & 


॥నీవి॥ 186 


॥పలవి ॥ 
వ 


క్‌ 


1౧౨౮ | 


క! ఏల న! 


॥1ఏల॥ [187 


1246 (ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1108 భూపాళం 
కన్నులనే దీపావళి కడు(జన్నుల యుగాది 
యెన్నికలు నీకు. జేనె యయ్యకొనవయ్యా ॥ పల్లవి ఇ 


ఆంగన మోముకళల న్దై పచ్చ!గా నలికి 
ముంగిట నవ్వులనే ముద్దులు వెజై 
ఇంగితపుచూపుననే ' య(యెదురుకొనె. ఐబండుగ 
సంగడి(. గూచుండవయ్య చక్కెరమోవి విందు ॥కన్ను॥ 


కప్పినసిగ్గుల నెల్ల( గలవడములు గకె 
ళల ఉం లు 
ఇవ్చుడె సరసముల నిచ్చె విదేలు 
చిస్పిలు(జెమటలనే శిరసు మజ్జన *మార్చె 
క 'ప్పె(. బయ్యద కట్నాలు గైకొనవయ్య నీవును జకన్ను ॥ 


అట్టె కా6గిట( గావించె అంగరంగ'వె వైభవాలు 
'ముట్టినమీచెనకులు ముయికి మయ 
ఇనై థ్రీవేంకకేశ ఇంతి నిన్ను నిజ్లై కూడె 


గట్టిగా. జేకొనవయ్య శండువపోబవాటు ॥కన్ను ౪ 188 
దేళాక్షీ 
ఊరకుం పే నెజ(గవు వొకటొకటాడేపు 
నేరుపులమావీరాలు నీవే యెజటు(గవా ॥ పల్లవి ॥ 


చలము సాదించ(గాక చక్కెరనీమోవియెల్ల 
వులివచ్చి నేయనా వొక్కమాంటే 
బలిమి చూప.(/గాక పంతపునీమేనెల్ల 
కులికి నాకుచముల కుమ్మెల గా( డేయనా ॥ ఊర ॥ 


న. క. 


1. యతిభంగము. $. అర్బె = ఆడించె. 


శృంగార సంకీర్తనలు 


ఐతిమి చెరుచ6గాక [భ్రమయించి నీమనసు 
(వతమువట్టించనా వలపులను 
మితిమీఆఅ(గాక సీమిక్కుటపురతులలో 
తితిగొవి పాదమున దాటించి నవ్వించనా 


పంగించ6గాక నిన్ను పైకొని కూడి ఇప్పుడు 
యెంగిలిగా. జేయనా ఇన్నిటా నేండు 
అంగవించి శ్రీవేంకటాధిప నన్నేలితివి 
సంగతి నాచెమటల జలకమాడించనా 


ఆహిరి 
ఏల సిబ్బితిపడేవు; యేమి నేనేది; నీవు 
యేలిక విందరిక్రై తే ఇంతలోనే తప్పెనా 


చెనకి నీమదిలోనిసిగ్గులు వాపేకొరకే 
ననుపునేసుక నీతో నవ్వితి నేను 
మనను రంజిల్లంజేపి మాటలాడేకొరకే 
చనవు నేసుకొని సరుసం గూర్చుంటిని 


ముంచిననీమొ గ మోటములు దీరిచేకొరకే 
వంచనతో నీయింటికి వచ్చితి నేను 
కొంచిననీమేనియళుకులు మానిపేకొరశకే 
అందెల. బైకొంటి నీకంపె ముందు నేను 


చేసిననీచేతంలెల్లాం జెల్లంబెక్టుటికొర కే 
మూసి దించి కా6గిలించి మొక్కితి నీకు 
వాసుల,శ్రీవేంక కేశ వలపుంరేంచేకొరకే 
రాసికెక్క సీకిచ్చకురాల నైతి నేను 


127 


॥ ఊర ॥ 


॥*ఊర ౪ 180 


4 ఏల 4 


జ ఏల॥ 


;ఏల॥ 1900 


128 


(ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


శుదవసంతం 
థి 


సీపాలిటికి నాపె నిధియు నిధానము 
చేపట్టి నేం డింతగా(గ నేవనేనె నీకును ॥ పలవి ॥ 


ఇంరేసీ వెంగచములాడ నెవ్వత్రైనా నేర్చునా 
పంతమాడి నీకొంగు పట్టనేర్చునా 
వంత విన్ను వలపించి వంచుకొననేర్చునా 
ఇంత వేసి యాపెగాంగా నీడేరించె నిన్నును * నీపా 


పచ్చిగా. విన్నెవృతెనా (భమయించ నేర్చునా 
రచ్చవేసి ఇందరిలో రవ్వ నేసునా 
ముచ్చటాడి నీచేతుల మొక్కి౦చుకోనేరుచునా 
యెచ్చి యాపెగా(గా యీడేరించె విన్నును ॥ నీపా 4 


కలసి నిన్నెవ్వతై నా కళలురేచనోపునా 
చలివాసి(పి?) నవ్వింపించి జాణ! జేసునా 
యెలమి (శ్రీవేంకటేశ ఇంతలోనే నిన్ను గూడదె 
బలిమి ని న్నా'పెగా(గా పనిగొనె నిన్నును ॥నీపా॥ 19! 


వేళావళి 


మిక్కిలి విచ్చి చెప్పితే మేడిపంటిబోన మిది 
తొక్కు మెట్టుసందడెల్ల తోదోపులే కొవా ॥ పల్లవి ॥ 


చాయలకే మాటలాడి చనవులుమెట నేవు 
యీయెడం దెలుసునే మీకిద్దరికిని 
నాయ మే మడిగేవే నన్ను నీ వి.తటిలోనే 
మాయదారిసుద్దులెల్ల మజ(గులేకొవా ॥ మిక్కిలి ॥ 


శృంగార సంకీర్తనలు 129 


గిలిగింతనవ్వు నవ్వి కిందుమీ6దు(. జూచేవు 
నిలువుల నున్నవే మీనేరుపులెల్లా 
మలసి మీసరితలు మాకేమి అప్పగించేరే 
కొల(దిలేనివలపు గుమిత మేకాదా ॥ మిక్కి. ॥ 


భావపురతి. గరంగి పె6 జేయి వేనేవు 
వావిరి. దేటపడె మీవగలెల్లను 
(శ్రీవేంక కేళుండు నీవు సిగ్గు లిందేల పడేరే 


కూవలైై వున్నవి మీగుట్లింతే కావా గా మిక్కి- ॥ 192 
(శ్రీరాగం 
జవ్వనము పంటవండీ సరి ముంగిటికి వచ్చె 
యెవ్వరిమాటలు నేల యింతి( జేకొనవయ్యా 1 పల్లవి ॥ 


తేటతెల్లమిగ నవ్వి కేనెగారేమాట లాడి 
కాటుకకన్నుల( జూచీ కాంత నిన్నును 
వాంటమాయ వలపులు వడ్డివారీ తమకము 
యే(టికి జోలినేనేవు ఇంతి. జేకొనవయ్యా ॥ జవ్వ ॥ 


సరసము సీీపెం జల్లి సన్నలిన్నియును6 జేసి 
వరుసవంతులు వేడీ వవిత నిన్నును 
సరవాయ కోరికలు చపుతలాయ వేడుకలు 
యెరవు లింకానేల ఇంతి. జేకొనవయ్యా 2 అవ్వ 4 


చెక్కు కొనగోళ్ల నొక్కి. చేయివట్టి విను6 దీసి 
ళం ల 
గక్కన( గాంగిలించెను కాంత నిన్నును 
యిక్కువ (శ్రీవేంకటేశ యీకె నిన్ను6 గూడి మెచ్చె 


యిక్కడనే మేలు చేరె యింతి. జేకొనవయ్యా ॥ జవ్వ * 108 
క్ర 


180 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 1104. కురంజి 


చెల్లుబడి గల వేళ సిగ్గువడవే నీవు 
యెల్లవారిలో నీకు యెన్నికలు గావా ॥ పల్లవి ॥ 


తగవరిమా6టలు తతిః జూపులతేటలు 
నిగిడి నీవే లెస్స నేరిచితివే 
జగడాలడిచేవేమే సవతులతోనెల్ల 
మొగడు చూడగ నీకు మురిపెముగాదా - ॥ చెల్లు ॥ 


సారె. జాంచేచేతులు జంకెనలరీతులు 
నీరపమాయ!గనక నేరిచితివే (1) 
వీరములాడేవేమే పెద్ద పెద్దయెలుంగుల 
యీరీతి. ఐతిముందర యె'మ్మెలు గావా ॥ చెల్లు ॥ 


బచ్చెననీరవ్వలు పకపకనీనవ్వులు 
నిచ్చలు నిచ్చలు నీవే నేరిచితివే 
యిచ్చట (శ్రీవేంక పేళు నెనసితి వింకనేమే 


గచ్చు లాతనివొద్ద ఘనతలు గావా ॥చెల్లు ॥ 104 
శంకరాభరణం 
"సీవే ఆనతియ్యవయ్య నీచెప్పినట్టు నేనే 
భావించి రెంటికి(గాక ,భమసివుందానను ॥1 పల్లవి ॥ 


కొచ్చి కొచ్చి నే విన్ను. గొసరంగంటోతేను 
రచ్చలలోనిసతులు రట్టడందురు 
వొచ్చెములు నిన్నెంచక వూరకే నే నుండితేను 
ఆుచ్చకురాలు మరేమీ నెణ/గదందురు ॥ నీవే ॥ 


శృంగార నంకీ రనలు 181 


జిగి నిన్ను రమ్మంటా€ జేయివట్టి తీసితేను 
మగవాని నింత సేనె మంకుదందురు 
వెగటులేక నిన్ను విచ్చనవిడి నేపితే 
అగపడె నిది యెంత అధమురాలందురు *నీవే 1 


వేవేలుగా నీకు వినయాలు నేసితేను 
చేవదేర మాయదారిచంతదందరు 
(శ్రీవేంక పేళ నన్ను. జేకొని కూడితి విజ 
టబ 


నీవురముపై నుండగ నీవేనందురు 4నీవే॥ 195 
ధన్నాసి 
ఈతడు నీవసమాయ ని6క నెన్నండు 
చేతులార వూడిగాలు నేయవమ్మ ఇపుడు ॥ వల్లవి ॥ 


నిన్నే చూచీ నాతండు నీమొకమై యున్నవాండు 
విన్నపాలు నేయవమ్మ విభునితోను 
నున్ననిమాంట లాడ6గ నొసలెల్లం జెమరించె 
తిన్ననిక స్తూరిబొట్టు తిద్దవమ్మా దగ్గరి ౪ ఈత( ॥ 


పూనిపట్టి నవ్వునవ్వి బుజములపై( జేయివేనె 
కానిక లియ్యవమ్మా కాంతునికిని 
అనుక చన్ను లొత్తంగా నంగమెల్లా. జెమరించె 
మేనిపై. గప్పంగరాదా మెజుంగునీపయ్యద ఇ ఈత( | 


గక్కున విడెమువెట్టి కాంగిట నిన్ను6 గూడె 
యెక్కవమ్మా శ్రీవేంక కేశువురము 
మొక్కులు నీవు మొక్కగా ముంచెను నిట్టోర్సులెల్లా 
తొక్కవమ్మా పాదమున తోడుతనే పెండ్తి ॥ ఈత6€॥ 106 


182 థ్రీ కాళ్లపాశ అన్నమాచార్యుల 


గొళ 


ఆతడు నీవు నేకమై ఆనుభవింతువుగాక 
రీతిగానిచలములు 'రే/చంగారాదమ్మా ॥ పల్లవి ॥ 


మారుమాట లేమిటికి మంతనము లేమిటికి 
కూరిమిగలవారికి కొన్నదే కోలు 
నేరుపరివిభుండు నీవద్దికి వచ్చె 
వీరపునీయలుకలు పెంచ(గరాదమ్మా 4 ఆత( ॥ 


మల్లాడనేమిటికి మాటలాడనేమిటికి 
చెల్లువిడి గలితే నేసినదే చేంత 
కొల్ల లుగా నానలు వెట్టుకొని పతి నమ్మించె 
పల్ల దపునీవెంగేలు పనికిరాదమ్మా 1 ఆత(॥ 


సిగ్గువడనేమిటికి చెక్కుచేయి యేమిటికి 
అగ్గమై మీలోన( ! బట్టినదే పంతము 
వొగ్గి శ్రీవేంక పేళుండు వొనగూడె నిన్ను నిజ 
లి ల 


వెగ్గళించ ని/కనేమి వెలితిలేదమ్మా 4 ఆత(॥ 10? 
రామ[క్రియ 
ఏమి నేయునునేవళయ్యు యింకా నన్ను 
నీమీ:దిపేమకు కరుటింద(గవద్దా 4 పల్లవి ॥ 


ఛెప్పిననీమా6టబలెల్లా చెవియొగ్లి వింటి నేను 
కప్పురవిరె మియ్యంగాః గై కొంటిని 
అప్పటి నే వనేమినేతు నాంటదాన వింతే నేను 
తప్పునీపట్లుకు దయ(దల(చవదా ౫ ఏమి! 
బి దె 
1. "వట్టీన +. అదే తోని *అ' శారముతో యఠతియా? 


శృంగార నంకీ _ర్తనలు 188 


అంగవించి పిలువ(గ నై దగ్గరివచ్చితి 

కొంగువట్టి తియ్య(గానే కూచుండితి 

సంగ కానతియ్యవయ్య సన్నపుగొల(గొల్డ దాన 

చెంగట మొక్కేను కృప నేయ(గవద్దా ॥ ఏమి 1॥ 
నీవు గాంగిలించ(గాను నీచేంతకు లోనైతి 


వావి నేసుక నవ్వితే వసమైతిని 
(శ్రీవేంక కేశ నీ నేస పెండ్లి దాన నింతే 


కేవలమె యిక కనికిరించవదా ॥ ఏమి ॥ 1908 
౬... ది 
కన్నడగౌళ 
ఇంతి నిన్ను దూరంజాల 'దెం(దెంఛక్రైనను 
వంతువజై నీకు నేండు వలసినవూహలు ॥ పల్లవి ॥ 


'వేలవుల నగంగానే చెక్కులెల్లా. జెమరించె 
వలవనిగాసి6 బెట్టవద్దు ఆపెను 
వలిపపయ్యదంట.గా వాన గురినె. గన్నీరు 
తలంచుకో నీచేసినతప్పులెల్లా నందును ॥ ఇంతి ॥ 


మాటలు నీవాడ(గానే మచ్చరపు(జూపు లెచ్చె 
వాంటముగా( జండి పెట్టవద్దు ఆపెను 
పాటించి వేడుకొనగా పలునిట్టొర్పులు రేఃగె 
యేంటివో సీసరితలు యెజుగుకో అందును ॥ ఇంతి ౫ 


ముంచి నీవు చూడంగానే మోమున గళలుదేరె 
వంచనతో. గొనియాడవద్దు ఆపెను 
అంచెల (శ్రీవేంకసేశ అన్నిటా! దనినె నాపె 
వించి నీవే తెలునుకో సీపుపకారములు జఇంతి: 100 


184 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1185 శంకరాభరణం 
ఇందుకు(1గ6 గొన రి6కనేలా 
చెంది నీపనుపు 'నేవేమయ్యా ॥ పల్లవి ॥ 


పలుమరు నీతో( బంతములాడ(గ€౬ 
గలిగినవలపులకసి వోదు 
చలమున నీతో జంకించ(గా 
తల(చినతల(పులతహతహ వోదు 4 ఇందు ॥ 


వట్టికోపమున వాదులడువ(గా 
వెట్టికి నెంజెరివియు( టోదు 
దట్టించి నిన్నును త గవుల6 బెట్టిన 
పట్లినసూడును( బాడును( టోదు ॥* ఇందు ॥ 


శీరుకొనుచు నిను( వెదవుల( దిట్టిన 
ఆరీతికా(ఠతాళ మటు వోదు 
యీరీతి (శ్రీవేంక కేళ కూడితివి 


నేరుపు నేరమి నీకే పోదు ॥ ఇందు ॥ 200 
సాళంగనాట 
మాకేల అంతేసి నీతో మారుమలయ 
. యీకడీవారితో యీడు కెన నేవుగాక ॥ పల్లవి ॥ 


పంతగత్తైనా నీతోంబలుమారు జగడించ 
వంతుదాననా నీతో వాసులెంచను 
యెంత కెంత యేమయ్య విన్నే మాఠు( జెనకంగ 
వంతివారితోడట్టు పాలించేవు గాక ॥ మాకే! 


శృంగార సంకీర్తనలు 105 


మెచ్చనివారమా నిన్ను మీందమీందం దప్పు లెంచ 
మచ్చరములా సీతో మారుకొనను 
కుచ్చిత మెటు6గుదునా గొరబు విన్నేల నేనే 
మచ్చికసతులపాడి మన్నించేవుగాక 1[మాకే॥ 


సరివెనంగేమా నీతో సాములునేయగ నేము 
పొరుగుపోరచా నిన్ను బూమెలు నేయ 
యిరవై శ్రీవేంక పేళ యిళ్లై నన్ను( గూడితివి 


వరుసవారికినలె వలచేవుగాక ॥మాకే ॥ 201 
బౌళి 
ఒక్క-ట మీరిద్దరు నహోబలేశ 
వుక్కళమై కాచుకొం డహోబలేళ ॥ పల్లవి ॥ 


మారుకొండ లెక్క వచ్చి మంకువాపె లకినుమ్మ 
వూశె నీనెలవిన వ్వహోబలేళ 
తేరి చూచి నీమారు దేవతల( గరుణించె 
వూరటాయ నీకాపె యహోబలేశ? ॥ ఒక్క ౪ 


గొబ్బున నీతొడ యెక్కి కొసవెండ్రుకలు దువ్వి 
వుబ్చించీ విన్నిపుడే యహోబలేళ 
నిబ్బరపుజేతులను నిన్ను( గాంగిలించి పట్టి 
వొబ్బిడి. దా మెరనె నహోబఐలేళ క ఓక్క ౫ 


మొల్లమినవ్వులతోడ మోవితేనె విందువెట్టి 
వుల్లమెల్ల. గరంచె నహోబఐలేళ 
యిల్లి దె శ్రీవేంకటా[ది విరవ్వై తనచన్నుల-- 
నొల్లనె నా(టిర్లిచీ ని న్నహోఐలేళ ॥ ఒక్క ॥ 202 


1స6 ్రీ తాళ్లపాక అన్నమాదాళ్యుల 


రామ్మక్రియ 
ఆనసుమ్మీ నీకును పిహ్లాదవరదా । నిన్ను-- 
నావితి( గుచముల ప్రహాదవరదా ॥ పల్లవి జ 


అలుక మానుమీ పహ్హాదవరడా। విన్ను-- 
నలమితి నిప్పుడే పప్రహ్రాదవరదా 
అలసితి రతుల ప్రహ్లాదవరదా। నీకు_ 
నలవా పే ఇన్నియు( (బహ్లాదవరదా ॥ ఆన ॥ 


అంగపుంజెమటల (ప్రహ్లాదవరదా। నీకు_ 
నంగడి మొక్కు మొక్కే (్రిహాదవరచా 
అ౩గదదెల్లా. బానెను (వహ్హావవరదా। మోవి 
నంగజము[ద్ర లంటె6 టిహ్షోదవరదా ॥ ఆన ॥ 


ఆరితేరె. బనులు (ప్రహ్లాదవరదా। యింక- 
నారీతి మన్నించుమీ (పహ్లా దవరదా 
యీరీతి (శ్రీవేంకటాద్రి నిందు నందు గూడ(గాను 


హారములు సపెన(6 గె ్రిహాదవరదా ॥ ఆన ॥ 200 
లలిత 
ఇంత నేతురా నీవు యెమ్మెకాండ 
వింతవా(డవా నీవు వేడుకకా(డ ॥ పల్లి వి ॥ 


సడ/తి విలువ(గాను పలుకక వూరకుండి 

నగుమ నవ్వుదురా నాలికాండ 

చిడుముడి నస్పటిని చెయివట్టి తియ్య(గామ 

జడిసి దూరిడుదురా జఊణకొండ * ఇంత ॥ 
స ళేవలో అంకటా *“వంన్లోద” అనియే వ్రాత కలదు. ఆ వదనును పాను - 
నానీకమ.గ మచ్చరించుచుండిరా ఫై 


శృంగార నంకీ _ర్తనలు 


సిగ్గు విడిపించి సతి చెక్కునొక్కి. వేండుకోంగా 
బగ్గవ నలుగుదురా పంతగా(డ 
వెగ్గళమై ఆపె నీకు విందులమో వియ్యంగాను 
దగ్గరి వీడె మిత్తురా తాటోటుకాండ 


చింతదీ5 సీమగువ చేరి కాగిలించుకొంకే 
ఆంతలో 1భ్రమతురా అందగా(& 
వంతుకు (శ్రీవేంక పేళ వనిత నిన్ను. గలనె 
ఐంతి నింఠేసి మెత్తురా బయకాండ 


ముఖారి 
నిన్ను. జూచుకొన: ద్దా నేండు మమ్మేమి చెపే బృ్పవు 
జున్నుగా సిగ్గురేచితే జోరున టై జారదా 


నిండుజాణలై నవారు నీతో నవ్వేరుగాక 
అండనున్నకన్నెలము అందుకో పేమా 
చండిపెట్లి నీవు నేండు చల్లల మ్మేవారి/ దెచ్చి 
థి లు న. 
బండుబండు నేయ(టో తే పలుచనేకాదా 


యిచ్చకమాడేటివారు యియ్యకొనుందురుగాక 
అచ్చపుముద్దరాండ్ల మందుకోపేమా 
పచ్చిదేరేమాట లాడి పల్లెతావువారి దెచ్చి 
ముచ్చిలి చేచాచంటోకే ముదుగులేకావా 


మం దె మేళమైనవారే మారువెనంగేరుగాక 
ఆందపుమానావతుల మందుకో పేమా 
చెందితి (శ్రీవేంక కేళ చేంగలమళజ్జిలో నన్ను 
మందలించంటో తేను మతకమేకాదా 


187 


॥ ఇంత ॥ 


* ఇంత ॥ 204 


॥నిన్ను6॥ 


*నిన్ను(॥ 


॥ నిన్ను( ॥ 200 


188 (భ్రీతా శ్లపాక అన్నమాచార్యిం 


రేకు 1106 సాళంగనాట 


ఎంత కెంత పెంచేవే యెందా(కాను 
కాంతలకు( బతులకు( గలదేకాదా 


వొట్టువెట్టుకొంటినంటా వూరకే మాటాడవు 
పట్టినడే వ్రతమా పెడ(తులకు 
మెట్టిపట్టుకొని నీతో మేనవావి నేసుకొని 
తిసైంగాక కోపాన సాదించవచ్చెనా 


ఆడనలిగితినంటా నస శిరసు వంచేవు 
ఆడినవే ఆటలా యతివలకు 
వేడుక వుట్టవలసి విభుంయు జూజాన_విన్ను- 
నోడించెం౦గాక నీతో వారటువా(డా 


చెల్లుబడి గలదంటా సిగ్గులువడే విప్పుడు 
పల్లి దమే పగటా భామినులకు 
యిలిదె (శ్రీవేంక పేశు. డెననె నిన్నింతలోనె 
గ 
వులము చూచె(గాక వొకరీతి నుండెనా 


పొడి 
ముంచి ముందేయీ నాడితే మోచేయీ నాడు(గాక 
మంచితనము లేకుంటే మరిగీనా తాను 


ఇచ్చకమాడేవారినే ఇందు రమ్మందురుగాక 
తుచ్చమాడేవారినేల తొంగిచూతురు 
మచ్చిక నే. జేయ(గానే మనసిచ్చె/గాక తాను 
వొచ్చెములు దన్నెంచితే వొనగూడీనా 


౪ ఎంతె ॥ 


1 ఎంత ॥ 


4 ఎంత ॥ 206 


॥పలవి॥ 
ళం 


ముంచి! 


శృంగార సంకీర్తనలు 180 


అడ్డాలుచెప్పనీవారి క్ల వలతురుగాక 
వొడ్డారపువారికేల వొద్దికౌదురు 
వెడ్డువెట్టి వేండుకోంగా విడువకున్నాండుగాక 
యెడ్డెతనాన నుండితే ఇయ్యకొనీనా ॥ముంచి ॥ 


గక్కన మొక్కినవారి. గా(గిట నింతురుగాక 
కక్కసపువారినేల కై కొందురు 
నిక్కి (శ్రీవేంక టేశుండు నేం గూడంగాం జిక్కె(గాక 
మొక్కలాన నూరకుంపే మోహించీనా ॥ముంచి॥ 207 


ఆహిరి 
అలుగకువే నీవు అందుకెల్లి నాతనితో 
చలములేకుండా( దెలుసుటగాక ॥ పల్లవి ॥ 


వాడికెమాట లాడితే వద్దనగవచ్చునా 
యీడుజోడు లందులోన యెంచుటగాక 
జొడతో నవ్వు నవ్వితే సాదించవచ్చునా 
సూడు(బాడు( గాకుండ సోదించుటగాక ॥ అలు ॥ 


తప్పకచూచితేనే తమకించవచ్చునా 
కప్పి వెంగెముబేకుండా( గనుటగాక 
ముప్పిరి. జేయివట్టితే మొనచూపవచ్చునా 
చొప్పుగా బాసలు సరిచూచుకొంటగాక ॥ అలు ॥ 


చిమ్మి రే/గం గూడ+గాను సిగ్గువడవచ్చునా 
నిమ్ములాన నేరుపులు నించుటగాక 
యిమ్మ్గుల ్రీవేంక పేశు. డింతలో నిన్ను! గలనె 
యెమ్మె చూపవచ్చునా యెజు(గుటగాక ॥ అలు ॥ 200 


140 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాళవిగొళ 
ఆయ రావే యేడ సుద్ది అందువంక నేమి గదు 
పాయపు వేడుకకాండు భయపడేనా ,. 


చేయిమీ(ద్రై చే(తచేసి నెలవుల నవ్వులగాక 
యీయెడ నెంతదిట్టినా యెదురాడీనా 
కాయకప్పటందగా(డు కతలెల్లాం జెప్పుంగాక 
రాయడించి వొద్దనినా రాక మానీనా' 


తగవుచాలనివా(డు తలవంచుకొను(గాక 
జిగి నెంత గాదనినా సిగ్గువడీనా 
సొగిసి వేడుకకాండు చూరువట్టి వేలుంగాక 
వెగటుగా దొబ్బినాను విడువంబొయ్యనా 


నేరమి పై (బడ్డవాండు నిండా నోర్చుకుండు(గాక 
సారె నెంత జంకించినా చండి మానీనా 
సారపు(శ్రీవేంక కేశ్వరు. డిదె నన్ను6 గూడె 
మీరేమి చెప్పినా మించి వీంగ్‌నా 


లలిత 


నీవల్ల వచ్చినమేలు నిన్ను సో6కును 
దేవర వీజగడాలు దిద్దవయ్య నీవే 


మచ్చరించి సవతులు మాటలొడదొరకొం కే 
నిచ్చలపువెంగేలెల్ల నిన్ను మోచును 

_ కొచ్చి కడకన్నులకు కోపపుకెజ్ఞి వచ్చితే 
కచ్చుపెట్టి న్నీపె. బారి కమ్ముకొనును 


॥ పల్లవి ॥ 
ఛి 


* ఆయ 4 


॥ ఆయ ॥ 


॥ ఆయ ॥ 200 


జ పలవి॥ 


॥ నివ ॥ 


శృంగార సంకీర నలు 141 


చిమ్మి రే(గి ఆపెనాపె( చేతులు చాంచంటోతే 
నెమ్మది నడుమనున్ననిన్ను మోచును 
వుమ్మడిపంతాలు వొక్కరొక్క రాడుకొం టేను 
పమ్మి అవి దిద్ద నీపొల నుండును ॥ నీవ ॥ 


మించినయాకాంతలకు మేనులు చెమరించితే 
సంచల నాచెనుట నీపై నంటును 
యెంచంగ (శ్రీవేంక కేళ ఇద్దరిని గూడితివి 


కంచపుమోవుల చవి కానవచ్చు నీకును 4(నీవ॥ 210 
బౌళి 
మా/టలాడవయ్య ఇక మగువ నీవు నొక్కళేు 
ఆ(టదాని కిదే చల్లవారె( గోపము ॥ పల్లవి ॥1 


కాయముపై( జేయివేసి కస్పురము నోటికిచ్చి 
ఆయము లంట!(గా( జల్లనారె. గోపము 
చాయలు సన్నలు. జేసి చవులుగా మోవి ఇచ్చి 
ఆయెడ మొక్క(గా( జల్లనా రె. గోపము ॥మా(ట॥ 


కొప్పు గడుదువ్వి యై కొంగు చేతబట్టుకొని 
ఆప్పసము నవ్వగా జల్లా రెం గోపము 
రెప్పలెత్సి చూచి చూచి 'రేసులెలా వించంగాను 
వా. ళం 
అప్పుడశై మతి( జల్లనా రెల గోపము *మాంట 4 


పచ్చిగాంగం గాంగిలించి పట్టి తమ్ములము వెట్టి 
అచ్చు గోరు మోపంగా( జల్లారె. గోపము 
మచ్చిక శ్రీవేంక కేశ మనసార€ గూడితివి 
అచ్చలము దేరి చల్లనారె. గోపము ॥జమాంట॥ 211 
౪0% 21-౯12 


142 ఠీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1107 సామంతం 
ఇదివో నీదొరతన మి౨కా నేమి చెప్పేను 
సదరమైతి వీయాడేజాశంతనాలకును 


చలివాసి యాపె నీతో సారె పంగేలాడ(గాను 
నలిరేంగి సీవు గడునవ్వంగాను 
చులుకనివా(డవె తి సుదతులకెైలాను 
నా. ఉం 
'మెల6గి చూడ6గ మందెమేలాలపాలై తివి 


సందడి మాలో నీతో సన్న లాపె నేయగాను 
మందలించి నీవు లోనై మన్నించంగాను 
అందరియెంగిలి వైతి వాడికలకు లోనై 
కందువరతులలోన కంకి వెతివి * 


గక్కా(నఖ) నిన్నిపు డాపె కౌగిలించి కూడ(గాను 
మిక్కిలి (శ్రీవేంక కేక మెచ్చ(గాను 
లక్కవంటివా(డవై తి లాగుల మాతో గరగి 
కక్కసించ6గా రొంపిలో కంబమవై తివి 


చా(ఛాఇయానాట 
పంటికి ఆ(టదానికి నింతగర్వము వలెనా 
మేటిరతులచేతనే మెప్పించుటగాక 


మాటలాడేపతితోడ మరి పరాకే(టికే 
కౌటుకకన్నుల. జూచి కై కొంటగాక 
కూటమికి( బెన(గంగా గుట్టు చూపనే!టికే 
చాటించి మోవివిందులు చవిరే(చుటగాక 


॥ వలవి॥ 


1 ఇది 


1 ఇది 4 


ఇది 1 212 


4ఏ(టి ॥ 


శృంగార సంకీర్తనలు 148 


నవ్వునవ్వేపతియెడ నాలితన మేఃటికే 
రవ్వగా( జన్నులనొత్తి రాయుటగాక 
పువ్వులు ముడువంగాను బొమ్మజంకెనే.(టికే 
జవ్వనపాయముపొందు జరపుటగాక 4 ఏంటి ॥ 


కూ డే(శ్రీ వేంకటపతి. గొసర(గనే(టికే 
జాడతో వలపు వై.పెం జల్దుటగాక 
వేడుక నెనసితివి వేగిరములే(టికే 


పొడిపంతము మెరసి పనిగొంటగాక ॥ఏ6టి॥ 218 
తోండి 
ఏల మేకులు నేనేవు ఇందరి. జూపి మమ్ము 
పాలు వాలే సీరు నీరే పలుకు లేమిటికి ॥ పల్లవి ॥ 


కాయకపువావులకాంతలు సరయ్యేరా 
చేయిమీందై "నేనపాలచెలులకును 
మాయదారిబీటియె.(యెం? )డమావులనే శ్లెల్లాను 


కాయపుదప్పి దేరుచ! కా(గులు నిండీనా 4 ఏల ॥ 
యెరవులసతులెల్ల యీడుజోడు వచ్చేరా 

తిరమైనపట్టంపు దేవులకును 

అరమరచి చూచిన ఆమనిపచ్చలెల్లాను 

వరుస రాసులై కొలవ6గ వచ్చీనా జఏల॥ 


కన్నవూడిగపువారు కలనేరా కొలమున 
నిన్ను€ గూడినమావంటినెల(తలతో 
యిన్నిటా (శ్రీవేంక కేక యెంచి చూచుకొం కేను 
వెన్నెలకువ్వలెల్లా వెల కెక్కీనా 4 ఏల 4 214 


144 . థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 
గుజ్జరి 
వద్దనేనా నే. దన్ను వలపెంత చవియైనా 
౧ కన 
అద్దుకొని తనకును ఆపెకు నమరునే ॥ పల్లవి ॥ 


మచ్చికకు వేళ గద్దా మాటలకు. గొన గద్దా 
పెచ్చు వెరిగిగ్భాక (ప్రియుడు నాతో 
ఇచ్చకాలు నేనెనంటా వింతి నిన్హై మెచ్చితేనే 
మెచ్చనీవే మాతోనేల మేకులు చెప్పీనే ॥ వద్ద॥ 


ననుపులో వింత గద్దా నవ్వులకు మితి గద్దా 
ఆనువులు చూచీ(గాక ఆతడు నాతో 
'పెనంగి పిలిచీనంటా [పియురాలిమాట వింకే 
విననీవే మాతోనేల వేడుక చెప్పీనే ॥ వద్ద ॥ 


కూటమిలో కొంకు గద్దా కోరికకు మేర గద్దా 
యేంటిదో కాక శ్రీవేంక కేకుండు నాతో 
యీటువెసప్టేనంటా నాకెయింపులకె ననుం గూడె 


కూటమికి నన్నేల గొరబువేసీనే ॥ వద్ద * 215 
దేసాళం 
ఎందాంకా వేండుకొనేవు యేంటికయ్యా 
అంది పొంది యింకా విన్ను అటమటించేనా ॥ పల్లవి ॥ 


_అలుకలేఃటికి నిక నంతరంగ మొక్కటాయ 
బలిమి యేటికి నీతో. బలికితిని 
సౌలపురేంటికి నీసుద్దులు సమ్మతించితి 
మలసి యవ్ప్ఫటి నీతో మరికాదనేనా ౪4 ఎందా€ ॥ 


శృంగార నంక్రీ ర్తనలు 1405 


వట్టిసౌలపులే€టికి వద్దనే వుందాన నేను 
తిట్టనేల సీమోహము తెలిసితిని 
పట్టి కొసర6గనేల పనులెల్లా6 జేనే నీకు 
మట్టుమీరి యంతలోనే మరి కొదనేనా ॥ ఎందా6(4 


జంకించనే(టికి నీచన వెల్లా. జేకొంటి 
వుంకువలే(టికి నీతో నొద్దికె తిని 
అం కెల(శ్రీవేంక పేళ అన్నిటా నిన్ను( గూడితి 
మంకు వానె నీతోను మరి కాదనేనా ఎందా(॥ 816 


లలిత 
ఎవ్వరు సాకిరిచెప్పే రిందుకుంగా. దనకు 
వువ్విళూ(ళ్లూర/ దనలోనే వూహించుకొమ్మనవే ॥1 పల్లవి ॥ 


మొగములోపలితేట ముందరనే కానరాంగా 
యెగస క్కెపురమణు. డేలబొంకీనే 
తగిలి తనవన్నెలు తాం జూచుకోరాకుం టే 
సాగిసి యద్దమెనాను. జూచుకొమ్మన్గవే ॥ ఎవ్వ ॥ 


లచ్చనగా నొసలను లత్తుక లంటుకుండంగా 
యిచ్చకములాడి విభు౬ డేలబౌంకీనే 
తచ్చి తన్నపె మచ్చము తాంజూచుకోరాకుంటే 
అచ్చలాన నద్దమైనా నై చూడుమనవే ॥ ఎవ్వ ॥ 


"ఎచవిసై మాణీకేలు బిగువులువట్టుండంగా 

యెదుట (శ్రీవేంక పేకు. డేలబొంకీనే 

వచనము తాః జూడవసముగాకుంకే నద్దము 

యిదె చూచుకొమ్మనవే యిజ్టె నన్ను. గూడెను ॥ఎవ్వ॥ 217 
10 


146 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రేప 1108 సౌరాష్ట్రం 


ఎజ(గనంటా నానలేల పెట్టుకొనే వీడ 
యెటింగేవుగాక ఇంక నెందువొయ్యేవయ్యా 


మనసు మర్మమెలు(గు మాటలు వాసులెయ(గు 
తనువు కా(గిటిలోనితమి యెజుంగు(ను 7) 
పనివడి నీవెంత పరాకుతో నుండినాను 
యెన నేవుగాక మమ్ము నెందు వొయ్యేవయ్యా 


వలపు తెగులెలు(గు వయసు వాడీ కెజ(గు 
చఇెలువపుపంతములు సిగ్గెబు(గును 
నిలువురాజసముతో నీవెంత వుండినాను 
_యెలమి మన్నించేవుగా కెందువాయ్యేవయ్యా 


కన్నులు కాంక్ష లెజఖు(గు కందువలు గో శ్లైజ(గు 
సన్నపునవ్వులు మోవి సారె నెలుంగు 
అన్నిటా (శ్రీవేంకటేశ అలమేలుమంగను నేను 


॥పలవి।॥ 
ఉం 


1 ఎఆజి( 


॥ ఎఆ(॥ 


యెన్నిక6 గూడితి విం నెందువొయ్యేవయ్యా ॥ ఎఆఅ॥ 216 


పాడీ 


ఊరకే వుండితే నిన్ను వూరెల్లా నెటింగేరు 
దూరువచ్చీ సుమ్మీ నీవు దొరపాటివా(డవు 


నిలువుంగస్తూరిపూ(త సీమేన నలందుకో 
చెలంగి చీ(కటితప్పు 'నేనేవాండవు 
తలంగక సేమంతులదండలు సండా వేసుకో 
తొలు వెన్నముద్దలెల్లా దొంగిలేటివా(డవు 


॥ ఊర 4 


శృంగార సంకీర్తనలు 


వడి( బై6డిపచ్చడము వల్లైవాటు వేసుకో 
చిడుముడి( జీరలు దీనసేవా(డవు 
కడు నీవు పొద్దొకసింగారాలు 'నేసుకో 
తొడికి ఆ(టదాని నెత్తుకవ చ్చేవాండవు 


మితిలేవిహోరములు మెడనిండా( గట్టుకో 
రతి నల మేల్మంగవురమువా(డవు 
ఇతవై (శ్రీవేంక పేళ ఇదె మమ్ము నేలుకో 
సతుల వేలసంఖ్యల సంతరించేవా(డవు 


బౌళి 
పాయపుమదమువట్టి పనులేమి యెఆ(గను 
చేయిమీ(దె నీవేమెనా. జేసుకోరాదా 
సిగువడ్గనాచిత్త ము చెప్పినట్లు నేసీనా 
౧6 ౨౫ లట 
తగ్గి నన్ను మూలమూల దాంచు6గాక 
యెగ్గువట్టి యేలదూరే వెంతగబ్బి నేనంటా 
అగ్గమై నీయిచ్చల నేమైనా6 జేయరాదా 


వాసితోడినాచలము వసము నాకయ్యినా 
యీసురేంచి అభ్రై విగియింపించుంగాక 
ఆసలనేల జంకించే వంకెకు నే రానంటా 
నేస వెట్టి యేమెనా. జేసుకోరాదా 


అంగపుణవ్వనమద మడంచితే నడంగీనా 
పొంగుచు సీకాంగిటితలో బోగించుంగాక 
రం గగు(శ్రీవేంక పేళ రతి నలమేల్‌మంగను 
చెంగట నిచ్చ బెండ్లి నేసుకోరాదా 


147 


॥ ఊర 


॥ఊర॥ 219 


॥పలివి ॥ 
మ. 


॥ పాయ ॥ 


పాయ ॥ 


॥పాయ ॥ 220 


148 థ్రీ శాళ్లపాఠ అన్నమాచార్యుల, 


(శ్రీరాగం 
నీరచన లింతేశాయ నివ్వెరగేల పదేవు 
పౌరకామినులు నిన్ను( బంగించితే( దప్పా 


కోరి కోరి పిలువంగ గుళ్లైల్లా బయిట(బడె 
సారె సారె నవ్వంగాను చలివానెను 
మారుకొని మాటాడ(గ మందెమేలమాయ నేండు 
తేరి చూచి ఆకె నిన్ను( దిట్టకుండునా 


చెక్కులు నీవు నొక్క(గా సిగ్గులెల్లా. దొలంగెను 
చక్క6గ నీవు మెచ్చంగ చండిపడెను 
దక్కి. నీ వండనుండ(గ తనకు వెజపు దీర 
తక్కక పాదాన నిన్ను6 దాఃకించక మానునా 


సీవు గా(గిలించుకో(గా నిండురాజసము గప్పె 
కైవసము గాగాను కా6కదేరెను 
._ యీవల నలమేల్‌మంగ యిళ్లై వురమెక్కించ(గ 
(శ్రీవేంక పేశ సీసేవ సేయవలదా 


ఆహిరి 
నే నేమి నేశునే నిచ్చలాన నే నుందాన 
ఆవక పుతనసూద్దు లడుగరే సురు 


చల్లనిచందురుండే సారె వేండి చల్లితేను 
యెలవారి కింళమరి యేమినేసేడే 
.వెల్లవిరి నానవ్వు 'వెంగము తనకయితే 
పల్లదాన తనక నభాగ్య మించేళాక 


॥ పలవి॥ 
న. 


1 నీర ॥ 


॥ నీర ॥ 


1నీర ॥ 221 


| వలిపి॥ 


శ1 నేనే ॥ శ్‌ 


శృంగార సంకీర్తనలు 140 


ముడిచేటిపూవులే మొనలై. నాంటితేను 
యెడయక యొల్లవారి కేది దెరువే 
అడరి నాకనుచూపు లాయములు గా(డితేను 
బడి దడి(.దా( జేసినభాగ్య మింతేకాక ఇనేనే ॥ 


చక్కెరవంటిమాటలే సరి6 జిరుచేదై తే 
యెక్కడా దంపతులకు నింక నే6టిదే 
అక్క-ర్రై (శ్రీవేంక పేళు. డలమేల్‌మంగను నేను 


పక్కన. గూడీతి6 దనభాగ్య మింతేకాక 1 నేనే; 222 
రామ,కియ 
(ఆ 
వద్దు వద్దమ్మా యింతవాదు లాతనితోడుత 
పొదువోనిసుదులెలా పోగుల నిలిచెను 1 పలవి ॥ 
టి ప రా ణా 


కోరికలు దఅవై_ తే కోపములు దజచొను 
మారుకొంటే మీ(దమీ(ద మంకువట్టును 
సారె సారె. బతినేల సొదించేవే నీమీంది- 
"'పసేీరడివలపు "పెక్కు్యప్రియురాండ్ల( దెచ్చెను ॥ వద్దు ॥ 


చెనకులు గడునై తే చిమ్మిరే(గుం దిన్లైల్లా 
పెనంగంటోతే నక్టే బిరుదెక్కును 
కినిసి యీతనినేల కెరలి కిళ్తువే నీపై 
మననే సిక్క-టిల్లి యామగువణః దెవ్వెను 11 నము॥ 


నయములు మించితేను సగప్పులు జొలువోగు 
నియత నలమేల్మంగ నిన్ను! గాడంగా 
చయవెజజ్టై శ్రీవేంశచోత్తము.డ వచిల తటే స 
పయము నీమీ6దిదే యీసేరటాండ్ల దెళ్నా? 


150 భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1180 పళవ((వం)జరం 
ఆతడు నీచేతం జిక్కె నదివో నేండూ నీం 
యేతులు యెమ్మెలు మరి యేమిచెప్పే మి.కను ॥పల్లవి॥ 


వెన్నెలనవ్వులు నవ్వె వేడి వే(డివలపు 
చన్నులతుదలనె చవుకళించె వయసు 
కన్నులచూపులనె కాండిపారె మనసు 
యెన్నిలేవు నీసుద్దు లేమిచెప్పే విను ॥ ఆత(॥ 


నాలికతుదలనె నానె( జుట్టరీకము 
మేలిమిసరసముల మించి మోముకళలు 
గాలపుగోరికొనల కరంగె మర్మములు 
యీలాగుల నీనేరుపు లేమిచెప్పే మి6కను ॥ ఆత(॥ 


పెదవిపై( గుజుతుల బెర నె( గూటములు 
పొదిగొన్నతమకొన పోగులాయ నాసలు 
అదన శ్రీవేంక పేశు డలమేలుమంగ నిన్ను- 
నిదె కూడె మీ భావము లేమిచెప్పే మి(కను ॥ ఆత(॥ 221 


గాళ 
ఎప్పుడూ నాభావము నీవెటి(గినవా (డవు 
తప్పులెంచ కిట్లానే దయ(జూడుమీ ॥పలివి॥ 


చక్కనినీరూపు చూచి చొక్కివున్నదాన నేను 
సక్కన నీవే నన్నుం టై కొనుమీ 
యిక్కువ నే నంబనంటా యెగ్యన శ్రేవుగనక 
చిక్కని చన్నులమీ(దల జేయివేయమీ ॥ ఎస్తం 


శృంగార సంకీర్తనలు 151 


మాటలు నీ వాడ6ంగాను నుత్తురాలనై వుందాన 
గాంటపునీపచ్చడము గప్పుమీ నాపై 
కూటమిలో( ఐరాకంటా గుంపించేవుగనక 
'నాంటుకొనంగా నీవే నన్ను. గాంగిలించుమీ ॥ ఎప్పు ॥ 


సమరతి నిన్ను గూడి సదమదమైనదాన 
తమకాన మోవి ఇచ్చి దప్పిదీర్నుమీ 
అమరె (శ్రీవేంక పేశ అదేమనేవుగనక 
సముకమిచ్చి యేపొద్దూ చనవరి. జేయమీ  ॥ ఎప్పు॥ 226 


బౌళి 
ఇంతగా నేర్చితివి నీ విన్నియు నిందుకొరకే 
మంతనవ్వులేకా మక్కువకు మందులు ॥ పల్లవి ॥ 


మించి ఇంతులు నలవ మిక్కిలి నీవాడేటి- 
మంచిమాటలేకావా మచ్చు మేపులు 
పంచల నందరికిని పాయరానిపొందులకు 
కంచపుంబొత్తులేకావా గాలపువే/టలు ॥ ఇంత ॥ 


కొమ్మలననుపులరు(కు?) కొనగోరితా.కులు 
చిమ్ములేక్నావిడువనిచేపట్లు 
నెమ్మనములు గరంగ నిటచుంది సీవు చూచే- 
వుమ్మడి చూపులేకావా పుంకువధనములు ॥ ఇంత ॥ 


కూడిన కూటములకు గుజుతులు రేంచేని సీఎ 
వీడెస్కమోవులేకొవా వీడుదోళ్ల 
యీడనే (శ్రీవేంకకేశ ఇందరి నేలితి విజ్హై 
వేడుక మొక్కుబేకావా వెలలేనియానలు ॥ ఇంత ॥ 226 


162 ఫ్రీ కాళ్ట్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 
ఒకటంపే నొకటనే వూరకే నీవు 
.వెకలిటయై నిన్నేమైనా వెంగెములాడెనా 


పక్కన నీమోవి చూచి పకపక నవ్వె నాసె 
యెక్కువ నీమోవికెంపు లేడవనెనా 
వెక్కసపునీపై చేయి విసరె నిప్పుడె ఆపె 
చొక్క మై నీవు నేసినసుద్దులు దడ వెనా 


కళ దేరేసీమేనిశాంతులు వొగడె నాపె 
అలరి వున్నాండవు నిన్న దేమనెనా 
అలసినందుకు పన్నీరపై నీపె. జళ్లెంగాక 
న. సా. లం 
కలనీ నేంతలు యెంలబుకలు నేసుకొనేనా 


చిమ్మి రేంగేనీనెరులు చిక్కులుదీనె నాపె 
పమ్మి నిన్ను యిప్లే సిగ్గువడండే నేనా 
కమ్మి (శ్రీవేంక ేశుండ కలనె నల మేల్మంగ 
కుమ్మరించి నీపై విత్తి కొత్సలుగ( జేనెనా 


కన్నడగౌళ 
కల్లగాదు చూశవయ్య కన్నులెదుటనే యిదె 
జలన మెపులకలణాజులు పె.టోసను 


చెప్పేటినీగుణములు చెవియొగ్గి మాచెలి 
కప్ప.రప్పనవ్వులనే కాసుకవ ప్లై 
వొప్పులుగ నీ విష్ట తనవొద్దీకి వడ్చేపంపే 
కన్బినతనచిన్నులు కప్పనుగా( బట్లైసు 


॥4పలవి 1 
మ. 


॥ ఓక్‌ 4 


1 ఒక ॥ 


॥ఓఒక॥ 227 


॥ పలవి॥ 


$5కల ॥ 
ట్‌. 


శృంగార సంకీర్తనలు 


యివ్వల విడెము నీకు యి క్రై యిమ్మనేనం'పే 
వువ్విళ్లూరం దనమోవి వులుపా వై 
దవ్వులనే వలపులు తతి సీపెం జల్లేనం పే 
సువ్వనం జేతిమొక్కులు సూడి దెగా. బకై 


నెమ్మది నీవు సరుస నిలుచున్నాండవంపే 
కొమ్మ సీబంగారపుకొంగు వస్టైను 


[0 


॥5ల॥ 
ళం 


యిమ్ముల (శ్రీవేంక పే? యిధదె నీవు గూడంగాను 


పమ్మి నీకా6గిలి మరి బారచాంచి పపైను 


ఖ్రైరవి 
నిన్ను. జూచి నాకై తే నెరవుగా దయవుటై 
యమెన్నిటి కోపుదువు మాయింటికి రావయ్యా 


చేసన్న సేసి యొకతె చెటవట్టి తీనె నిన్ను 
లల 
ఆసల వొకతె విన్ను నప్టె నవ్వెను 
యీసందుల నీమనసు యిరుమొనసూదాయ 
'నేసల యిద్దరి చేత( జిక్కె6(గా నీతురుము 


కందువకు€ దెచ్చాకతి కా(గిలించుకుండ(గాను 
మందలించి వేరొకతె మర్మమంటీని 
అంది తాసువంటిదాయ అట్టె సీరతియెల్ల 
సందడి నిద్దరిచేత సదమదమైతివి 


మునుప వేరొకతె నీమోవి గంటి సేయ(గామ 
వెనక నొకతె గోరు వీపు మోపీవి 
యెనసితి నే నిన్ను యింతలో (శ్రీవేంక పేళ 
అనువై ముక్కాలిపీ(ట వైతివిగా యిప్పడు 


॥ కల్ల ॥ 228 


॥ పల్తవి॥ 
క్‌ు 


॥ నిన్ను ౬॥ 


॥నిన్ను6॥ 


॥ సన్ను ॥ లై2ఫ 


154 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1140 ఆందోళి 


ఇన్నిటా జాణవే నీకిది వోజ 
యెన్నేని సంతోసించేనీ కిదివో వోజూ 


వచ్చినప్పుడే పతికి వలపు పైంబూసితివి 
యెచ్చరికగలదాని కిదివో వోజా 
లచ్చనలు నించితేను లలి నూరకె వుంటివి 
యిచ్చకపుజవరాలి కిదివో వోజా 


సరశములాడితేనే చనవెల్లా నిచ్చితివి 
యెరవులేనిదానికి నిదివో వోజ 
తెర వేసినంతలోనే తెలిసి పాదాలొ త్తితి _ 
విరవై నపెండ్రికూ(తు కిదివో వోజా 


చెంగటికి వచ్చితేనే (శ్రీవేంక పేశు( గూడితి _ 
వింగితజ్ఞురాలికి నిదివో వోజ 
వుంగిటితమ్ముల మాత( డుమియణబోతే నీవు 
యెంగిలికి. జేయొగ్గితి విదివో వోజా 


ఆహిరి 
ఇంక నేమిచెప్పేము సీయెమ్మెలు సింగారాలు 
చింకచూపులను6 జూచి సిగ్గువిడిపించిరి 


ఆవుల( గాచుచు సరాక్రై ననిన్ను గొల్లైతలు 
చేవదేర వలపులు చిమ్మి రేంచిరి 
వోవల'. బాలెల్లం దాగి వుబ్బి మదించీనని 
తావిబుజాల గోరికో(తలు గోసిరి 


॥పల్లవి॥ 
హం 


॥ ఇన్ని ॥ 


॥ ఇన్ని ॥ 


॥ ఇన్ని ॥ 280 


పల్లవి ॥ 
డా 


॥ ఇంక ॥ 


శృంగార సంకీర్తనలు 


అంచెలయమునతోన అశ్లై యీఃదులాడేవిన్ను 
ముంచి మానములు చూపి మోపొంచిరి 
పెంచెపువనాలలోన పిల్ల గోవిపట్టి(క్షు )నీకు 
“56 అ+ట 
కంచపుకెమ్మోవు లిచ్చి కళలెల్లా నించిరి 


గచ్చకాయలా డేనిన్ను( గాంగిలించుకొని పట్టి 
కొచ్చి కొచ్చి చన్నులనే కూరాడిరి 
యిచ్చల ఛ్రీవేంక పే? యిటు నన్ను( గూడితివి 


155 


1 ఇంక ॥ 


చెచ్చెర వారెల్ల నీపై నేసవెట్టిరి ॥ ఇంక ॥ 20! 


పాడి 
ఓపనోప నిందుకెల్లా వోచెలులాల 
యేపనులకని పైపై నెచ్చరించే నతని 


కన్నులు చల్లంగా. జూచి కడుసంతసించే(గాక 
యెన్నిటికని కోపించే నిక నాతని 
చన్నులమొనల నొత్రి సారె. గాగిలించే(గాక 
కన్నందు కెలా నెట్ల( గక్కూసించే నాతని 


చేతులు నిండా నేను నేవసేనేంగాక మరి 
యేతుల నెట్టు జంకించే నింక నాతని. 
'ఆతుమార మోవితేనె లప్టే విందువెట్టే/గాక 
జాతినీతిమాని యొట్టు సాదించే నతని 


కాయము నిండా( బొంది కర(గించి కూదే(గాక 
యేయుపాయముల మీరే నింక నాతని 


యీయెడ (శ్రీవేంక పేళు. జెనసి. నన్ను మన్నించె 
టప ॥ 282 


చాయల సన్నల నేమి జాగునేనే నాతని 
1. అతుమార=మనసార, 





॥పలువి॥ 
గా 


॥ ఓప ॥ 


॥ ఓప ॥ 


106 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


( దేసాళం 
మంచితనములు నేసి వంచుకోనేర వతని 
పొంచి మోవి చూపితేనే పొందు నీకు నియ్యండా పల్లవి ॥ 


పచ్చినేసి బలిమినే పతినేల పిలిచేవే 
యిచ్చకమాడితే నాత6 డింటికి రాండా 
బచ్చెనఆనలు వెట్టి బాసలేల అడి గేవే 
చెచ్చెర నీవు మొక్కితే చెప్పినట్టు నేయ(డా ॥మంఏ ॥ 


తలుపు మూసుక యేల తగ బతి నాంగేవే 
వలచితనం పేనే వద్ద నుండండా 
మలసి పొలసి యేల మనసు సోదించేవే 
మొలకనవ్వు నవ్వితే ముచ్చ కెల్లా( జెప్ప6డా ॥ మంచి ॥ 


చిప్పిల (శ్రీవేంక పేశు. జెనకి యేల పజ్లేవే 
కప్పురవిడె మిచ్చితే కాగిలించండా 
దప్పి దేర నప్పటిని తమకపడగనేరే 
చెప్పినప్రియములకే *చేకొనిజ్టై కూడండా ॥మంచి॥ 201 


గౌళ 
నీవే నేరుతువమ్మ నే డాతని దక్కంగొన 
యీవల నిందుకే వురమెక్కించె ని న్నతండు ॥ పల్లవి ॥ 


మచ్చరమువిడిచినమానినికి అజ్లైకదా 
ముచ్చట తనవిభుండు మోహించును 
చెచ్చెర నుపచారముచెప్పినయా పెకుంగదా 
అచ్చపుమన్నవలెల్లా నజచేతిలోనివి 4నీవే॥ 
1. లేకొని - ఇప్లె, 


శృంగార సంకీర్తనలు 157 


పంతములాడనియట్టిపడ (తికి నిజైకదా 
సంతతము రమణుడు జంటవాయ,డు 
చెంతల నప్పుడు 'నేవలు నేసినయా పెకు(గదా 
బంతినే ఆత. డెప్బుడు. బంపు సేసును ॥1 నీవే॥ 


ఇచ్చకురాలై నయట్టిఇంతికి నీ కిళ్లైకదా 
వచ్చి శ్రీవేంక పేళుండు వలచి కూడె 
తచ్చివేసి నీవంటిక మిగలా పెకుంగదా 
రచ్చు పెట్తి ఇత, డి కెవశమై వుండును ॥సీవే॥ 201 


తెలు(గుంగాంటోది 
చెలులాల యీచెలి[ గాచుకొనుచు 
"నెలవున నెప్పుడు నే నుండేను ॥ పల్లవి ॥ 
ళో 


తస్పక చూచిన తానే తెలుసును 
చెప్పకతొల్లే చేరి వలపు 
ముప్పిరి నాతనిముందర నిలువదె 


యిపఎడే యాడకు నతెం చీనీ ॥చలు ॥ 
/ 


యుంతి( చేర్కొనిన యిటు దయదల(చుగు 
అంత బరిమి సేయంగ వలమ 
కాంతలు చేయెత్తి గర్కన మొక్కే 
నుంశనమిచ్చీ మనసతి కిపుడు ॥ చెలు ॥ 


కానికిచ్చి తే( గలపీ వీకేను 
నానెను మనవిన్నప మపుడే 
నున (శ్రీచేంకటాధిపు నగరే 


లూనెలంత నగలని నిచిదో నేయ ॥చెలు॥ 280 
౪0 21.13 


158. (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 114! నీలాంబరి 


ఎంత (భమళలంబెప్టేవే ఇతని సీవు 
దొంతులనీయానలు తోయ/(జాలండు 


జిగి. జెక్కుచేత నీవు చిరునవ్వు నవ్వఃగానె 

_ మగిడి మగిడి పతి మాంటలాడీని 
మొగము చూచి నీవు ముంచి యాస లియ్య.గానె 
తగిలి నీమాట లిజ్రై దాంట(జాలండు 


పెక్కువిధముల నీవు [పియములు చెప్పంగానె 
అక్కరతో రెప్పలువేయక 'చూచీని 
లక్కవలె. గర+చి విలాసాలు నీవు చూప!గ 
వెక్కసపునీపొందు విడువ(గ(జాల(డు 


వేడుకతోడుత నిళై విడెము నీ కియ్యంగానె 
కూడి (శ్రీవేంక పేశుండు గోర నొత్తీని 
యేడ(జూచినాను నీవే ఇచ్చకములాడః(గానే 
జాడ నురమెక్కించి దించంగంజాలండు 


పాడి. . 
ఎంత నేసితివో ఆ'పె నేమిట(గొని నమ్మదో 
పంతములుమెేరనె నేపనికోకాని 


పలుమారు వాలుక రెప్పలు వంచి చూచీ నిన్ను 
యెలమి( గొసరె నాసె యే(టికోకాని 
'నెలవుల నవ్వుదేర చేత రొమ్ము దట్టుకొంటా 
మలయుచు శిరసూ(చె మరియేలోకాని 


॥వలవి ॥ 
ళా 


॥ ఎంత 4 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 280 


॥ ఎంత ॥ 


శృంగార నంకీర్తనలు 150 


“పెదవులు గదల౯గ పేరుకొని గొణంగుతా 
యెదురుగా నిలుచుండె నే(టికోకాని 
మదముదొల(క నీతో మాటకు మాటాడి నిన్ను 
నదనః జెయివట్టి తీనె నదేంటికోకాని ॥ ఎంత ॥ 


గుట్టుతోడం బర తెంచి కుచములు గదల(6గ 
ఇ సీవద్దం గూచుండె నేంటికోకావి 
జట్టిగా (శ్రీవేంక కేశ సమరతిని. జొక్కించి 
టబ 


నెట్టుకొని నిన్ను మెచ్చె నెపమేదోకాని , ఎంత ॥ 287 
లలిత 
ఏ(టిమాటలాడేవు యెందా6కనైనా 
వాంటమై నిన్ను( గాదనేవారు లేరంటానా ౪ పల్లవి ॥ 


చెలుల కిందరికిని సిగ్గే మూలధనము 
తలవంచుకొనరాదా తరుణికిని 
చలివాసినవా(డవు సారె నీవు నవ్వితేను 
మలసి యిల్డాలికి మారు నవ్వఃదగునా 4 ఏటి 4 


కొమ్మలకునెల్లాను కోపమే సింగారము 
బొమ్మల జంకించరాదా పొలఈతికిని 
దిమ్మరివాండవు నీవు దీకొని సన్న వేసితే 
అమ్మరో గరితలకు నాగడాలు దగునా ॥ ఏ6టి ॥ 


కోమలుల కెల్లాను గుశ్లే చక్కందనము 
నేమముతో మండరాదా నెలంకకును 
ఆముక (శ్రీవేంక టేళ అనై సీవు గూడితివి 
(పేమపుపెండ్డి కూంతుకు పెనంగంగందగునా ॥ఏ6టి॥ 286 


160 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సౌరాష్ట్రం 
ఇంకనే(టిమాటలు యిశ్లై కంటి సీనిజము 
వంకలొత్త/బో తేను కొంకరలయ్యిని 


యెవ్వ తెకస్తూరిబొట్టో ఇదె నీనొసల నంటె 
చువ్వన నద్దములోన చూచుకోవయ్యా 
నవ్వ(టోతే పెదవిపై నయాన( గెంపులురే(గె 
యివ్వల చెక్కులపస పిరుమేలా నంజెను 


కుంకుమగుబ్బలపూ(త గురిగా రొమ్మున నించె 
సుంకుమోవ( దలవంచి చూచుకోవయ్యా 
పొంక పుచెవులతట్టుపుణుంగు బుజాల( గారె 
లంకిల హారములొత్తి లచ్చనలైై వున్నవి 


సమరతిచెమటలు చారరైై నీమేన నిండె 
సుముఖ(డవై. నీవే చూచుకోవయ్యా 
అమర శ్రీవేంకటేశ అట నన్ను. గూడితివి 
టబ 
జమళి ఇదరిచొప్పు సరి నీపై( బడెను 
౧ పా 


ఖైరవి 
ఏమి వేగిరము నా కింతటిలోనే 
దీమసాన నీగుణము తిదలేనిదాననా 


పల్ల దపునీమాటకు పదరేటిదాననా 
పెల్లునని న్నింతలో. గోపించేదాననా 
చెల్లుబడినీచనవు చెల్లించనిదాననా 
చల్లంగా మీవలపు రేంచంగలేనిదాననా 


4పలవి॥ 
ంంు 


1 ఇంక ॥ 


॥ ఇంక ॥ 


॥ ఇంక ॥ 2809 


౪ పలవి॥ 
ంం 


4 ఏమి ॥ 


శృంగార సంకీర్తనలు 


అంతలో నవ్వితే నర్తమడి గేటిదాననా 
కాంతుండ సీయిచ్చ యెజ(గనిదాననా 
పంతమాడి నిన్నింతలో (భమయించేదాననా 
మంతనాన నీమన్నన మజచేటిదాననా 


(ప్రియము చెప్పగా నీతో విగి నేటిదాననా 
క్రియ మయెజంగక కర€గించేదాననా 
రయమున ,(శ్రీవేంకటరమణ నన్ను6 గూడితివీ 
నయమిచ్చి నీకాంగిట నాటుకోనిదాననా 


వరాళి 


ఎట్టి మొగమాయకాండ వేమని చెప్పుదు నిన్ను 
తిట్టవచ్చినట్టియాపె దీవించె నిదివో 


జగడించేనంటా వచ్చి సకియ తప్పకచూచి 
మొగమోటమున నీకు ముంచి లోనాయ 
వొగరునీబాసలు వొప్పగించేనంటా వచ్చి 
తగిలి నీమోవితేనె తా నాసపడెను 


వడి జంకించేనంటా వచ్చి నీమా6టలు విని 
నడుమంతరాలనే నవ్వె నిపుడు 


కడంగి చేయి చాంచ వచ్చి గక్కన నీమన్ననకు 


యెడమిచ్చి నీకు. జేయెత్తి మొక్కైెను 


కొంగువ స్టేనంటా వచ్చి కూరిమి సీప్రియాలకు 
కంగు మూవి యంతలోనే కా౭గిలించెను 


కుంగక (శ్రీవేంక కేళ కూడి గోర నూ/దవచ్చి 


యెంగిలిమోవి:పం గెంపులెల్లా నించుకొనెను 
1 


॥ ఏమి ॥ 


॥ ఏమి 4 240 


జ ఎట ॥ 
లు 


*జఎటి 1 241 
వ్‌ 


162 | థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1142 రామ్యక్రియ 


ఏల సిగ్గువదేవు నే నెజింగితే నేమాయ 
తాలిమితో నాలోనే దాంచుకొనే నింకను 


పతులు మన్నించినవి పరకాంతలతోడ 
అతివలయినవారు ఆడుకొందురు 
ఇతవుగాని వప్పుడు యేకతానం జేసినట్టి- 
రతులరహస్యాలు రవ్వకెక్కె నిపుడు 


వొంటింజేసినట్టితమవుపచారాలు చెలితో 
నంటునను. జెప్పి చెప్పి నవ్వుకొందురు 
జంటల నప్పటి వేళ చవులై నకతలెల్లా 
పెంటలఇణంతులనోళ్ల పిరివీకు లౌను 


వలచినవలపులు వడి. దమచుట్టాలతో 
అలరుచు ముచ్చటగా ననుకొందురు 
యెలమి శ్రీవేంక కేశ ఇప్ప నన్ను. గూడితివి 
లు 
తల(చి అందరికిని తారుకొాణలాయను 


కాంటోది 


ఏల వేగిరపడేరు ఇంత చాలదా 
వేలు చూపి మెచ్చినదే వేవేలు గాదా 


వనితలు పెక్కు గలవ ల్లభునితోడుతను 
చనవుగలుగుపా'పే చాలు నవ్వులు 
మనసుగలయుదా(కా మంతనమవబ్చినదా€కా 
వినుకలిమాంటలే వేవేలు గాదా 


॥ పలవి॥ 
న. 


॥ ఏల ॥ 


ఏల ॥ 242 


॥ ఏలః 


శృంగార నంకీ ర్తనలు 


అన్నిటా నందరితోడా నలసినపతితోడ 
చన్నులనొత్తినపాపే చాలు మేలము 
విన్నపమందినదా6కా విచ్చనవిడై నదా(కా 
వన్నెలబాయిటికొల్పు వేవేలు గాదా 


సింగారాన నింటికివచ్చిన  వేంక పేకుతో 
సంగడి. గూచున్నపాపే చాలు. వియాలు 
అంగవించి యిట్లా నన్నలమి కూడినదా(కా 
వెంగెములేనిపంతాలు వేవేలు గాదా 


మాళవిగౌళ 
ఆయలేరే యేడ సుద్ది ఆతనికి నిది వన్నె 
నేయుమన్న న్రైల్లా నేనే నేనేంగాక 


అై రమణనికి నంతబా6తే మామీ6ద 
పట్టినవ్రతాన నేనే పైకొనేంగాక 


168 


॥ ఏల ॥ 


॥ఏల॥ 2403 


॥ పల వి॥ 
ఉం 


గుట్టు విడువ డాతండు కోరి మమ్ము. గ్రైకొనీనా 


వెట్టివలపులదాన వెస నేనే కాక 


తావుల సపెక్కిండ్రవిందు తలంచీనా మమ్ము నేండు 
కావలెననుచు నేనే కదినేంగాక 
దేవరవంటివా€డు తెమలీనా తను(దానె 
వావులు వెదకేదాన వడి నేనే కాక 


అమ్మరో (శ్రీవేంక కేకు కపురూపమా చెలులు 
నెమ్మది మేనదాన నేనే కాక 


వుమ్మడి బంతమాడక వూరకుండీనా యీతండు 
॥ తయ & 244 


యెమ్మెల యిచ్చకురాల యేడా సేనే కాక 


॥ తయ ॥ 


1 ఆయ ॥ 


104 థ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


రామ్మక్రియ 
ఆనేల ెట్టుమనేవు అంతలో నీపై 
తానకమై నీ కాపెకు( దగునిపుడు 


మిగులా(జక్కనిదై నమెలుంత నొక్కతె సీకు. 
తగిలించే వచ్చేవా తరి నావెంట 
మగువ నాదోమతెరమంచములో నున్నది 
నగనేల అప్పుడుగా నన్ను 'మెచ్చేది 


సీ కాపెకు( బొందునేసి నిన్ను సంతోసించంజే నే 
వాకిచ్చి మా6టాడదు వలెనా నీకు 
దాకొనీ గుట్టుమానిసి తలుపు ముయ్యుము వేగ 
పెకొని యేల కొంకేవు పండీ* నియ్యాన 


నెలవై శ్రీవేంక పేళశ నే నలమేలుమంగను 
యెలయించేనా నీకు నెవ్వరై రేమి 
అలరి ఇదివో అంపే అజ్టె కా.గిలించితివి 
కలసితి నేనే ఆపె(గానా యీడను 


వరాళి 


వేగిరించే విదియేమి వేవేలునతు లుండ(6గ 
సీగుణాలు మంచివాత నేండే చూపవలెనా 


సిగ్గువడి వుండంగానే చేయివట్టి తీ నేవు 
దగ్గరివచ్చినవేళ తడవరాదా 
నిగ్గుల నించుకవడి నిలిచిత్రేనే వలపు 
వెగ్గళించి ఇంతలోనే వెల్లి విరిసీనా 


1. ఆన-[ఏల. 1. వీ4-ఆవ, వింత్యతికసంధి 


॥ పలవి॥ 
ల్‌ 


ల! ఆనే (1 


॥ ఆనే ॥ 


॥1 ఆనే ॥ 245 


॥ పల్లవి ॥॥ 


॥ వేగి 1॥ 





శృంగార సంకీర్తనలు 


జలకేళ సేయంగానే సారె. జేయిచాంచేవు 
పిలిచినప్పుడే వచ్చి పెనంగరాదా 
వెలయ నించుకవడి వేళగాచుకుండి తేను 
యెలమి జవ్వనమద మెదురుదొట్టీనా 


గుట్టుతోడ నుండంగానే కూడితి (శ్రీవేంక టేళ 
పట్టితే నల మేల్మంగం బై కొనరాదా 
యిళ్లై యాపెయిచ్చలో నెనసితే నేమాయ 
బెట్టుగా సీపెండ్రి వచ్చి పెళ్ల విడిశున్నదా 


పాడీ 


చెప్పినట్టు నేసీంగాని సిగ్గులువడితే. గాదు 
పిప్పిగట్టి మోవియాని పియమెల్లా( జెప్పుమా 


మంతనాన నుండరాదా మా(టలాడీ నాపె దానె 
బంతి నిందరిలోనై తే౧ బలుక దాసె 
చెంత. గొలువునెల్లా చేతుల వేండుకొనేది 
పంతమిచ్చి వోవరిలో పాదాలు వేండుకొమ్మా 


మనను నమ్మించరాదా మగువ నీకు లోనయ్యి 
తనువెంత నిమిరినా. దరల దాపె 
మునుప నీమోవియాకు ముదితకు నిచ్చేది 
వెనక నాపెమో *వేకు వెస నందుకొమ్మా 


గుట్టుతో నుండఃగరాదా కూడెని న్నలమేల్మంగ 
'వొట్టిరట్టు వేయంటోతే వోరువదా:. 
దిట్ట  ట్రీవేంక పేళ తెఅవ కుంగరమిచ్చి 
మై నీవు తీసుకొని మచ్చికచేసుకొమ్మా 


నము నడ చత రత వలతంట్యా రం! 


1005 


॥ వేగి ॥ 


॥ వేగి * 246 


॥ చెప్పి (1 


॥ చెప్పి ॥ 


1 చెప్పి * మ. 


1606 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1148 దేవగాంధారి 
నేసినన్హై వాని జేయనీరే 
మాసటీనివంటిమంకువా6డే 


పట(గంబట(గ( బాముతల దొక్కెా 
లు లబ 
యిట్టిపిన్నవాని నేమందమే 
తిటి6(గ(దిటి(గల6 దినె వెన్నలెల్ల 
లు టబ ౧ 
దిట్టగుత్తుచలపాదివాండే 


కూయ6గంగూయంగ6 గోకలు దొంగిలె 
వోయమ్మ వీండెంత వుద్దండీండే 
తోయంగందోయంగ దుండగములు నేనె 
చేయిమీందయినట్టిసీంటవాండే 


చెప్పంగ6(జెప్పంగ6 జేతం గొండ యెత్తె 
అప్పుడే (శ్రీ వేంకటా(ద్రీకుందే 
కప్ప(గ(€గప్ప€గ6 గలనె నింతుల 
అప్ప€ డల మేల్మంగాధిపుడే 


నాదరామ[క్రియ 


ఆతుర(మ?)బందుగుండవు అన్నిటా నాకు 
యీతల నున్నాండవుగా యొప్పుడై నాను 


తలంగి నీరాక గోరి-దప్పి( బొరలేటి వేశం 
గలవుగా యిష్పుడై నా( గప్పురమీయ్య 
జలజల జెమరించి సదమదమై యుండంగా 
వెలినుండి వచ్చితిగా విసరనైనా 


॥ పల్లవి ॥ 


॥ నేసి; 


॥ నేసి॥ 


॥ నేసి॥ 24 


॥ అలీ! 


శృంగార సంకీర్తనలు 


చేరి నిన్ను. దలంచుక చింతతోడ నుండంగాను 
నీరూపు చూపితివిగా నేండైనాను 
ఆరీతి నిట్టూరుపుల నసురుసురై వుండంగా 
గారవించి *స్వస్త్త పెట్టి కందువ నిల్తువుగా 


నీకుంగా నెదురుచూచి నివ్వెరగ్లై వుండంగాను 
కె కొని శ్రీవేంక కేశ కలసితివి 
యీకడ నలమేల్మంగ నిటు నేవనేయంగా 
మేకొని యిప్పుడు నన్ను మెత్తువుగా సీవు 


శంకరాభరణం 
పొంచి యిలక నెటువఠలె పొందు నేసేవే 
దించరానిపొంతనాలు దేవరే కూర్చెనే 


సొలసి యాతనిదిక్కు చూడవదేమే 
నలువంక నాతనిమై నాంటీనంటానే 
మలసి కొంతయినాను మాంటలాడవే 
నిలిచి యేమనినాను నిందమోచునే 


ముడువవే శిరసున ముడిపువ్వులూ 
కడలేని వవియెకా కంతునమ్ములూ 
అడరినదప్పిదేర నధర మీవే 
నడుమ. బలుసోంకులు నా(టీనంటానే 


(శ్రీవేంక పేశ్వరుని. జెక్కునొక్క వే 
ఆవల నొత్తినేరేక లవి రాఃగీనే 
కావిరి నలమేలుమంగవుగద వే 


కై వళమై కూడితి వెక్కసమయ్యింగదవే 
షు 6. ప 





1. “వ్వ్త” స్వపష్థళబ్దమునకు వ్యావహారికమా? 


187 


॥ ఆతు ॥ 


॥ ఆతు ॥ 2409 


॥ పల్తవి॥ 
ఉం 


॥ పొంచి ॥ 


వొంచి ॥ 


పొంచి! 250 


168 థ్రీశాశ్ల్రపాక అన్నమాచార్యుల, 


నట్టనారాయణి 
అప్పుడు నమ్మేవు నీవు అన్ని6 దారుకాణలై తే 
ఇప్పుడు సీతో మాకునే(టికి వాదించను ॥ పల్లవి ॥ 


నీమోవిపె నించె నాపె నెయ్యమెల్లాన. 
కామించి నీవేల యెజంగవోకొని 
దోమటి మాక్రై తే నిది తోడ దిష్టము 
ఆమాట నిజమూ. గల్లా నాపెనే యడుగుమూ 1 అప్పు॥ 


వువిదవలపులు నీవాన్ల నించెను 
అవల నీకేల తెలియడోకాని 
వివరింది మాకు(జూడ వెల్లావిరులు 
తవిలి సీకిష్టమైనతరుణి నడుగుమా ॥ అప్పు ॥ 


ముంచి నీమన్నన వురమున నించెను 
అంచెల(శ్రీ వేంక పేశ అలమేల్మంగ 
చంచులమీకూటములు సరివచ్చెను 
యెంచ6ంగ మమ్మేలితిరి యింతినే యడుగుమూా ॥ అప్పు॥ 25! 


ఛ్రీరాగం 


నే నెజంగనా యిది నీవు చెప్పవలెనా 
త్రేనెలమాట లాడంగ దేవరవు గావా ॥ పల్లవి ॥ 


యిద్దరము నొక్కకే నీ వేమనినా సేమాయ 
చద్ది వేండిరతులలో సరసాలింతే 
ఆద్దుక యేల లో6ంగేపు ఆనలేల పెప్టేవు 
ఉద్దుక మా(టలాడ(గ దేవరవు గావా నేనె! 


శృంగార సంకీర్తనలు 1609 


నీవు నేను ఖభేదమా నేర మిందులోన నేది 
భావపుమం దె మేళాలపలుకు లింతే 
'సేవలెల్ల నేనేవు చెక్కులేల నొక్కేవు 
తీవరించి మా(6టలాడ దేవరవు గావా ॥నేనె॥ 


*మన కేలెగ్గల మేలుమంగను న న్నేలితివి 
చనవులతి్లైల్లా సలిగె లింతే 
చెనకి యేల మొక్కేవు శ్రీవేంక పేళశ్వర నీవు 


దినము నీ మా.టలాడ దేవరవు గావా ॥నేన॥ 252 
తెలు(గు(గాంటోది 
ఇందా(6కా నెజింగనైతి నింక గపటము లేదు 
చెంది యిపె నాతోడ. జప్పవయ్య మా(టలు ॥ పలవి 4 
ల ఉం 


మంతనానకు రా6(గాను మననెల్లా నొక్కటాయ 
పంతము నీ వియ్య(గాను పానె. గోపము 
అంతరంగము చెప్ప6గా ననుమాన మి6క నెంచ 
రంతులు సేయక యిశ్హై రావయ్య యింటికి ॥ ఇందా6॥ 


సరసము నీ వాడంగా చల్లనాయ నామేను 
సరుసం గూచుండగా(ను సమ్మతించితి 
యెరవులేక నవ్వగా నిరవాయ! గూరిములు 
విరుదులెల్లా( గంటి. బెట్టవయ్య విడెము ॥ ఇందా(1॥ 


గక్కూన నీవు గూడం.గా కాంతాళము లణ/గ 
మిక్కిలి మన్నించ6గాను మెచ్చితి నేను 
అక్కున శ్రీవేంక పేళ అలమేలుమంగను నేను 
వొక్కయై కూడితి విట వుండవయ్య వొద్దను ॥ ఇందా(॥ 2058 
క్షే మనకు._1.ఏల (ఎగ్గు అల మేలుమంగను. 


170 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1144 ముఖారి 
చేరి చనవులే నీవు చెల్లించవయ్యా 
వలవనివాసు లింక వద్దు నీకు నయ్యా ॥ పల్లవి॥ 


కాంతలకు( ఐతులతో గబ్బితనమే వన్నె 
కొంతపు(ంజూపుతోడికోపమే వన్నె 
మంతుకెక్కేగుట్టుతోడి మంకుందనమే వన్నె 
ఇంతలో మీకు నెగ్గు లెంచనేంటికయ్యా ॥ చేరి 


వెలలేనికొసరులవెంగెపుమాటలే వన్నె 
చలివాసినట్టిరాజసములే వన్నె 
అలమిపట్టినవేశ నానలుపెట్టుకే వన్నె 
యెలమి నాపెకు నీకు నే/ంటిచలమయ్యా * చేరి ౪ 


వొనగూడివున్న వేళ వుద్దండములే వన్నె 
చనవులసరసపుజం కెనే వన్నె 
యెనసి శ్రీవేంకటేశ యీపె నీకిదే వన్నె 


యెనలేనితరితీపు లే6టి కింకా నయ్యా చేరి ॥ 254 
నాదరామ్మకియ 
ఎఅంగనివానివలె యేలడిగే విటు నన్ను- 
నెజవుగా నింత నేసి నీవే యెజ(గవా . ॥ పల్ల వి॥ 


చెంగట సీవు నాకు జేయిసన్న 'నేయంగాను 
పొంగి చెమరించితి నప్పుడుగాదా 
ముంగిటినీచూపు నాపై ముంచి ముంచి చల్ల (గాను 
అంగపుసొమ్ములు విగువైనది యెజ(గవా * ఎఆ(॥ 


శృంగార సంకీర్తనలు 


మలసి నీవు నాతో మాటలు గడునాడ(గా 
మొలు(లఇినూలు జారెను నీముందర.(గాదా 
వలపులు చల్లి నీవు వాడి కెనవ్వు నవ్వంగా 
పులకలు జాజుకొని పొదలె నెజంగవా 


గక్కన నీవు నన్ను. గా.గిలించి కూడ6గాను 
నెక్కొానె. గెంపులు మోవి సీవల్ల (గాదా 
అక్క జపు(శ్రీ వేంకట్మాదిగోవిందరాజవు 
మిక్కిలిరతులలో నీమేలు సీ వెలంగవా 


సామంతం 
ఎటువంటితగవరి వేమోయి నీవు 
ఇటువంటివా(డవా యేమోయి నీవు 


మారుకొని యాపె సారె మాటలెల్ల నాడ(గాను 
వూరకుండుమనేవు యేమోయి నన్ను 
చేరి యాపె కమ్మటిని చేతులు చాంచంగాను 
యీరీతి నన్నే పప్టేవు ఇదేమోయి నీవు 


వుదుటున రేగి యాపె వొట్టులెల్లా బెట్టంగాను 
ఇదెనా కడ్డాలువచ్చే వేమోయి నీవు 
పదరి యాపె పూవుబంతి. గొనివేయ!(గాను 
యెదిగి నీమేనొడ్డే వేమోయి నీవు 


పన్ని యాపె నా మీంద పంత మెల్లాం జూపంగాను 
ఇన్ని నీపై. దీసుకొనే వేమోయి నీవు 
వన్నెల(శ్రీవేంక కేళ వాకిట నాపె వుండంగా 
యెన్న నన్ను లోన! గూడే వేమోయి నీవు 


171 


| ఎజి6॥ 


॥ ఎఆఅ(॥ 255 


;పలవి॥ 
ళం 


॥ ఎటు ॥ 


॥ ఎటు | 


॥ ఎటు ॥ 256 


172 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వరాళి 


నీ వెల6గవా ఇది నెరజాణవు 
యీవల మాతో నీవే యెందా(కా6 జెప్పేవు 


పువ్వుల గొని వేసేది పుప్పొడి పై6 జర్లేది 
జవ్వనపుసతులకు సాజమే యది 
నవ్వు సేసుకొంటేనే నానును వలప్పులెల్ల 
చివ్వన6 గోపించుకొం'పే చేరు. గూళశతనము 


మక్కువలు చూపేది మనసు సోదించేది 
చక్కనికాంతిలకును సాజమే యది 
దక్కి. లోనై వుండితేనే తతిగొను. గూటములు 
మిక్కిలి పెనంగంటోతే మించు సెడ్డతనము 


కరుంించి చూచేది కాంగిలించి కూడేది 
సరసపుటింతులకు సాజమే యది 
నిరతి శ్రీవేంక పేళ నీకు నివే యింపులెను 
వరుస నిటు గాకుంటపే వచ్చు మంకు(దనము 


బౌ? 
అన్నియు. జూతుటుగాని యష్టై పుండిలే 
సన్న లాతం డెజు(గు వేసారకురే 


నీతులుగా. బోహణించి నే విన్నవించేది 
ఆతడే యెజు(గునే అంగనలాల 
రాతిరి(దిగలు నాడ రచ్చ లెంత సేసి 
ఆతుమ యిక్కడ గుండు నాతనికిని 


నాను 
ల 


॥ పల్లవి ॥ 


॥1నీవె॥ 


॥4సీవె॥ 


॥1సీవె॥ ౮5? 


1పలవి॥ 
ణా 


॥ అన్ని! 


శృంగార నంకీర్తనలు 


యీడ్శనే( గానుక మీచే నిచ్చి వంపేదెల్లాను 
ఆడ నాతనిచే నున్న దతివలాల 
చేడెలు పదివేగురు నేవలు నేసినాను 
వేడు కెల్లా నామీందిదే విభునికిని 


కదిసి (శ్రీవేంక కేకుకడకు. టోయేమనంగ 
అదె యాత,డే వచ్చెనే అక్కలాల 


* అడ(ద?) నెజింగి కలనె నందరికంటపె నాపె = 
రూ 
॥ అన్ని 1.256 


నెదుగా వలపుగద్దే యీతనికిని 


కన్నడగొళ 
ఇంతి యదె నీ విదె యేమనేము నేమెల్లా 


చింతలెల్లా. బావెను సీచిత్త మింతే యింకను 


తలంపెల్లా6 దమకమే తనువెల్లా6 జఇెమటలే 
నెలంత కెంశమోహమో నీమీ(దను 
పిలిచినప్పుడు రాక బిగిసి యిప్పుడు వచ్చి 
చెలరే(గి నవ్వేవు నీచిత్తమింతే యింకగు 


చూపులెల్లా నివ్వెరగే సుద్దులెల్లా నీకతలే 
యీపడంతి కెంతాసో యిటు నీమీంద 
రేపకాడ రచ్చవేసి రేతిరి యీపె దగ్గరి 
చేపట్టితి వింతలో సీచిత్తమింతే యింకను 


చెక్కులెల్లా. బులకలే నెలవులెల్లా సిగ్గులే 
అక్కరెంతో కాంగిటిలో నాపె నీమీంద 
గక్కన (శ్రీవేంక కేళ కలసితివి కాంతను 
చిక్కనాయ ననుపు పీచిత్తృమింతే యింకను 


వం రరరన వం ఆరన రర లప ర చతర వరననన ఎవర 0లత గ 12 0లో చం అనవ్యంంనల వరం ఉం కరర 66 వరంతో నానతంం ఏ0 000000202202+ 


కీ (పావళంగము, 
(౪౫ 21-౯14, 


178 


॥ అన్ని ॥ 


॥పలవి ॥ 
గు 


॥ ఇంతి ॥ 


॥ ఇంతి ॥ 


॥ ఇంతి ॥ 250 


174 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1145 సాళంగనాట 
మీజితివిగదవమ్మ మెచ్చితిమి నీసుద్దులు 
ఆజడి(బెట్టకువమ్మ అలమేలుమంగా (1 పల్లి వి॥ 


పాయపువిభు(డు తన్ను6 బట్టి పెనంగంజూచితే 
చాయకు వచ్చినదే సరసాలు 
చేయిచా(చి మీ/దమీ(ద చెక్కునొక్కి వేండుకొంటే 
రాయడి కోర్చినదే రసికురాలు మీటి ॥ 


సంగతిగా మాటలాడి సన్నలునేసితేను 
అంగము లంటినదే . అధికురాలు 
చెంగట. గన్నులెదుట జేసినచేంతల కెల్లా 
కంగు వెట్టుకోనిదే ఘనురాలు ॥ మీటి ॥ 


యిత్తల. జేతికిలోనై యెంతచన విచ్చినాను 
తత్తరించకుండినదే * దారకురాలు 
బత్సితో శ్రీవేంకట్నాదిపతి నిన్ను నిదె కూడె 


కొత్తగా సీవంటిదే కోవిదురాలు 4మీఆి ॥* 260 
హిజ్జికి 
చెంగలించె నీమొగము జిగి నాపె దగ్గరితే 
నంగడి వీ కప్పుడెంత సంతోనమో ॥ పల్లవి ॥ 


సోగచూపులను జూచి నుద్దులా పెడుగగాను 
ఆగతి వీ కపుడెంత ఆనందమో 
చేంగచేర మా(టలాడి చెక్కులై నొక్కంగాను 
బాగుగ నీ కవృఢెంత పరిణామమాయనో ॥ చెంగ ॥ 
 [. "దారతరాల ” ధారకురాలువుళాంతి గలది కావచ్చు, 





శృంగార సంకీర్తనలు 175 


కొనగోరు సోంకంగ నీకొప్పు ఆపె దువ్వ6గాను 
*ఘనమైననీ కపుడెంత కళరేంగెనో 
తవియ నీతొడమీ(€ద తా( దొడవేయం.గాను 
మనను నీ కపుడెంత మర్మము దా€కెనో ॥చెంగ ॥ 


గక్కన నలమేల్మంగ కా.గిలించుకొనంగాను 
తక్క-క సీ కపుడెంత తమ్మివుకైనో 
అక్కున (శ్రీవేంకటేశ ఆపె నిన్నపె కూడంగా 


పక్కన నీ కపుడెంత పరవశమందెనో ॥ చెంగ॥ 261 
శుద్ధవనంతం 
దొరవై ననీతోడిపొందులు యెట్రయినా వచ్చు 
వ. టబ 
మరకుండ(గరాదు మరగారాదు ॥ పల్లవి ॥ 


యమెంగిలినోర మాట యెటువలె నాడేను 
సంగడి( ఐలుకనంటా సారె దూరేవు 
రంగగువా(డిచూపు లూరకని న్నెట్టు నాంటింతు 
ఆంగవించి శిరనెత్తనని కొవరేవు ॥ దొర ॥ 


చెమటచేతులను నీనేవ లెట్టు 'నేసేను 
తమి విడెమియ్యనంటా. దత్తరించేవు 
జమళిపాదాలు దా(5 సరినెట్టు ఏ గూచుండేను 
అమర సీవద్దికి రానని సౌల నేవు ॥ దొర ॥ 


కుప్పెలవంటిచన్నులః గుచ్చిని న్నె ప్రై త్రేను 
అప్పుడే కాంగిలించనైై తి ననేవు 
అప్పండ (శ్రీవేంక కేశ అలమేలుమంగను నేము 
యిప్పుడే కూడితి వింకా నేమని కో రేవు * దొర ॥ 262 


న లవ వద తరపత పగి. పరర రద చతర రరవరరర్యాలరంం రర రరరరన వరి గనధవతర వన న ంవదం టం వ రం వనం ఇం్రారం4ఆతండి 


 వమావమా? లేక్క భునమైననాండవు వలెనా ? 


176 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శంకరాభరణం 
ఇంగిత మెజ(గలేవా యింతజాణవు 
వుంగిటిగా నాపెనేల వొరనేవు నీవు 


నగవె ననుపు నయమె (పియము 
తెగువే తెలివి దినదినమూ 
మగువను. జూడరాడా మాటాడ సిగ్గువడీని 
అగడు వేసి యేల అడిగేవు నీవు 


విలుపే నిలుపు పెనంగు కే తగులు 
చలిమే బలిమి సారెసారెకూ 

' కలదు యీచెలియందే; గక్కన గుట్టుతోనుంళేు 
సొలని యాపెతోనేల సోదించేవు నీవు 


మరులే మచ్చికలూ మానమే మోనము 

-  శ్రరణగులే యితవులు కలకాలమూ 
మరలి ని న్నలమేల్మంగ (శ్రీవేంక పేళుండ 
రురవె సొలనె వీ వింకానేల సొలనేవు 


ఛాయానాట 


ఇంతవాండవు గాకుంటపే యెనతురా గోపికలు 
చెంతపరాకతొలుతే చెల(గె నామొకము 


పిలువకతొలుతే [పియముతో వచ్చితివి 
తలంచుకొంటివా నీతస్పవివాస 
విలిచినంతటిలోనె నిండా జెమరించితివి 
“కలయకతొలుళనె కర(గె నామనను 


॥ ఇంగి ॥ 


* ఇంగి ॥ 


* ఇంగి ౪ 260 


కపల్లివి క 


4 ఇంతక 


శృంగార నంకీ ర్తనలు 


అడుగకతొలుతే ఆనతిచ్చితి వీపని 
"పెడరేంచె నావలపు బెట్టుగా నీకు 
తడయకతొలుతే దక్కితివి సీవు నాకు 
ఐడిబడి నీకృప ఫలమందెనా 


కానికయీకతొలుతే కాంగిటం గూడితి నన్ను 


తానక పునీయాస దై లువారెనా 
ఆనుక (శ్రీవేంక కేశ అలమేల్మంగను నేను 
నానారతులు తొలై నాటివుందెనా 


నాగవరాళి 
ఏమి నేసునో నిన్ను యింకా నాపె 
(పేమ నాపె (6 జేసేవంటా. బెన(గీనాపె 


మలసి నీతో నేను మాఃటలాడితినంటా 
చలము సాదించి నిన్ను జంకించీ నాపె 
నలిరే/గి నీవప్పటి నవ్వులు నవ్వితివంటా 
"పెలుచు(బంతములెల్లా( బెంచీ నాపె 


చేతులెత్తి నే నీకు సిగ్గున మొక్కితినంటా 
కాతరించి సారె నిన్ను. గసరీ నాపె 
ఆతుమెల్లా నీపు నాతో నట్లై చెప్పితివంటా 
యేతువలె త్తి వీమీ/ద యెమ్మెచూపీ నాపె 


యేకతాన నీతో నే నెనసివుందాననంటా 
యాీకడ నీవురమెక్కైె వింతలో నాపె 
చేకొని కూడితి విశ్పై (శ్రీవేంక కేశ్వర సీవు 
దాకొనె నలమేల్మంగ తానే యాపె 


177 


+ ఇంత ॥ 


| ఇంత ॥ 264 


॥;పలవి॥ 
డా 


॥ ఏమీ । 


జ ఏమి 


జ ఏమి ॥ 285 


178 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు [1146 గుండ(క్రియ 


ఇంక నేల తమకించే నిందుకు నేను 
నంకెలెలా6 దీరె. జనవరి నేను 


వాములుగా వలపులు వలసినవారి కిచ్చి 
నామొగము చూడంగానే నవ్వితి నేను 
చేముంచె వీచేంతలు చేరె నీవుద్దండములు 
యేమని వుత్తిరమిచ్చే నియ్యకొంటి నేను 


వుమ్మడి నీ వొక్కండవే వూరెల్లాం దిరిగివచ్చి 
నమ్మికె నీ వియ్య(గానే నవ్వితి నేను 
కమ్ముకొనె. జమటలు కానవచ్చె గుజుతులు 
కమ్మటి నిన్ననలేక కానిమ్మంటి నేను 


అన్నిటా జాణతనాల నాయములెల్లా( గర€గి 
నన్ను ని్టై.కూడంగాను నవ్వితీి నేమ 
విన్ను (శ్రీవేంక టేకుండ నే నలమేలుమంగను 
సన్నల( గలసి మోవి చవిగొంటి నేను 


మాళవి 
ఏమి తగవులు చెప్పే మింకొ 'మీకు 
ఆముకొన్నవలపుల కవియెల్లా దొడ్డ్లా 
గా ణం 


తల(పువిలుపలేవితమకము గలయట్లి- 
చెలి ని న్నెంత నేసినాల. జెల్లునయ్యా 
ళ్‌ 
బలిమి( ఐట్టుక విన్ను పడతులు చూడంగానే 
అలమో వెంగిలినేనే వదియీమి దొడ్డా 


॥ పల్లవి ॥ 
ణ్‌ 


౪ ఇంక్‌ ॥ 


ఇంక 


* ఇంక ౪ 266 


॥వలవి ॥ 
ళా 


జ ఏమీ ॥ 


శృంగార సంకీర్తనలు 


ఆయములు గర(గి కాయము మదించినసతి 
చేయిమీ( దె చెనక(గ జెల్లనయ్యా 
రా ళం 
దాయమువచ్చిన వేళ దాంచరానిచోట్ల 
యీయెడ గుజుతు నేసు టదియేమి దొడ్డా 


అందుక నీవుర మెక్కి నట్టియల మేలుమంగ 
చెంది నిన్నెంత గూడినా( జెల్లునయ్యా 
అందపుథశ్రీ వేంకటేశ అన్టై పాదాలు చాంచుక 
యెందుకునై నా నవ్వే దిదియేమి దొడ్డా 


దేసాళం 
తిట్టినా వెజన వెంతదిట్టతనమే 
గుట్టు విడిచితి వెంతగొంట వైతివే 


నావద్దనున్నపతితో నవ్వులు నవేేవు నీవు 
చేవదేర నీకెంత చెల్లుఐడే 
కావికన్నుల( నాతని గమ్మటి నాంట( జూచేవు 
తావికొని యెంతగబ్బితనమే నీది 


పొత్తుల మాయిద్దరికి పోరచి వెట్ల వచ్చేవు 
అల ౧ ల 
యిత్తల పీపెద్దరిక మెంతగలదే 
నత్తుగా. వైకొసరులు జాణతనాలూ నాడేవు 
కొత్తగా టోతర మింత కూడ బెట్టుకొంటివా 


నన్నిశ్టై కూడినవాని నయగారాల! బెష్ధేవు 
కన్నె వోయమ్మ యెంతగామిడి వే 
ఇన్నిటా (శ్రీవేంక పేశు నెలయించి చెనకేవు 
సన్నల చాయలనే సవతివైతివా 


170 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 267 


తిట్టి ॥ 
టి 


॥ తిటి ॥ 
టె 


4 శిట్లి॥ 26060 
లు 


180 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సామవరాళి 


వింటిమి కంటిమి నా6డే వీనుల! గన్నులను 
సొంటులు సోదించవద్దు జొబ్బిలీ( జెమటలు 


చొప్పులెత్తి పలుమారు. జూచితి నన్నియు నిశ్లై 
కప్పవద్దు నీచేంతలు కల్లలు గావు 
*వుప్పటించెనననేవు నిన్నూరక నే నేమనినా 
చెప్పవద్దు నీసుద్దులు చెల్లుబడులాయను 


బట్టబయట' ఐడెను పట్టితి మి మ్మిద్దరిని 
గుట్టు నేయ నింక వద్దు గురుతు లివే 
బెట్టుగా మోవి కెంపులు బేన్సెత్తి నే. జూపితి 
ముట్టవద్దు నన్ను నీవు మునివేళ్లు చాంచి 


దివ్వెవెలు(గుననే తేటపడె నీకూటమి 
నవ్వవద్దు నీ వంతేసి నయగారాల 
రవ్వగా (శ్రీవేంక'పేళ రతి విన్ను. చేసితిని 
దువ్వవద్దు నాకొప్పు దొరకె వేడుకలు 


సౌరాష్ట్రం 
సతులగబ్బితనాలే చవులు గావా 
ఇతవులే సుమ్మీ నీకు నెరవులు గావు 


మనసు సీపైంబెట్టి మాటల నెంతదూరినా 
చవపుగా( జేకొనుమీ చలము గాదు 
'పెనంగ నా పెచనుమొనలు నిన్ను నాటితే 
కినియకుమీ న్నీపెకేరడము గాదు 


1. ఉప్పటించెను+-అని +. అనేవు. 


॥ పల్లవి ॥ 
ఉం 


॥ వింటి ॥ 


జ వింటి॥ 


జ వింటి జ 200 


॥ పల్తవి ॥. 
ళం 


4సతు॥ 


శృంగార నంకీర్తవలు 


యెదుటనే నిలుచుండి యెంత నిన్ను. గొనరినా 
అది నీపై మేలు సుమ్మీ అలుక గాదు 
పెదవుల మాటాడ.గా పెనుందిట్లు వెళ్లి తే 
పదరకుమీ నీతో పంత మిది గోదు 


కడుసరసమాడుతా(. గరము నీపై6 జాంచితే 
విడువనిపొందుసుమ్మీ వెగటు గాదు 
అడరి (శ్రీవేంక కేశ అతివ. గూడి నవ్వితే 
వెడమాట లాడకుమీ వెంగె మిదిగాదు 


శుద్దవసంతం 
ఇటువంటికొత్తలు నే మెణ(గమమ్మ 
చిటుకుమనినంతనే చిమ్మి రే( గేవు 


మంచిమాఃటాడేపతిని మలసి తిప్టై ననేవు 
యెంచరానిరా/గతన మేల నేనేవే 
పొంచి పువ్వుల వేసితే బొప్పిగై మేననేవు 
నించి యాత€ డందుకేపో నివ్వెరగు నందెను 


పచ్చడము గప్పితేనే బలిమినేనె ననేవు' 
అచ్చలాన నీ వెంతగయ్యాళివే నేండు 
పచ్చిమోవి యాన6గాను పగసాదించీ ననేవు 
కచ్చుపెట్టి యివియెల్ల గామిడితనములా 


యేకతానకుం దీసితే యీడిచెను నిన్ననేవ 
పైకాని యెంతటినేరుపరివే నీవు 


న! 


॥వతు।! 270 


1పలవి ॥ 
ంం 


॥ ఇటు ॥ 


4 ఇటు ॥ 


యీకడ (శ్రీవేంక కేకు. డింతలోస ఎన్ను( గూడె 
మేకొని యిందుకే నేము మెచ్చితిమే నిన్నును 4 ఇటు ॥ 2 


182 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు [1147- కేదారగాళ 


అదియు నీభాగ్యము అవధరింతువుగాక 
వెదకివచ్చేటివారే వేగినంతాను 


కాతరించి నీమోము గం పే(జాలుంగాని 
చేతులు చాంచేవారే చెలులెల్లాను 
ఆతలనీతల సీవు అండకు వచ్చితే(జాలు 
యేతుల నవ్వేవారే యేడనై నాను 


మక్కువ నోరుదెరచి మాట నీ వాడి తే/జాలు 
గకన దిప్టేవారే కాంతిచెల్లాను 
చక్కనినీ వేసాటి సమ్మతించినా(ణాలు 
యిక్కువ లం పేవారే యెవ్వరై నాను 


వలపులు చల్లుచు నీవు వావులు చెప్పితేండాలు 
అలరి పెండ్లాడేవారే అంగనరెల్లా 
యెలమి శ్రీవేంక పేశ యిటు నన్ను( గహడిితివి 
రల 'సేమనేవారే యేకాలమైనాను 


మధ్యమావతి, 
పంటికి. దమకించే వేల పెస్టే వానలెల్లా 
నీటుతోనే వుండరాదా నిజమయ్యింగాని 


యిందరిలో రంతులేల యింటికి విచ్చేయరాదా 
చెంది నీతో నొఠమాబ చెప్పేంగాని 
విందువలె నాచేతివిి మందుకోరాదా 
కందువ మీ(దటిసుద్ది గనేవుగ్గావి 


॥ అది।। 


॥ అది ॥ 


॥ అవి ॥ 272 


॥పల్తవి॥ 
లా 


1 ఏ(టి॥ 


శృంగార సంకీర్తనలు 18) 


పొసివుండక పానుపువై( బవళించరాదా 
రాసికెక్క నీచిత్తము రప్పించేంగాని 
పోనరించి నామోవిపొత్తు గలయ.గరాదా 
ఆనల నీపనికి సహాయమయ్యేగాని 4 ఏ(టి ॥ 


పక్కన ని్దై సీపచ్చడము గప్పరాదా 
నిక్శ_ము నానేరుపులు నెరపే(గాని 
--౮ా ఆవేంకటేళ యెనసితి మిద్దరము 


చెక్కునొక్కనియ్యరాదా నేసవెళ్లు/గాని ॥ ఏంటి ॥ 278 
హిందోశవసంతం 
మాతోడిగొడ వేల మాపుదా€కౌను 
యేతులకు వెంటవచ్చే విది యేమోకాక ॥ పల్లవి ౪ 


సింగారించ(గానే ఆపెచేతికి లోనై, తివి 
వుంగరపువేలిగోరి కొరవై తివి 
కంగినతిట 3ల కణ(జమెతివి 
టి ౬ 
పంగెనమానిసి వింక పనికివచ్చేవా ॥ మాతో ॥ 


కమ్మటి నాపెమోవికి( గంచమవై తివి 
దొమ్మిచూపులబందెకు దొడ్డివైతివి 
పమ్మిననపవ్వుల కెల్లా పడిగమవై లివి 
వుమ్మడివా(.డవు సీప మన్నదా స్వతంత్రము ॥* మాతో 


కలికిరతుల కెల్లా గద్దెవు నీవై తివి 
వలపులపంట కెల్ల వామివైతివి 
బలిమి (శ్రీవేంక పేశ పెకొని న న్నేలితిని 
వలరాచకయ్యాన నీవంక వేసటున్నదా *మాళో ॥ 274 


184 


(శ్రీ కాళ్ల్షపాఠ అన్నమాచార్యుల 


ఛాయానాట 
ఇదివో నీపెద్దరిక మెంతని విన్నవించేము 
కదిసి కదిసి జాతిగవి వె తివి 


ఆపెకును నీకెకును ఆసలునీ విచ్చియిచ్చి 
చేపట్టి చేరవచ్చితే సిగ్గువడేవు 
కోపుల నిరువంకలా కొనగోళు మేననంటి 
యేపున నడిగితేను యెమ్మె చెప్పేవు 


యిద్దరినడుమ నీవు యేకతాన( ఐవ్వళించి 
వుద్దండాలు 'నేసితేను వొడ్డుకొనేవు 
చద్దికి వేడికి వారు చన్నులని న్నొాత్సితేను 
వొద్దిచెలులసాకిరు లూరకె పెన్టేవు 


భ్రీసతి' భూసతిని చేసూటి. గూడికూడి 
నేనసలు నీపై బెట్టితే చెలరేంగేవు 
ఆసలశశ్రీవేంక పేళ అందరుదేవుళ్ల తోడ 
తాసువలె( దుల(దూ(గి దయిలువా రేవు 


ఆహిరినాట 
ఏంటిదో నీమతకము యెొజగ నేమ 
నోటినీయానలకు వీనులు మూసీ. దాను 


యేశల(పు దెలినెనో యెచ్చుకుందు గలిగనో 
నాతో నీవు మాంటాడ6గ నవ్వీ వాపె 


॥పలవి॥ 


॥ ఇదిఃి 


॥$ఇది॥ 


*ఇదిణి 2705 


కొతరాన నీవు నాకు కడు(డుంబ్రగిందువడి యిఖై 


చేతులు చా(ంచంగొను పగ్గువడీ( దాను 
ఎ [ *భూవళియ” అని అర్థము కావచ్చు. 


జఏ(టీ! 


న 


శృంగార నంకీర్తనలు 


యేకడ, దెచ్చితినో యెందరి భ్రమయింతునో 
నాకు విడెమియ్య(గాము నవ్వీ నాపె 
జ్లోకకు నాసింగారాలు చూచి చూచి సారెకు 
దాకొని నీవు మెచ్చంగ తలవూంచీ( దాను 


యేపున నింతకుముందే యెవ్వతెం బెండ్లాడితీవో 
నాపై నేసవెట్టింగ నవ్వీ నాపె 
రాపుగ థ్రీవేంకపేళ రతి నన్ను( గూడితివి 
చాపలాన నింతలోనే సంతసించీ. దాను 


రేకు 1148 సామవరాళి 
ఆ(టది గూళయైతే నందేమి చెపే ప్పెము నేము 
వాటముగ "ఫవైన వద్దనవద్దా _ 


వూని యేకతాన సీవొద్ద నేం గాచుకుండంగా 
కొను కె(కళిలిచ్చి “తగిలీ గదిసి కాను 
మానక వీతో నేను మంతనములాడ.(గాను 
అనుక యెంగిలిమాట లాడనేల తాను 


పడథతినైై నే నీకు బాగాలందియ్య(గాను 
యెడ నాకుమడిచిచ్చీ యే(టికి. దాను 
జడిగొని వీతో నేను సరసములాడ(గాను 
కడగి పయ్యదకొంగు కప్పనేల తాను 


గద్దించి ఇంతలో నేను కా(గిలించుకుండ6గాను 
చద్దివేండివల పేల చల్లీ( దాను 


185 


1 ఏంటి ॥ 


4ఏ6టి ॥ 276 


॥ ఆంటి | 


4లఆ(ట | 


ఇద్దరము శ్రీవేంక పేళ పోందై (పొందై?) కూడంగాను 


బద్దులకునేల వొడ(బరచీ( దాను 


॥ ఆంటి ॥ 277 


186 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొడి 


ఒద్దు వొద్దు బాలు. జాలు నోపదయ్యా 
ఇద్దరికమకముల ని(క యెంతయౌనో ॥ పల్లవి ॥ 


కొమ్మ నీతో నవ్వ(గాను కొప్పున విరులు రాలె 
చిమ్ము(జూపులు చూడ(గం జెమరించెను 
నెమ్మి సాగిలిమొక్క(గా నిట్టూరుపులు రేం 
యెమ్మెల పొందునేసితే నిక నెంతయౌనో ఒద్దు ॥ 


సంగడి( గూచుండ(గాను జాజుకొన౬ బులకించె 
అంగవించి మాటాడ(గా నాయములంటె 
ముంగిట జెనక(గాను మోపులాయ వలపులు 
యెంగిలిమోవిపొ త్తుల నింక నెంతయౌనో ॥ ఒద్దు ॥ 


గక్కన6 గా(గిలించ(గా కడు( గర(గె మనసు 
చెక్కునొక్కంగా సిగ్గులు చిమ్మి రే(గెసు 
మక్కువ శ్రీవేంక పేళ మానిని. గూ6డితి విజై 
ఇక్కువలెల్ల నంట(గా ని(ఠక నెంతయౌనో -॥ఒద్దు 1 2708 


బౌళి 


ఎవ్వరు నిన్నాడుకొనే రేది వెంగె మిందులోన 
రవ్వగా మొక్క6గరాదా రచ్చలోన నీకును ॥1 పల్లవి ॥ 


తగవరివౌదువు తప్పు నీయందేమిలేదు 
నగరాదా వూరకె నాలోనను 
వెగటు నీ కెక్కడిది వెరపు నీ కి.కనేల 
మొగము చూడరాదా ముంచి నాకు నేడు 4 ఎవ్వ ॥ 


శృంగార సంకీ ర్తనలు 187 


పంతగా(డ వొదువు బాసనేసితే మీరవు 
సంతోసించ€6గరాదా సారెసారెకు 
వింతవా రిందులో వేరీ; వేడుకచుట్టారే నీకు 
మంతనమాడుకోరాదా మాలో మేము 11 ఎవ్వ 11 


దయగలవాండవు తగ్గుముగ్గు లెరలగవు 
(ప్రియము చెప్ప/గరాదా పెన.గి నీకు 
నియతి (శ్రీవేంక 'పేళ నీవు నన్ను నేలితివి 


నయము చూప(గరాదా నంటునేసి నీకు ॥ ఎవ్వ ॥ 270 
దేసాళం 
ఏ(టికి. జేనేవు నాతో నింకా గుట్టు 
యీటువెట్టి సతులకు నిదె చాలౌంజుమ్మీ ॥ పల్లవి ॥ 


అన్నువచెమటలతో నలసి నీవు రాంగాను 
నిన్ను జూచి నామనసు నీరాయను 
యిన్నిటా నానతీవయ్య యొవ్వతె నీ కింత నేనె 
పన్ని వాదువెట్టుకొని పచరించే నావెను ॥ ఏంటి ॥ 


వింతివింతనీమేనివెడ వెడగురుతులు 
కొంతగొంత వొడగని కోపమాయను 
పంతగ త్తె యెవ్వతె యీపాట్ల (బెటెను నిన్ను 
అవ్లాన్‌ ళం బ్‌ 
రంతుల నందరిలోన రచ్చవే నేను 1ఏ(టి॥ 


కందువకు వచ్చి నన్ను గాగిలించి కూడ6గాను 
విందులనీనేర్పులకు వెరగాయను 
అందపు(శ్రీ వేంక కేళ అవ్వల నెవ్వతె నేర్చె - 
చందము'నేసుక నేను సారె మెచ్చే నాపెను ॥4ఏంటి॥ 280 


188 


థ్రీ కాళ్లపాఠ అన్నమాచార్యుల 


బౌళి 
అందుకేమి దోనమా అటువంటివా(డవా 
నిందలేనినీమీ(౧ద వించవద్దా 'మోవాము 1పలవి॥ 


తగవు నీవు చెప్ప(గా తప్పు లందు లేకుండ/గా 
నగరాదా నీతోను నయముగాను 
మొగము నీవు చూడగ మొక్కులు చేత మండంగ 
చిగురుంబెదవులెత్తి చెప్పరాదా [పియము ॥ అందు ॥ 


కప్పురము నీ వియ్యంగా కాయమెల్ల( జల్లంగాంగా 
మప్పిరి మెచ్చ(గవద్దా ముందు ముందే 
కొప్పు నీవు దువ్వ(గాను కొంగు చేత( బట్ట(గాను 
నెప్పున సిగ్గులు నీపై నించరాదా నాకును ॥ అందు ॥ 


విడెము చేతికియ్య(గా వేడుకం గాంగిలించంగా 
కూడవద్దా నిన్ను నేను కొఅతదీర 
జోడై సీ వుండంగాను చొక్క6గా శ్రీవేంక పేళ 


వూడిగాలు నేసి వొద్దనుండరాదా ఇ౯కను ॥ అందు ॥ 98! 
లలిత 
నీ వేమి నేతుపు నీవొళ్లి కల్లగాదు 
వావులు మోవితేనె నవ్వ(గ( జూతురు ॥ పల్లవి ॥ 


వేస వెట్టి లచ్చిమమ్మ చెంగటనే వుండంగ్గాను 
ఆసపడే వెవ్వరికో అప్పటి నీవు 
యీటులేనిపిరులెల్లా వింటిలోనే వుండంగాను 
కాను వీది. బడియుంకే కె కొని యెతుదురు ॥ నీవే! 


శృంగార సంకీర్తనలు 


వింతగా భూసతి సీవీ(పుననే వుండ6గాను 
'చింతించే వెవ్వరినోయి సిగ్గువడక 
దొంతింబెట్టి రుచులెల్లా దొరకి తమకుండినా 
చింతకాయ గను(గొంపే చేరి నోరూరుదురు 


సింగారపు(దొళశకమ్మ శిరసు పై నుండ!6(గాను 
ముంగిట నెవ్వరికోయి మోహించేవు 
ఇంగితాన శ్రీవేంక సే ఉళ నన్ను( గూదడీతివి 
అంగడి బేరాల కొసరడుగక మానరు 


రేకు 1140 ఖభెరవి 
ఇంత చాలదా నికు యేమే.నమ6 “ఎలములు 


పం౦ంకగాంయు తానిటా ఒతిిరే. జాలును 
జైలు 


ర ను! ఎట్టి 
విలయవ(గినీల తన్ను బిగిసిత6 దిటింల 
రిలండుగా మాకు( దానే 5లకాలము 
ను 


చలివాణ వేంఎటి వె (పె సవాాప్‌కొె మ్మువత 


లఅతటిచెంలలో శొరరిపు.డానను 


మునుకాన తన మ. | 


మొగము చూడనేలరా ముగి తే చివించనేలఐ 
ము 
ఎగటడి రూడె(గా తా న్యూచె నన్ను 


189 


॥నీవే॥ 


॥నీవే॥ 282 


1ష(త ॥ 


| ౩౦034 


జిగి శ్రీవేంక పేక ము((ముఎ?)జేతికంక ణఅమువలె 


తనగు(ంబటపుదేవులదండశడే అందానను 
/ నై 
ఈ 21-౯15 


1 3౦త ॥ 288 


190 ఫీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వమధాభి 
సీకే తెలును నిది నేమేమి విన్నవించేము 
చేకొన్నరమణీమతి చిక్కు దీర్పనయ్యా 11 పల్లవి ॥1 


మచ్చతములేనసతి మాటలెన్ని యాడినాను 
విచ్చనవిడిరతికి వెంగెము గాదు 
అచ్చపుమోహాన నింతి ఆయమెంత తా.కించినా 
మచ్చికె పెరుగు(గాని మటి నొప్పిలేదు ॥నీకే ॥ 


కె వళశమయ్యినకాంత కాంకలెన్ని చల్లినాను 
వేవేలై మతికిని వెట్టదోంచదు 
నేవ నేనేయట్టిచెలి సిగ్గులెంత రేంచినాను 
మూవంకలపొందులకు మొగచా_టె వుండదు 4నసీకే ॥ 


నేస వెట్టినమగువ సిగ్గున నెంతమీరినా 
వీసమంతా( గా(గిటికి వేస టేది 
ఆవలశ్రీ వేంక పేళ అంగన నిజ్లై కూడితి 
వాసితోడిసరసము వడి(బడదు ॥నీతే॥ 284 


కుర((రం7)జి 
సంగతి యెజ(గవద్దా జాణకౌ6డవు 
ఆంగడి వేతురా మూవ మాసోదకా(డవు ॥ పల్లవి ॥ 


చెక్కు చేత నిడూని సిగున నవ్వేచెలి, 
బక్కన నేల పస్లేపు పంత గా(డవు 
రై ఒవ్‌ =, 
చిక్కనిచెమటతోడ చతు వత్తి మొక్కేయాపె- 
నిక్కువ లంబుదురా  యింతవా(డవు 4సంగ। 


శృంగార సంకీర్తనలు 101 


అడరి తెరమాంటున నానలువెక్టేఇంతి6 
దొడికి పట్టుదురా దొరవా(6డవు 
వొడ(బాటు మాటల నే వొద్దనే లోనై వుండంగా 
పుడుకుదురా చన్నులు బూములేలేవా.డవు సంగ ॥. 


అంగవించి నీనేత కడ్డమాడనిసతిని 
యెంగిలినేతురా మోఏి ఇంపువాండవు 
రంగుగ (శ్రీవేంక కేళ రతి నెనసి చొక్కించి 


పంగింతురా యింతలోనే బలువా(డవు సంగ ॥ 285 
సాళంగనాట 
ఊరకుండు చాలు(జాలు వొరలోన. బెట్టు మి€5క 
1! సారపునీవినయాలు సతములయ్యినా ॥ పల్లవి ౫ 


పయ్యదేల పుడికేవు పంతములేల ఇచ్చేవు 
తియ్యనినీమాటలెల్ల 6 'దెలిసె నాకు 
చెయ్యార నీవు నాకు నేసినబాసలే చాలు 1 
వెయ్యయినా నీవినయాలు వీనులంబట్టీనా ॥ ఊర ॥ 


కన్నులనేల మొక్కేేవు కడునేల నవ్వేవు 
తిన్ననివల'పెల్లా€ దెలినె నాకు 
చిన్ననాండు నామీంద నేసవెట్టినదే చాలు 
యెన్నెనా వొడంబాటు లిశవయ్యినా ॥ ఊర ॥ 


దిలిమేల నేనేశ పెకొని యేల మెచ్చేవు 
తిలకించ సీమేలు తెలినె నాకు 
యెలమి (శ్రీవేంక పళ యిక్లై నన్ను( గూడితివి 
అలరి యెం(యెంకైనా నీపై యాసమానీనా ॥ ఊర ॥286 





1 పీ సారపు వినయాలు అనుట సహజము. 


192 భ్రీళాళ్లపాక అన్నమాచార్యుల 


॥ శే __ సింధురామ[క్రియ 
ఊరివారి. జూచి చూచి వూరకే నోరూరనేల 
ఆరీతి నీకెందుకై. నా ఆసవడనే(టికి 


కన్నులెంత గనమైనా( గాంతకే చక్కందనము 
చన్నులెంత గనమైనా సాగు బలిమి 
యెన్నుకొంటా సారెసారె నేల యే(కరేవు నీవు 
విన్ను నీవెంచుకోరాదా నీకేల యీగొడవ 


నెటీ( దురుమె((మెంబత్రెనా నెల(తకే సింగారము 
పిజు( దెంతబటువైనా పెద్దటీక మే 
పఅచ్నై పొగడ వీపు ఐట్టువాండవా యేమి 
గులుతు వెట్టుకొనరాదా కొంచపడనే6టికి 


మొగ మెంత మెజటు(గ్రైనా ముద్దుగారు. జలియకు 
నగవెంత గలిగినా నయమై తోంచు 
వెగటుదీర (శ్రీవేంక పేశ కూడితివి 
మగువనే మెచ్చరాదా మచ్చికలే నిండును 


నాదరామ్మక్రియ 


ఎందువోయీ. దాను యేల మానే నేను 
సందడి వేండికాంకలు చల్లారనీవే 


తమి యెంత రేంగినాను తగులదూ. బొందులు 
తెమలి పొద్దులు వుచ్చితే నేమాయనే 
చెమ టెంతపుట్టి నాను చిగిరించు వలపులు 
సముకాన సరసము సాము నేయ నియ్యవే 


1 పలవి॥ 
వ. 


1 ఉిశరి ॥ 


౪ ఊరి |; 


॥ఊరి॥ 207 


॥1 పల్లవి ॥ 


॥ ఎందు ॥ 


శృంగార సంకీర్తనలు 10) 
నగవెంత గలిగినా ననుపులు నతమౌొను 
యెగసక్కేన నుండితే నేమాయనే 
తగొవెంత నడపినా తరితీపొ. బనులెల్లా 


మొగ మెదుటనే కొంత మొక్క_లాడనీవే ౪ ఎందు ॥ 


భావమెంత చిక్కినాను పరవశములు మించు 
శావుల మనోరథాలు తలంచనీవే 
యీ వేళ (శ్రీవేంక కేకు, డిళై నన్ను. గూడీనాండు 
వేనేలుప్రియములు వెదచల్లనీవే ॥ ఎందు జ 288 


రేకు 1150 కుంతలవరాళి 


ఇందా(€కొ నామంకుబుది ఇటుండెను 
అ ౧౫ 


కందువకు రాఃగాను కడమెల్లా( దీరెను ॥ పల్లవి ॥ 


మక్కళించి మక్కళించి మాటలు నీ వాండంగాను 
గక్కన నామననెల్లః గరంగె నిదె 
చెక్కులు నొక్కినొక్కి. చేరి వీవే వేండుకోంగా 


ఇక్కువ 'నెలవినవ్వు లిదె వచ్చెను ॥ ఇందా(6 1 


చనవు నేసుక నీవు సారెసారె. బెనంగ(గా 


తనివిదీరనియట్టితగులాయను 
కొనబు(జూప్పులు చిమ్మి కొద్చికొచ్చి చూడ/(గాను 


వెనకముమపురెల్ల వింతలాయను ౧ ఇందా( ॥ 
కౌగిలించి కౌగిలించి కమ్మటి నీవు గూడంగా 
చూ(గివమోవి సదమదమాయను 
యేంగి వచ్చి పెండ్రాడితి విదివో (శ్రీవేంక పేశ 
శా 
* ఇందా(॥ 289 


వీ(గవిసిగుబు వెల విరులాయను 
13 శ. త్‌ 


1014 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 


పొద్దువోనివాండవు బొంకేవుగాక 
వుద్దండపునీగుణాలు వొద్దికలయ్య్యినా ॥ పలవి॥ 


మొగమెంత చూచినాను మొక్కులెన్ని మొక్కినాను 
చిగిరించినవలపు చేంగలెక్కీనా 
నగవెంత నగినాను నయమెంత చూపినాను 
పొగరులనీమాటలు పొస6గివుండీనా ॥1 పొద్దు॥ 


తీపు లెంతవుట్టించినా తిద్దీని(తిద్దని?;)వంకలాడినా 
పూపనియాసలు నేండు పుల్లటొరలా 
వోపి యంతవోరిచినా వూడిగ మెంత నేసినా 
నీపఅచు(జే(తలు నేండు చక్కనవునా ॥ పొద్దు ॥ 


మననెంత గరంచినాను మచ్చికెంత రే(చినాను 
'పెనం(నగొన్నరతు లి(క బీరుపోయీనా 
ననిచి (శ్రీవేంక కేళ నన్ను ని కూడితివి 

లు 


వినవయ్య సీమన్నన వేరొకటయ్యినా ॥ పొదు 200 
౧ 
రామ్మకియ 
నావంటిసతులే నన్ను మెత్తుకు 
భావించ నీకే నేను బా(తిగా.(గాని ॥ పల్లవి ॥ 


చిన్నదాననైనా నీ చిత్తము రా నేవ నేతు 
నన్ను నే పొగడుకొన నాయము గాదు 
వున్నతినీచే/తలకు వోరుతు నెంతేసికైనా 
యెగ్నిక నీతో నేను యీడు.గాని ॥నావం॥ 


శృంగార పంకీర్తనయి 


105 
కడుగర్వివైనా సీతలా లోను 
బడిబఐడి విన్నవి ఎం దొడిగాదు 
యెడయక యిచ్చకాన రెప్పుడూ నీవద్ల నుందు 
0౧ 
ముడిమా(టలను సీపె మోపుగటగాని స్‌ 4నావం ॥ 
మూ రు 
పట్టపుదేవినై నా సీపలుకులోనె నడతు 
దట్‌ంచి సీ ఎచ్చరించ, చగవుగాము 
ళు 
యిమై (శ్రీదేంక కేళ యెనసితి నిట్లు నిన్ను 
లు ౧౧ 


ఆఅటకితనాన నే నాజడిెేేయ?గాని 
యర 





॥ నావం ॥ 20! 


ముఖారి 
తనకు నాకు. జోవునా తానేల పదరీనే 
నన. పుల కెల్లాను నవ్వే గురిగాదా 
అలిగి నేనూ6 దాను నాడా నీడా నుండినాను 
తలపోంతలకు గురి తానే కాండా 
యెలమి నాడకు నన్ను నేల పిలువనంపీనే 
మలసి తాః జెప్పెంపినమాటే గురిగాదా ॥తన॥ 
పంతముతో తాను నేను పలుమారు బిగిసిశా 
అంతరంగములో గురి ఆసెలే కావా 
వంతదిర నింతలోనే వాకిటికేల వచ్చీనే 
యె.(యెం7)క్రైనా మేనరిక మీదే గురిగాదా 
మంచవటపై సిగ్గులను మారుమోములై యుండినా 
పొంచి రతులకు గురి భోగమే కాదా 
అంచెల శ్రీవేంక కేకు. డళ్లై నిన్ను. గూడె నిదె 
మంచితనము[ద్రలకు మోవే గురిగాదా 


॥తన 


॥౪తన॥ 292 
 శ్రేగిళబగుస్థంమట చియమెక్కినందున నే నూహించివవి, 











1080 ఛ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల . 


గౌళ 
నేము బుద్దులు చెప్పేమా నెల(తకును 
దీమసము నీవలనే తేటతెలమాయను ॥ పల్లవి ॥ 


చెప్పరానిమాట లేమిచెప్పితివో అపెతోడ 
ముప్పిరిసిగ్గుణతోడ మోము వంచెను 
తప్పకుండా నేడ నేడ6 దాంకించితివో గోరు 
'రెప్పలెత్తి చూది మేలు రే(చుకొనెను ॥ నేము ॥ 


నవ్వరాని నవ్వులేమి నవ్వితివో ఆపెతోడ 
దువ్వటపుపయ్యద మీఃదు(ద?) బిగించెను 
రవ్వ నెంత వూడిగాలు రతిః దేయించితివో 
పువ్వులచెండున నిన్ను6 బూంచి వేనెను ॥ నేము ॥ 


'నేయరానినేంత యేమి నేసితివో ఆపెను 
కాయము బిగించి నిన్ను6 గా(గిలించెను 
యీయెడ (శ్రీవేంక కేశ యెంతగా మన్నించితివో 
చాయల సన్నల మొక్కి. సంతోసించెను ॥ నేము ॥ 20 


సౌరాష్ట్రం 
ల 
మారుకొనేదాననా మచ్చరించి నీతోను 
కోరికలే పచరించి కూడుకుందు(గాక ॥ పల్లవి ॥ 


పంతమాడ6(గలమా పలుమారు నీతోడ 
చెంతం(వియవూదేనోటిచెలులము 
రంతుల నీవి(క నెంతరాజసము చూపినాను 
ఆంఠయు నే నిచ్చగించి అలరుదుంగాక ॥మారు॥ 





... క్రేగీఠం గలవి చిలముదినుటచే నే నూహించినవి. 


శృంగార సంకీర్తనలు 107 


కొసర6గంగలమా కాంగువ ప్లేనీతోను 
వెస నూడిగాలు నేనేవెలందులము 
పసలుగా నీవెంత బలుములు చూపినాను 
పొస(ంగ 'నీకే లోనై పొందేదానంగాక ॥ మారు ॥ 


సిగ్గువడ(గలమా చెనకేటినీతోను 
వొగ్గి నీరతుల కెల్ల వోపుదు(గాక 
కగ్గక (శ్రీవేంక కేశ కడు మందెమేళమైన 
నిగ్గుల నిన్నే పొగడి నిండుకుందు(గాక ॥మారు ॥ 201 


1151 నుండి 1100 వరకు గల (10) రేకులు లేవు. 


శేకు 1161 నారాయ్రణి 
తనతోడి యీడ్రువెట్టి తానేల మమ్ము( చడవీ 
ఘను(డై తే బూములేల. గ్‌ ర్త గానీవే . ॥1 పల్లవి ॥ 


తాలిమెంతగలిగినా తానే బతుకసీవే 
ఆలరికాంతల కెల్లా నవి వచ్చీనా 
చాలా నవ్వితేను ఆజాణతనము( దనదే 
మేలిమితనగుణాలు మెలు(తల కుండునా తన ॥ 


యింతుల కిచ్చకు( డై తే యీప్పుణ్యము( దనదే 
బంతినున్నవారి కెల్ల( బట్టుపడీనా 
యెంత తా బంతమిచ్చినా ఇదియూ! దనకే వన్నె 
వంతులు మాకు నడప వసగాదుగాక తన ః॥ 


యెందరిరొచ్చుకోర్చినా యీ కీరితి దనదే 
అందరికి. దనవలె నలవడీనా 
యిందరిలో శ్రీవేంక పే, డిళ్సై నన్ను6 గూడె 
విందు[లయీమోహానకు వెల వున్నదా *తన ॥ 285 


శ్రీగీకలు గలచోట్లు "చియముదినుటచే నే నూహించివవి. 


108. ._ ్రీ శాళ్ళపాక అన్నమాచార్యుల 


దేశాక్షి 
ఇదివో నీఛాగ్యము యేమని ఇప్పంగవచ్చు. 
పొదలుసరనముల పోగులాయ(గదరా ॥ పల్లవి ॥ 
పుప్పతిల్లు/గుచముల నూందిపట్టి అసె నీతో 
జేప్పంగలమాటలెల్లా( జెప్పంగాను 
న్‌. 
చిప్పిలేవు చెమటల. జెలియకాగిరే నీకు 
కుప్పళించి మంచికేళాకూళి ఆయ;:గదరా ॥ఇది,, 
బాగాలిచ్చి సారెసారె పైతరవై అపె నిన్ను 
వూ. రా 
'వేగనంతా గోరనంటి వే(డుకోంగాను 
యీగతి( బులకించేవు యీ పెతోడిసరసమే 
జాగులేనిపువ్వులవసంత మాయ॥గదరా ॥ ఇది॥ 
చిగురునీమోవి యాని చేరి యాసె మొక్క(గాను 


నగుతా (శ్రీవేంక పేళ నన్నేలితివి 
రగ న్‌ విద్దరితోడ( దమకించి పెనంగేవు 


తగిలి రతులు న్రీచే తాసులాయ(గదరా ఇది! 28 
పొడి 
ఇంతి యిదె నీవిదె యింక నెన్నడు 
సంతసాలు రేంచకుంటే చవు లేడ నున్నవి ॥ పల్లవి ॥ 


అలిగి మాంటాడనట్టిఅతివను నేరుపున 
పలికించకుం పేను పంతములేవి 
చలపట్టిన ' గొం-పెత( జక్క నవ్వించకుం పేను 
తలకొన్ననీజాణతన మేమి వున్నది ॥ ఇంక ॥ 


శ్రీగితలు గలవి చిలుమూరినందుడ వే నూసొంచినవి.. 
1. కొంటపె-[త. కొంచెతనము గలదికావచ్చు. 


శృంగార సంకీర్తనలు 


చెక్కులో. జింతించేయాపె6 జెలరే(గించి సారెకు 


చక్క6గా నవ్వించకుం మే( జనవులేవి 
మొక్కలాన రతులకు మొగియకవున్నయాపె 


మొమ్కం6 జేస్తుకొనకుం పే మోహ మేమ వున్నది 


“తలుచెప్పిననతిచే కౌంగిలింపింయకొనకుం పే 
యితవు (శ్రీవేంక పే? యేమున్నది 


తతిగొని నిన్ను6 గలసి తమకించేయా కెనిండుఎ 


వ్రత మీడేరుచకుం టే వాడికేమి వున్నది 


వరాళి 
చవిగావు నీవెంత సటలు చేసినాను | 
తవిలి లోకులు సీకు. దప్పు లేదనేరా 
యెన్నియానలు వెట్టుక యెంత వొడ(బరచినా 
వెన్న నీవు దొంగిలవా వెనకకును 
నన్ను6 జూచి నీవెన్నేసి నవ్వులు నవ్వినాను 
నిన్నును నీసుద్దులును నే నెజంగనా 


అందరు జూ6డ6గా నీవు ఆచారాలు 'నేసినాను 
చెంది చీ(కటితప్పులు నేయవా నీవు 
యిందులోనే నాయెడకు యిచ్చక మేమినేసినా 
అందుకొని విన్ను వెంగెమాడక వీ/గుదునా 

మనసిచ్చి నీవెంత మక్కువ నాకు. జేసినా 
తనివోక ముట్టవా పదారువేలను 
ఘను(డ (శ్రీవేంకకేళ కలసితి విటు నన్ను 
చనవున నీరతుల చలము విడుతునా 


శ్రీగితగలవి చిలుమూరినందున నే నూపాంచినవి. 


100 


॥ ఇంతి ॥ 


॥ ఇంతి ॥ 20? 


॥ పల్రవి॥ 
ఖ్ర్‌ల్ని, 


॥ చవి ॥ 


॥ చవి ॥ 


॥1చవి॥ 296 


200 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రామ(క్రియ 
చూడరమ్మ యీతనిసుద్దులెల్ల నిట్లానే 
మ న. 
వేడుకమా(టలకెల్ల వెస గారాలెక్కవా ॥ పల్తవి॥ 
ఉం శ్‌ 


నగనేరిచినచోట నగితే నమరుంగాక 
జగడగానితోడ సరసమేలా 
మొగము నేం జూచికేను మొక్కలానం దిట్టవచ్చీ 
యెగస క్కెపుచన్నుల కి(5క వాండ్రెక(క్క?)వా ॥ చూడ; 


ఆసలుచల్లేవోట నప్రే కొసరుటగాక 

మాసటీనితోఢడ మారుమలయనేల 
బాసగలవా(డవం పే పెపె నే వొటుపెటీ 
న యా. అట 


యీసున చిగురుగోళ్ళ కిక చేంగలెక్కవా ॥చూడ ॥ 


సులభమయినచోట సూటిపడు(€గాక మేలు 
చలపాదివానితోడ సణంగుబేల 
యెలమి (శ్రీవేంక కేశు. డింపుతోడ నన్ను. గూడె 
యెలయింపుమోవులకు ని(క( గెంప్పలెక్కవా ॥ చూడ ॥ లలి) 


హిందోళం 


వేమారు నెంతలేదు వెలుమజోలి 
నేము నీవలెనే కూర్మి నెరపేము గాక ॥ పల్లవి ॥ 


నీకు నాతవిమా(టలు నీలోనే తెలుసునే 
మాకేమి చెప్పేవు మాపుదా(కాను 
దాకొని మీవద్ద నేము తగవులు దిద్దేమా 
' జోకల మీవోపికలు చూచే మింతేకాక ౪ వేమా! 


శృంగార సంకీర్తనలు 201 


మీయిద్దరిచే(తలు మీపమీకే అందాలే 
చాయలేల అడిగేరే సారె మమ్మును 
యేమనేము నేము మిమ్ము నెటువఠె నడచినా 
బూమిలో మీనేరుపులే పొగడేముగాక ॥ వేమా ॥ 


మచ్చికలమీనవ్వులు మాకెల్లా6 'దెలుసునా 
చెచ్చెర మీకే ఇవి నెలవుగాక 
యిచ్చకమై (శ్రీవేంక కేకు. డేలె నన్ను ;సీవు 


ముచ్చటలాడితే మీకు మొక్కేముగాక ॥ వేమా ॥ 8000 
రేక 1162 ఆందోళి 
ఇందుకు(గా నెవ్వరును యెగ్గులంచరు 
సందుకొని ఆపెనేల సాదించేవు నీవు ॥ పల్లవి ॥ 


వాడీకగలచోటను వలచి వొకరొకరు 
ఆడరానిమాటలై నా నాడుచుందురు 
వూడి గము సేనేవారు వూపివాసు లెంచరు 
జోడై తమమేనులు సోంకింతురు ॥ ఇందు ॥ 


సరసమాడే వేళ సమ్మతించి తమలోన 
సరుగ మందెమేళాన జంకింతురు 
వరుస విడెమిచ్చేవారు వింత వేయరు' 
అరిది. దమచేతుల నంటింతురు ॥ ఇందు ॥ 


రతి. గలనేయప్పుడు రాఎసము విడువరు 
తతి గూడ దమలోన6. దమకింతురు 
యితవై క! ఇంతి సనీవూ( గూడితిరి 
చతురుతె నపహారు సత మే చింతింతురు ॥ ఇందు ॥ 801 


0? శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగం 
సనీయంత నెజంగపవు నే(టిదాకాను 
మాయతెల్లా నీకు నేమగువ నేరిపెరా ౫” పల్ల వి॥ 


పలుమారు నవ్వుమని సడ(నుల దిట్టుమని 
చెల(గి యవ్వతె బుర్రిచెప్పెరా నీకు 
లి 
చలము సాదించుమని సెటలెల్లా( జేయుమని 
నిలుకడగా నెంతనేరిపెరా నీకు *నీయం ॥ 


వొద్దనే కూచుండుమని వొడివట్టి తియ్యుమని 
తిద్ది యెవ్వతె టోదించెరా నీకు 
కొద్దిమీ5 వుండుమని గుజలుతులు నేయుమని 
గద్దరితన మేగతిః గటైరా నీకు ॥ నవీయం ॥ 


పంతగా(డవు గమ్ముని పైపై నిచ్చలాడుమని 
కాంత యెవ్వతె సట్టముగశ్లైరా నీకు 
జ్‌ శా 
యింతలో (శ్రీవేంక పేశ యిటు నన్ను( గూడితివి 


బంతినే యీగుణ మెట్టు పట్టించెరా నీకు 1 నీయం ॥ 00? 
పాడి 
సీయంత నెణ(గకున్న నేనై నాం జెప్పే సీకు 
పాయపృవా€డవు గాన పరాశెంతో నీకు 1 పల్ల వి॥ 


కిరంగిజారినయట్లిక స్తురిబొట్లు చెలికి 
ఏ ౨ లు 
సరుగ దిద్దుతాను ముచ్చటలాదేవు 
సరి. జెణుంగువట్టుక సతులెందరో వున్నారు 
పరగ వారి. జూడవు పరాకెంతో నీకు ॥ నీయం ॥ 


శృంగార సంకీర్తనలు 208 


యెక్కువై తడ(బడినఇంతిక 6 ఠమాలికలు 
చిక్కులు దీసుకొంటాను చిత్తగించేవు 
మొక్కులు నీకు మొక్కుతా ముందరనున్నా రెందరో 
ఫ(ప?ి క్కనవారి. జూడవు పరాకెంతో నీకు ॥ నీయ్‌ం ॥ 


ఒఎతి6 గా(గిటం గూడి సురటి విసరుకొంటా 
వుదుతై (శ్రీవేంకటేశ వున్నాండవు 
పదిమారులును నీక ౬ బాదాలు విసికేవారి- 


పదనుకాంకత చూడవు పరాశెంతో నీకు ॥సనీయం ॥ 808 
లలిత 
సేగూ మీవంటిడాననే నేరమి నాకు నెదే 
తానకమె యూననినే తడవరాదా 1 పలవి॥ 
6... లి 


కనివాయ దివములు ఏనతిపాళ్లకు వచ్చు 

వలపు పాలు వెంగ. చు? వా యేమి 

నలువంక. జెలులెల్ల న్న “ప్పటించేరే 

కౌలందిమీర(గం బతి; గెసటంా నా 1 నేగూ॥ 
(పియురాండ్ల కు "నేసలు పెండి పే: ౬ బెట్టినట్టు 

వయసు *వంచిసెట్టంగవచ్చుగా యేమి 

నయమెం౭గక మీరు నన్నేల గోరి వేనేరే 

నయవుట్ట నాతని, ద-మబ౯ా * చేసూ 


అడియాలపటగా6ంగిట నొత, జీందకికి. వోలు 
వడి రూపు పంచిపెట్టంగవచ్చునా ర 
ఏమముడి నన్ను: గూడె (శ్సీవేంకచేశ్యరు. 
వడిదిడీ మీరు స-కా॥ బై వానరాడా న 


లం ఆ! పంచి పెట్లంగ, 


204 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తోండి 
రాంగదే యెక్కడిసుద్ది రమణుండున్నాడకు 
పా(గినవోవరిలోన6 దివళించున్నాడు 


తెరమజంగు దియ్యంగా తీపులాయ వలపు 
సరసములాడ(గానే చవులాయ మా(టలు 
తరితీపు శాయ(గానే తమకము రేంగెను 
యెరపు నేసుకవుం పే నెడలౌను పొందులు 


యెడమాంట లాడంగానే యియ్యకోలాయ. బనులు 


తొడింబడ నవ్వగానే దొరకెం గూటములు 
సొడివట్టి తియ్యంగాన. 7 శ్లైల్లాం డెమరించె 
న. ౧౧౧ 


జడిసి పూర కేవుంటే చప్పనౌను వాపులు 


యిచ్చకము శాయ(గానే యింపులు మిక్కి_లింగల్లు 


తచ్చి తచ్చి పెన(గితే తగులాయపౌను 
అచ్చపుథశ్రీవేంక పేకు. డప్పుడే కూడె నిన్ను 


॥పలవి | 
దా 


॥1ర6గ॥ 


॥ రా(€గ ॥ 


మెచ్చి మెచ్చి పొందకున్న మీరు( జుట్టరికము ॥రాంగ॥ 000 


దేసి 
నీవు సామాన్యు(డవా నీగుట్లు నే నెజ(గనా 
వావులెంత చెప్పినాను వలచేవా 


కలయ(గ నీకు. ఐని గలుగ(గానే కొక 
బలిమి సేసితే నీవు పలికేవా 
నెలకొన్నతమకము నీకు. గలుగగా6 గాక 
పిలిపించితే నీవు పియాన వచ్చేవా 


॥ నీవు! 


శృంగార నంకీర్తనలు . 206 


చేకొని నీవుల్లాసము నెలవి వెళ్లంగాం గాక 
నాకు వలెనంకే నీవు నవ్వేవా 
కైకొనంగా నీకు నాపై కాంక్ష గలుగంగాం గాక 
ఆపనే మడిచియ్య(గా నందుకొనేవా ॥ నీవు ॥ 


యింతటాను నీవు నన్ను యేలుకొన(గా( గాక 
మంతన మెంతాడినాను మనసిచ్చేవా 
యింతులలో శ్రీవేంక పేళ న న్నేలితివి 


పంతము నేనాడితేను పరాకునేనేవా 4 నీవు ॥ 806 
రేకు 11608 పళశవంజరం 
ఏమని వలపు చెసే ప్ప నెవరూ నే మెటింగేరు. 
నేమపునీగుణాలకు నీవే సాకి 1 పల్లవి ॥ 


వొనర నీపై బత్తి వొరులకు. జెప్పరాదు 
మనసులోపలనున్నమరు(డే సాక్షి 
నిను(బాసి విరహాన నే నిందా(కొ నున్నందుకు 
నినుపులయిననానిట్టూర్పు లే సాక్షీ ౪ ఏమ | 


నెక్కొన్ననాకోరికలు నీతో వాకుచ్చరాదు 
దిక్కులను మొక్కుకొన్నదేవరే సాక్షి 
చొక్కపునాచూపులసూటి నీపై నున్నందుకు 
పక్కన నేమండేటిభావమే సాక్షి 4 ఏమ ॥ 


బాసతోడ నీకాంగిట బాయలేకవున్నందుకు 
రాసి కెక్కి నట్టినారతియే సాక్షీ 
వేసవెట్టి యేలితివి శీ వేంక పేస్వర నన్ను 


అసుడ్దురి కెల్లా మనఆయములే సాతీ * ఏమ ॥ 007 
“(121-౯16 


(ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వేళావళి 


అప్పుడన్నీ( జెప్పే॥గాని అందరిముందరనేలా 
దెప్పరాన నిప్టే పట్టుతెర వేనేమయ్యా 


మొగములోపలిసిగ్గు మోవివెంట నవ్వులాయ 
చిగురులోపలిచింత చెక్కుచేయాయ 
మగువ నప్పటి నీవు మా(టలేమి యడిగేవు 
అగ్యడు నేయక యేకాంత మియ్యనయ్యా 


చేతులంగారేచెమట చీరకొంగు దడి నెను 
కాతరపుంజూపవు కడకన్నుల. దేరె 
యేతున నీపెను నీవు యేల వెడ్డువెప్టేవు 
జాతులు నేయక రహస్యాన( జెనకవయ్యా 


పటినపాయపుమీ(దు పెపె నీకే నెలవాయ 
లు చాడా 
తొట్టినవలపులెల్ల దోమటాయను 
యిటె (శ్రీవేంక పేళ యెనసితి వంతి నిపె 
టబ లు 
దట్టముగా నీవు మంతన మానతీవయ్యా 


లలిత 


మొక్కవే యాతవికి మున్నిటినేరమి దీర 
మొక్క ళీ డాతండు నీమోవెంగిలే దాలు 


వేసపేలే నీకూ వేగినంకా నాతండు 
ఆసలు రే(చిరే/చి ఆయాలంట.(గా 
వేసముల డిట్టకువే విభుని నేమనినాను 
దోసము లందురు కాలుద్గొక్కినదే చాలును 


జపలవి॥ 
ళం 


11 అప్పు ॥1 


॥ అప్పు ॥ 


॥ అప్పు ॥ ఓ౬01 


॥పలవి॥ 
ఉం 


॥ మొక్క! 


శృంగార సంకీర్తనలు వ్ర? 


జంకెనలేలే నీకు సమ్మతించి నీమగండు 
వుంకువగా విడెమిచ్చి వూరడించ(6గా 
మంకు(దనాలు చూపకు మగనాలి మీరితేను 
అంకెగాదు' నీదెమట నద్దినదే చాలును ॥ మొక్క ॥' 


సిగ్గులువడ(గనేల శ్రీవేంక పేశ్వరుండు 
అగ్గమై నిన్ను. గలసి ఆదరించ6గా 
గ 
వెగ్గళించ కితవికి వెక్కసాలు చూపితేను 


సగ్గవు కోరికలెల్లా సరసమే చాలును ॥ మొక్క ॥ 800 
ళం గా _ 
గుండ్మక్రియ 
కానీవే నాకెంత గలిగె. దనకూ నంకతే 
వూని నానినసనిగె లొకటి కినుమడి ॥ పల్లవి ॥. 


తన కెంతకుచ్చితము తానే చిదికీలేవే 
మననంతే మంగళము మాపుదా(కొను 
వనిత నొక్కతి నాతో వడి సీడువెళైను 
తనకూ నదేకాదా తగవు మీ6దటికి ఇకాసీ॥ 


యీసులెంత రేంచుకొన్నా నెక్కడవోయీలేవే 
'నేసినసుబాఫలాలు చేతిలోనివే 
యీసిరులతో మగవి. కెందరి6 బెండ్లి వేసినా 
లాసి నావలెనే తనలాఐము గాదా 4 కానీ॥ 


తడవి (శ్రీవేంక కేకు దక్క-విచ్చె నాకు నేండు 
మడుగుల((ల౦ ఇదే వున్నది నోముభలము 
పడంకులచేతనెల్లా పంతము నాకిప్పించితే 
కడంగి తన పెద్దరికముగాదా యింకను జకానీజ 810 


శ్రీ శాళ్ళపాక అన్నమాచార్యుల 


మాళవి 


పమి చెప్పేవు నుద్దులు యెందాంకాను 
వేమారు వెన్నెలేకాదా వేసవయ్యేది 


పురుషుండ్రై తేనేమి పొలి+తియైతేనేమి 
వరున నొకయేకాదా వాసిపట్లు 
*కడం(రంబ)గి చొక్కిననేమి కడువెరగైై తేనేమి 
మరునియమ్ములేకావా మతి నా టీవి 


వొంటి నేలిక్రై తేనేమి వూడిగపుదై తేనేమి 
జంటల సరేకొవా జవ్వనములు 
ఇంటిలో వై తేనేమి యీవాకిట నై తేనేమి 
అంటి చల్లగాలేకాదా ఆయాలు రేంచేది 


దేవరయైతేనేమి దేవులై తే మరియేమి 
వావిరి( బొత్తే కౌదా వలపులెల్లా 
శ్రీవేంక పేశ్వరుండ చేరి నన్ను( గూడితివి 
కోవిలకూ(తలేకావా గురులయ్యేవి 


రామ్యక్రియ 
ఎంత వేగిరకాండపు యేమి చెప్పేది 
పంత మెల్ల నీవు నావై( బచరి౦ంచేవు 


కూరిమి నేనాడినకొసరుమాటలకు 
ఆరీతి. దారుకాణించుమని యాడేవు 

. నేరుప్పతో మెలంగితే నీవే ఐదికేవు మణి 
వారకపునీగుణా లెవ్వరికి వచ్చీని 


1. ప్రానఠంగము. 


॥ ఏమి ॥ 


జ ఏమి*ః 


*ఏమిీ౪*। 8!! 


జపలవి౫॥ 
లో 


॥ ఎంక ॥ 





శృంగార నంకీ ర్తనలు 2009 


ననుపున నే నీతో నవ్వినసుద్దుల కెల్లా 
'పెనంగి సీవానలేల పెట్టవచ్చేవు 
అనువుగా నిజమరివై తే నిన్నే పొగడేరు 
వొనర నొకరకీరి తొకరి నంటీనా ॥ ఎంత ॥ 


కూడే వేళనే నిన్ను గోరు సోంకించినందుకు 
చూడ(జూడ రతి నెంత సూడువశ్షేవు 
యీడుగా (శ్రీవేంక పేళశ యెనసికి విటు నన్ను 


యీ డేరినచుట్టరిక మిద్దరికుండీని ॥* ఎంత 4 812 
రేకు 1164 ఆహిరి 
ఏమయ్య కరుణించేది యి(5 నెన్నండు 
చేముటి సరసమాడి చెక్కునొక్కరాదా ॥ పల్లవి ॥ 
ట్‌ ల 


చిప్పిలుంగాంకలతోడి సిగ్గులు నీపైం జల్లీ 
కప్పుగ మియ్య(గరాదా కలికికిని 
శెప్పలెత్తుంజూపులతో రేసుల నిన్ను. గొసరీ 
దప్పికి మోవియ్యరాదా తరుణికిని ॥ ఏమ ॥ 


కొలకొలనవ్వులతో కూరిమి సీపై వేసీ 
పిలిచి చేకొనరాదా (ప్రియురాలిని 
తొల(కునాసలతోడ దూరీ నిన్ను సారెకు 
అలమి చనవీరాదా అంగనకును ॥* ఏమ ॥ 


కందువ( జమ్నలు మోపి కళలు నీపై రేంచీ 
ఆంది కా(గిలించరాదా ఆతివను 
చెందెను బలిమి. బట్టి (శ్రీవేంక శేశ్వర నిన్ను 


అంది విదెమియ్యరాదా ఆలివేణికి 
క్షత క్‌ 


£10 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 


వట్టివాదులకునేల వచ్చీనే తాను 
అట్టునిట్టు జంకించి ఆదరించరాదా 


తగవు చెప్పరే మీరు తరుణులాల 
మొగముచూచేపతికి మొక్కరాదా 
మగడు దనక్రై తేను మాటమాట సరసాన 
వెగటుగా. దిట్టి నేను వేండుకోరాదా 


వొలపక్షమాడకురే వువిదలాల 
పలుమారు€ బిలువ(గా( దిలుకరాదా 
మలసి తనవా(డై కే మాతో బెనంగే వేళ 
చెలఃగి గోరుదా.కితే చెక్కునొక్కరాదా 


మీకే తెలుసునే మెలు(తలాల 
కైెకొని నన్ను( గూడితే/. గలయరాదా 
జోక శ్రీవేంక కేళుండు సౌరిదినే యేల(గాను 
వాకున( (బియము చెప్పి వంచుకోరాదా 


పసాళంగనాట 


నిన్ను గెలువవసమా నీ వింతటివా(డవు 
మన్నించవయ్యా నే నీమరంగు చొచ్చితిని 


బలువా(డ వొదువు పడ(6తు లెందర్రై నామ 
సొలపితిట్టినా నోరుచుకపుందువు 
మెలుపునీగుణాలకు మెచ్చితి నిందరిలోన 
ఐబలిమి( ఐదారువేలపాదములు సో(కెను 


॥కపలవి॥ 


॥ వటి ॥ 
లబ 


*జవటి॥ 
టబ 


4వట్లీ॥ 014 
టబ 


4ప(వి॥ 


॥ నిన్ను! 


శృంగార నంకీర్తనలు ల॥1 


యెంకలేదు నీమహిమ యెంచి చూడ నిప్పు డిళై 
కాంతల కెల్లా నీమోవి కంచమాయను 
వింతలాయ నసీబతుకు వేడుక( బీతాంబరము 
బంతినే గోపికలకు( బరపాయను *నిన్ను ॥ 


మేలు మేలు నీపొందు మెరవడికత్తెలకు 
వాలాయము వరుసలువంతులాయను 
యీలీల శ్రీవేంక పేళ ఇటు నన్ను. గూడితివి 


సీలాగు లిందరికి కానికలాయను ౫ నిన్ను ॥ తర్‌ 
కుంతలవరాళి 
నే మిద్దరమును సీపాల. జిక్కితి మిదె 
శామించి యేపుణ్యమైనా( గట్టుకొనవయ్యా ॥ పల్లవి ॥ 


ఆకె నీకు నేరిపిన వవే తగవులు 
లోకులము మమ్మునేల లోంచి చూచేవు 
సాకి రెవ్వరు చెప్పినా సటలే యందువు నీవు 
వాకున వలచువారి వంకలాడవయ్యా ॥ నేమి ॥ 


చెవిలో నాడినమా కే చిత్తమున, బట్టుంగాక 
వివరించి మమ్మునేల విచారించేవు 
జవళి( జెలికత్తైల సారెకు గరిసించేవు 
భువిలో( గడవారికి పూనుకరావయ్యా ॥ నేమి ॥ 


ఇచ్చకములాడినవే ఇంపులు నసీకౌంగాక 
* అచ్చులము మమ్మునేల అలయించేవు 
చెచ్చెర (శ్రీవేంక కే చెనకి మమ్మేలితివి 
మచ్చిక్రై నవారినే మరగవయ్యా ॥ నేమి ॥ 816 


1. ' అచ్చులము " అచ్చళబ్లభళము. పరిశుద్ధమైనవారము అర్థము కావచ్చు. 


ల్లి? శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొిందోళం 


ఒక్కతెనే యాలనా వూరకే నీకు 
'*చక్క-(గా నీనెపషమున సాదించేవుగాక ॥ పల్లవి ॥ 


కొల్లగా. జెక్కు నొక్కుచు కొనగోరు నా6టించేవు 
చెల్లినంత( జేయవయ్య చే/శలు నీవు 
పల్లదాన సీవిది పగ సాదించుటగాక 
చెల్లంటో నామీంద బి త్రినేయుటా నీవు ॥ ఒక్క ॥ 


కొంగువట్టుతానే నాకుచములు విసికేవు 
అంగడి వేయవయ్య నీ వన్నిటా సిగ్గు 
చెంగట నీపంత మి((మిం?) దే చేకొనవచ్చుటగాక 
సంగతి న్నాపె వలపుచల్లుటా నీవు ॥ ఒక్క॥ 


" పక్కున గా(గిటం గూడి పలుసోంకులు సోంకించేవు 
' వెక్కసానం గూడవయ్య వేడుక నన్ను 
మక్కువ (శ్రీవేంక కేశ మమ్ము మన్నించుట గాక 


తక్కక మాతోడివినోదములా యివి ॥ ఒక్క ॥ ఫ్రే? 
కద్ధదేశ 
మదించినవలపులమత్తురాలను 
చెదర నీవే యింత నేసితివి నన్ను ॥ పల్లవి ॥ 


మాటలు నీ వాడించ(గ మటచివుంటి నిందా(కా 
గాంటానం జేయెత్తి మొక్కే€ గైకొనవయ్యా 
అటి మ్‌ 
పాటించి నీవు రాంగాను పెపె. జూడ(ఐటపె నాకు 
రారా టబ 
చాటువై నకానుకిచ్చే చాచవయ్యా చెయ్యి ॥మదిం8 


1. చక్క6గాన్‌ + ఈనెవమున. 


శృంగార సంకీర్తనలు 218 


'నెలవి నీపు నవ్వ6ంగ సిగ్గుననుంటి నిందా6కా 
యెలమితో వీడెమిచ్చే నిందవయ్యా 
నిలుచుండ(గా బానుపు నీకు బరవ(గంబన్లై 
యెలమి6 గ్రైదండ ఇచ్చే నిందవయ్యా ॥ మదం ॥& 


పెకొని కాంగిలించ(గ భమసివుంటి నిందా€కా 
యీకడ మోవితేనియ లిందవయ్యా 
దాకొని శ్రీవేంక కేళ దక్కితి విపైె నాకు 
టబ 


రేకలం గస్తూరి గప్పే జోకై వుండరాదా ॥1మదిం॥ 816 
రేకు 1165 రీతిగౌాళ 
ఎంతకు నంతేకాక యెక్కుదే6టికే 
పొంతనుండి యాతని బుజ్జగించ6గదవే ॥ పల్లవి ॥ 


పయ్యదకొంగు వట్టితే పతిని జంకించితివి 
తియ్యనిమోవిపై మరి తిట్లూ నేలే 
వొయ్యనే వలపు చింది వొకటి ఇనుమడాయ 
చయ్యాటలు మాని ఇ6క సరసములాడవే ॥ ఎంత ॥ 


కోరి చన్ను లంటితేను కొనగోర నూందితివి 
వూరకే మీందమిక్కిలి వొళ్లేంటికే 
పోరచి 1 వయసు వండి పో(కకు( బుక్చెండాయ 
కేరడాలు మాని ఇస్టే కేలెత్తి మొక్కవే ॥ ఎంత ॥ 


పక్కన గాంగిలించితే పాదము _పైవేసితివి 
చెక్కిటిచేతితోడిసిగ్గు లేంటికే 
యెక్కు వై నశ్రీవేంక పేశుం డి'పై నిన్నుంగూడె 
'పెక్కులెల్లా మాని యిళ్లై సియములు చెప్పవే 1 ఎంత ॥ 810 
య ట్‌ 
1. వయను+-పండి 


214 ఆ కాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళి 


అక్క బదుకవయ్యా అంతలోనే మాకేమి 
ఇక వలపే నీకు యెక్కువసింగారమా 


మాయదారివా(డవు మానినులవుంగరాలు 
యీయెడ వేళ్లంబెట్టుక యెమ్మెనేనేవు 
చాయలమేనిరేఖలు చాలవా అందుకు(దోడు 
కాయముపై మచ్చములు కడుసింగారమా 


పొద్దువోనివాండవు పొల(తులవలువలు 
కొద్దిమీర మొల గట్టుకొనివచ్చేవు 
ముద్దుముద్దువలె నీమోవికెంపులే చాలవా 
'పెద్దరికపు పెరవు పెక్కు వసింగారమా 


కతకౌారివా(డవు కాంతలపువ్వుదండలు 
ఇతవై మెడవేసుక యెలయించేవు 
తతి నన్ను6 బొందితివి దగ్గరి (శ్రీవేంక బక 
రతులసదమదము రా(పులసింగారమా 


శంకం౦ం-భరణం 
పెనంగే వూరశే (ప్రియపడి నాతో 
ననుపు నటించక నయమౌొనా 


చిత్తములోపలిసిలుగులు వాయక 
ఐ త్తులు నేయ(గ6 బనిగలదా 
వొతివగోళు వొళ నే వుండంగ 
అలాట్‌ ళా లా 
హతినకొ(గిలి అనువౌనా 


॥ పలవి॥ 
లా 


;అటె॥ 
టె 


॥$అటె॥ 
కు 


॥(అటె॥ 03:0 
టె 


॥ పల్షివి! 
గి ] 


॥ పెన(! 


శృంగార సంకీర్తనలు 215 


నగవులలోపలినలుసులు దియ్యక 
పగటులు నేయ6గ/ బని గలదా 
తగిలినదండలు తతి మెడనుండంగ 
వెగటుగం బెనంగ6గ వేడుకలౌనా ౪ పెన6(॥ 


వలపులలోపలివాసులు దోయక 
బలుములు చూప6గ.6 బని గలదా 
యెలమివి (శ్రీవేంక పేళ కూడితివి 


కలసినరతులకు(6 గడమలు నౌనా 1 పెనం 82! 
కాంటోది 
ఓయమ్మ '*నీగాతికి నోరుచునా యెవ్వతెనా 
పాయలు వడిన బోదు. పట్టకు మాచెఅంగు ॥ పలవి ॥ 


కాంతల. బెక్కుల6 టొంది కాయాటుపడె నీమేను 
యెంతవడైైనా నలయ దిదివో నేండు 
ఇంతలోనే తమ్ములము లిందరివి లో6గొని 
యెం(యెంబిత్రై నాం గద్దు సీనోరు యెట్టు మాటాడేను ॥ ఓయ ॥ 


వనితలరహస్యాలు వా€గి వాంగి నీవీనులు 
'వెనకతియ్య వెంకేసి విన్నవించినా . 
తనివోనిమర్మములు తాకి తాంకి గట్టిపడె 
* పని(న)వి "నీచేతు లెట్టు పట్టిపెనంగేను ॥ ఓయ ॥ 
కుచములు దాంకి తాఃకి గురులాయ నీవురము 
రచన నన్నిటాను నీరచ్చకెక్కెను 
యిచట (శ్రీవేంక పే? యెనసితి .విటు నన్ను 
పచరించి నీయాసలు పట్ట నెట్టు వచ్చును ॥ఓయ ॥ 022 












“ఘాతపళదృవమా? 2. "పనివిని' అని వరుచవచ్చు 


216 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 
పౌయిం బాలవంటిది పూంచినతనమోహ మెల్లా 
నయముల నెందా(కొ నానంబెట్టవచ్చునే ॥ పల్లవి ॥ 


కన్నుల! గన్నప్పుడే కందువచుట్టరికము 
వున్నప్పుడెల్లా నూరకే వుండును తాను 
చన్నులు మో(పినప్పుడే జల్లిన బులకించును 
యెన్నిక నల్లంతనుంటే యె6((మెం+)త్రై నాం గరంగండు॥పొయి(॥ 


పిలిచినప్పుడే తనప్రియవాదిపలుకులు 
చలముననున్నప్పుడు సటలే తాను 
తలచినప్పుడే తనతమకపువినోదాలు 
-.మలసివున్నప్పుడై తే మానుపడివుండును ॥ పొయి(॥ 


గక్కనం గూడినప్పుడే ఘనమైనతనయింపు 
తక్కినప్పుడు గొంటు(దినమే తాను 
యెక్కువతో (శ్రీవేంక శేశు( డిప్పుడు నన్ను నేలె 
చెక్కులునొక్కిన వేళ చిరునవ్వు నవ్వును ॥ పొయి(॥ 82 


సామంఠతం 
ఇంతియవ్వనసీమక్లు యేలికవు నీవై తివి 
రంతు లిన్నియును నేలు రపమాయ నీకును ॥ పల్లవి! 


మొలకనవ్వులనేటి మోసులు 
చెల(గేటిపెదవులచిగురులు 
మలవి పై తాంకులమారాకులు 
వలపులపైరులు వనితపై నవివో 4 ఇంతి! 


శృంగార సంకీర్తనలు 217 


పూచినసిగ్గులలో నిపుప్పొడులు 
కాచినచన్నుల నిమ్మకాయలు 
యేచిన మోవిపండ్లు యెస6గెను 
చేచేత వసంత వేళ చెలియమె నదివో ॥ ఇంతి ॥ 


చెప్పరానిపలుకులచిలుకలు 
ముప్పిరి నెరింయమ్మిదమూ6కలు 
యిష్పుడే ్రీవేంకపేళ యింతి నీవు గూడంగాను 


కుప్పలకొటారులు కొమ్మ మేన నదివో ॥ ఇంతి ॥ 824 
రేకు 1186 వరాళి 
ఇద్దరిలోపల నీవు యెవ్వతెను మెచ్చితివి 
అద్దలించక మాకిది యానతియ్యవయ్యా 1 పల్లవి॥ 


కొమ్మ వొక్కరితె కేళాకూళిలో జల కేళిని 
కమ్మి పెనంగేయట్లాం గాంగిటం గూడె 
పమ్మి వేరొక్కతె వచ్చి పెకొని యది దెలిసి 
దిమ్మరితనాన మోవితేనె చవిగొనెను ॥ ఇద్ద ॥ 


పడ.తి వొక్కతె నిన్ను పక్కపారిశాన వచ్చి 
తొడల. వీడించి పట్టి తొల(గందీనె 
యెడచొచ్చి వేరొకతె ఇవ్వలిపారి నెమున 
అడియాలమైనమాట లటు విన్నవించెను ॥ ఇద్ద ॥ 


మువి.గివచ్చి యొకతె మొక్కలాన విన్ను( గూడి ॥ 
మొనలచన్నుల నూది మొకమె త్తెను 
ఘను(డ (శ్రీవేంక కేశ కమ్మటి మజియొకతె 
మనసిజరతులను మాజిపిళ్లాడెను 4 ఇద్ద ॥ 825 


218 (ఫ్రీ కాళ్లపాఠక అన్నమాచార్యుల 


పాడి 


నమ్ముదురు యిక నిన్ను నలినాతులు 
వుమ్మడి నింకానేల వొడ(బరచేవు ॥ పల్లవి ॥ 


వేడుకకాండవై తివి విచ్చి విచ్చి ఆపె నాతో. 
నాడినన్నీ( గలవు నీయంగములందు 
యీడుపడ నే నిన్ను నింతకంజక నేమాడేను 
యేడలేనియానలు నీవేల పెట్టే వింకను జ నమ్ము ॥ 


నగితివట యేడనో నాలి చేసినచే(తకు 
తగుదు వన్నియు వింటి. దరుణిచేత 
యెగసక్యానకు నే వింతకంజే నేమినేనే 
తగిలి సతులనేల తారుకాణించేవు ॥నమ్ము॥ 


నన్నేలితివి కాంగిట ననుపు లక్కడివలె 
కన్నులెదుటనే నాకు( గానవచ్చెను 
యెన్నంగ (శ్రీవేంకటేళ ఇంతకంటె నింక నేమి 


పన్నిననగవులేల పచారించేవు జనమ్ము॥ 02 
నాదరామ[(క్రియ 
వట్టిదోసాలు గ'ట్టేవు వద్దన్నాం బోవు 
జట్టడి నేతల వింతాలడి నేతురా = ॥ పల్లవి ॥ 


చలివాయ గొ ల్లైతలసంగడి( గూచుండుకొంటా 
బలిమి వారిపాదాలు పైవేసుకొంటా 
కులికి చేతుల వారిగుబ్బలు రాచుకొంటా(టా6 
బులిసే వదేమోయి పొద్దువోదా నీకు (| వట్టీ! 


శృంగార సంకిర్తనలు 


కొమరెపడుచులతో కొల్లున నవ్వుకొంటా 
చెమటలంట చేతుల. జెనకుకొంటా 
అమర వారిపూదండ లవి మెడ వేసుకొంటా 
తమకించే వే(టిదొరతనమోయి నీకు 


మందబోయి రాండ్లను మానముపై( దిట్టుకొంటా? 
అంది పో(కముడి విడిచాడుకొంటాను 
ఇందరి (శ్రీవేంక కేశ యెనసితివి మమ్మెల్లా 
గ్‌ 
ఇందుముఖులెల్తాను ఇంతబా(తే నీకు 


దేసాళం 
కామాతురునకును గర్వ మెక్కుడు 
వేమారు. బెచ్చువెరిగ్‌ విజవీ(గు మి6కను 


సీకేల వెరపూ నీవిన్నిటా దొరవూ 
చేకొని యేమిచేసినా( జెల్లును నేండు 
యీకడనాకడ సతు లెందిరైనా నున్నవారు 
చేకొని మత్తుండవై చెలరేంగు మి(కను 


అడ్డాంక లేడవి అన్నిటా( దెగుదారివి 
వొడ్డారాన నెట్టుండినా వొరపే నీకు 
జడ్డుదేరె తమ్ములము సరి సీపుక్కిళ్ల నదె 
దొడ్డగా. జొక్కుచు సోలి తుదమీరు మి/కను 


పండెను నీతపమూ పట్టినదెల్లా( బై6డి 
అండనే నన్ను( గూడితి వాయను పని 


నిండ6గ (శ్రీవేంకటాదినిధి( దొక్కివున్నాండవు 


వ10 


॥ వటి ॥ 
ట్‌ 


వటి 8 027 
టె 


॥ పల్లవి ॥ 
జ్యూ 


1కామా ॥ 


॥కొమా॥ 


కొండవంటివుబుతోడ( గొల్లగొను మింకను ॥కామా॥ 6428 


220 శ్రీళా శ్లపాక అన్నమాచార్యుల 


బౌళి 


కడమమాటలు నీవే కనుకోవయ్యా 
పడంతులలోన వాసిపట్టుదాననయ్యా ॥ పల్లవి ॥ 


పంతము నేనా విడువ పై కొని మాటలాడేవు 
యెంతవడి వూ(కొందు నేమనేవయ్యా 
కాంతుడవు నీవు గక్కన వంచుకోరాదు 
చెంత నీనవ్వుల కెట్టు చేతులొగ్గేనయ్యా ' ॥ కడ ॥ 


పాయపుగర్వపుదాన( బలుమారు మొక్కేవు 
యీయెడ నెందాంకాం జూతు నేమనేవయ్యా 
నీయంతదొరవు పని నీజీ. గొన(ంగరాదు 
చాయల నేమని నీతో సమ్మతించేనయ్యా ॥ కడ ॥ 


చలము నాకే కలదు సారె నన్ను వేండుకొనే_ 
యెలయింపు లెట్టు విందు నేమనేనయ్యా 
బలిమి (శ్రీవేంక పేశ పైకొని కూడితి విళ్సై 


నిలువెల్లా వలుపులే నీవే నేనయ్యా ॥ కడ 4 020 
సాళంగం 
ఇ((ఇం7)తా నీమహిమలే యేల నవ్వేవు 
ఇంతులెలా మండ/(గానే యేల నవ్వేవు 4 పలవి ॥ 
ళం ణు 


దవ్వులనుండినదాన దగ్గరివచ్చితి నింతే 
యెవ్వరు నిన్నేమని రేల నవ్వేవు 
పవ్వళించివుండంగాను పన్నీరు చల్లితి నింతే 
యివ్వల నామోము చూచి యేల నవ్వేవు ॥ ఇంతా ॥ 


శృంగార నంకీ ర్తనలు 


యిచ్చకములాడి నీకు యిటు (ప్రియాలు చెప్పితే 
యెచ్చరి నీవే తెలిసి యేల నవ్వేవు 
మెచ్చి మెచ్చి చనవుతో మేలములాడినందుకు 
యెచ్చుకుందు లాయనంటా యేల నవ్వేవు 


కొయకపుచెమటలు కడిగి కడిగి నేను 
యీయెడ నిన్ను( గూడితే యేల నవ్వేవు 
పాయప్పుశీవేంక కేళ పనులెల్లా. జక్కనాయ 
యీయరానిచన విచ్చి యేల నవ్వేవు 


రేకు 1167 సౌరాష్ట్రం 
లేవే యెందా(కాను లెక్కలువె్లేవు 
ఆవటించి _పెకొంపే నాయములు 'రే(గును 


యెదురుమాటలాడి తే నెన్నైనా. గలవు 
పొదిగి కాంగిలించితే పొందు చేకూరు 
చదురులాడంజూచితే *సరియా(కల్లై యుండు 
అదన మోవియానితే నడ్డా(5 లేదు 


పనులు విచారించితే బండ్తకొలందులు 
ననిచి రతినేసితే నాండే పెండ్లి 
పెనంగ(టోతే కడువిగియ మనసువుట్టు 
వెనకి పై కొం పేను చేతజిక్కు వలపు 


కొచ్చి సిగ్గువడితేను కొండలౌను జగమెల్లా 
పచ్చిగా రతి నేసితే బట్టబయలు 


యిచ్చట శ్రీవేంక పేక, డెననె నే( డింతలోనె 


- _ ఇచ్చగించితే నష్టే యితవౌం దిమకము 


1. వరి + ఆకలుం 
౪0 21. ౯17 


॥ ఇంతా 


॥ఇంతా॥ 4800 


స 


4 పల్లవి ॥ 
యి 


4 లేవే ॥ 


॥లేవే॥ 


॥లేవే॥ 881 





222 భీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నీలాంబరి 
తెలునుకొమ్మీ యిస్టై దిక్కుల పరాకు మాని 
ఫలించె-జుమ్మీ జవ్వనపాయమెల్లాను ఇ పలవి॥ 
టో లి 


చిగురుటాకులను వ్రాసిన మేలుసుద్దులే 
మగువయాడేమంచిమాటలెల్లాను 
మొగి ము త్తెపుంజిస్పల మూసిదించినవే 
వెగచైనచూపుల వెన్నెలలెల్లాను ॥ తెలు ॥ 


కమలపుప్పటికల కలయ నీపై (జల్లే వే 
రమణిచేంతలు నే నేరచనలెల్లా 
అమర మరుగరిడి నటు సాములు చూపేదే 
కొమరె నీతొడమీ(ద( గూచుండే దెల్లాను ॥ తెలు ॥ 


పువ్వులగుత్తుల నిన్ను( బూజలు నేసేదే 
జవ్వని చన్నులనొ త్రేసరస మెల్లా 
రవ్వగా (శ్రీవేంక కేశ రమణి( బెండ్లాడినదే 
బువ్వపురతుల నీతో( బొత్తులు గూడినది ॥ తెలు ॥ 002 


ముఖారి 


ఎరవై. పట్ట నేరము యింతేసి వూసివాసులు 
ఇరవై వుందాన నీకు నేమి నేతురా 11 పల్లవి ॥ 


యెంత నే మాటలాడినా యెగసక్కె మే యనేవు 
కొంతగొంత చూచితేను కోపమనేవు 
వింత్యప్రియాలు నేసితే వెంగెములుగా( బ'స్లేవు _ 
యెంతటివా(డవు నిన్ను నేమనందురా ॥ ఎర 


శృంగార నంకీర్రనలు 


అప్టే సిగ్గులువడితే నలిగితి నే ననేవు 
గట్టిగా. గొంగువట్టితే గయ్యాళనేవు 
నెట్టుకొని నీవద్దనుం టే నే నిన్ను ' నమ్మకనేవు 
యిట్టిమతకపువాని నెట్టు నే గెలుతురా 


అంకెకెల్లా వచ్చితేను * అబ్బురములివనేవు 
సంకెలేక నవ్వితేను సటలనేవు 
లంకెల (శ్రీవేంక పేశ లలి నన్ను( గూడితివి 
యింకా నిన్నప్పటిని యెట్టు గొసరుదురా 


కేదారగాళ 
చూతము దానికేమి సుభము లన్నియు నింకా 
కాతరపుచేం/తలచే కడుమించరాదా 


తెల్లనాయ౯౬ గన్నులు తేటలాయ నీసుద్దులు 
పల్లదాన మావొడేల పజ్చేవయ్య 
చెల్లుబడి గలదు సిగ్గులు నీకా లేవు 
బలిదు€డవె యిటానే బశుకరాదా 
లో రా టం 


చెమరించె నీమేను చే/ంతలు రూఢీకెక్కె 
తమితో నింకా మమ్మేల దగ్గరేవయ్య 
భమయించనేరుతువు బాసలు మీజఅ(గలవు ' 
అమర నిన్ని మేళ్లు నందంగరాదా 


కళలు మోమున రే6గె కౌగిటిలో చలివావె 
బలిమి నేసి మమ్మేల పైకొనేవయ్య 
యెలమి (శ్రీవేంక న! యిట్టె నన్ను6( గూడితివి 
వెలలేనివేడుకల వెలయరాదా 


228 


॥ ఎర ॥ 


॥ ఎర ॥ 888 


॥ పలవి ॥ 
ఉగి 


చూత జ 


౪; చూత ॥ 


* చూత * 804 


ననన 


1. వమ్మక +-అనేవు; 2, అబ్బురములు 1. ఇవి +- అనేవు. 


లైల్లిశీ థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిరి 


ఇంతికి నీపు లోన్సై తి వేమందు నిన్ను 
పంతములాడేటికాంత (6 బట్టవచ్చునా ॥ పల్లవి॥ 


నాయములు చెప్ప6గాను నన్నునేల తిశ్హేవు 
ఆయింతిపొందు నేయుమంటినా నిన్ను 
ఆయెడ నే నడ్డమురానని నన్ను దూరేవు 
పాయపుమదముసతి( బటవచ్చునా ॥ ఇంతి ॥ 


నడుమ నవ్వేటిదాని నన్నునేల గద్దించేవు 
గొడవ లా పెతోః బెట్టకొమ్మంటినా 
తొడి(దిడ నీకు నేను తోడుగానై తి ననేవు 
బడి(బై కొనేజవ్వనిం బట్టవచ్చునా ॥ ఇంతి ॥ 


నిన్ను6 జేయివ ప్రేదాని సీవేల సొల నేవు 
అన్నిటా నాపెతో(. బెనంగాడుమంటినా 
యెన్నంగ శ్రీవేంక పేళ యిజ్లై నన్ను( గూడితివి 
పన్ని నీమోహపుంజెలి బట్టవచ్చునా 4 ఇంతి ॥ 005 


మంగళ కౌపిక 


వద్దనున్నారము నేము వాడికవారమెల్లాను 
కొద్దిమీరి ముమ్మదము కుంగ 'దెం(దెం త్రై నాను ॥ పల్లవి ॥ 


వెలది కొత్తవలపు వే(డివేండి చెమటలు 
బలిమి ని న్నేపొద్దు, బాయంగలేదు 
మెలుపుతోడ నీవు మెడంగట్టుకొనవయ్య 
తిలకించ నాసోదము తీర దె;(దెం త్రై నాను ॥ వద్ద॥ 


శృంగార సంకీ.ర్తవలు 225 


చెలియ వింతొకచూపు చిరునవ్వు లొకచవి 
కొలువులో నీతొడ” గూరుచున్నది 
పొలుపై నీదేవరంగాం బూజించుకొనవయ్య 
తల(పులో నాపెకు తనియ దె.(దెంఇక్రైనను 1 వద్ద॥ 


అంగనకా౭గిటి పెండ్లి అథై నాగవెల్లి 
సంగతిగా నిను(గూడి సతమాయమ 
యింగితాన (శ్రీవేంక కేకుండ మన్నించవయ్య 


చెంగట మాసరునకె చేరె నెంతయినాను ॥ వద్ద ॥ 880 
రేకు 118% పళవంజరం 
దయగలదానవు తమకించకువే ఇన్హై 
ప్రియపడంగానే ఇంక విగియ(గవచ్చునా. ॥ పల్లవి ॥ 


భావ మెటి(గి మెల్ల నె పై కొని కూడుటగాక 
కై వసమైనవావి. గక్కపింతురా 
యేవల్లనుండి వచ్చిన యెదురుకొందురుగాక 
సివద్దంగూచుండంగా నే నిష్టారమాడుదురా జదయ ౪ 


వూరట చేసుకొని వాొడ(బరచుటగాక 
కూరిమిగలుగువారి. గోపగింతురా 
కోరి మచ్చము లుండినా కూర్చుకొనవలె(గాక 
సారె సారె. జెవకంగా సణ(6గులాడుదురా జదయపి 


వేండుకలెల్లా. జూపి విన్నవించుకొంటగాక 
కూడి శ్రీవేంక పేశు గొసరుదురా 
మేదెపురతులలోన మెచ్చులు మె త్తురుగాక 


పాడిగా నీతో నవ్వంగ పంతములాడుచురా *దయ॥ 001 
కే5 


తగ శ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


తోండి 


మావంటివారి కెల్లా మాటల లోనయ్యేవా 
లావరులక్రై తేంగాక లాలనకు మెత్తువా 


చలమరులై నట్టిసతులకు( గాని మరి 
బలిమిగలపతులు పంపునేయరు 
తెలివితో! గొంగువట్టితీ నేవారికి(గావి 
కెలయుచు నె.(నెం ఇతైనా కిందుపడరు 


ముంగోపులై నట్టిముదితలనేకాని 
కందు దీరి యెందుకును( గై కొనరు 
వంగక తిస్టేమెరవడికత్తెలకుంగావి 
ముంగిట గాచుకుండి మోహించరు 


యెడయక కొచుకుండేఇంతులకేకాని 
బడిబడది( గాచుపండీ్‌' పసికిరారు 
అడరి శ్రీవేంక 'కేః అట్టె నన్ను నేలితివి 
తడవకుండిన మీరు తమకించరు 


ఆపాొరి 


ఏమోయి నేనెజ(గనా యెంత కెంత నేనేవు 
కామతంటలైిముల కివి కందువలుగాక 


ఈకడ+ దిట్టితినంటా నెగ్గులేల పస్లేపు 
నాకు వీపై. గోపమా నగెతి(గాక 
కైకొవి జంకింతునీంటా కమ్మటివి దూరేవు 
జజ్చికొాన్నపగదాననా' చెలిమిగాక 


*౫వపవలవి॥ 
గొ 


॥మావం॥ 


జ మావం॥ 


ఇజమావం॥ 08 


వ! 
ల 


*ఏమో॥ 


శృంగార నంకీ _ర్తనలు 


పొలయలుకలకె సొగిలేవు రానంటా 
చలమా నీతో నాకు చవులుగాక 
పలుకనె తినంటా పె పె6 జింతించేవు 
యా ము మా 
చలపట్టినదాననా సరసముగాక 


గుట్టుతో నేనుండ(గాను కొసరేవు రానంటా 
చిట్టకపుదాననా సిగ్గులుగాక 
గట్టిగా (శ్రీవేంక పేశ కలసితి విటు నన్ను 
టబ 
అట్లుచే నేనా నిన్ను జట్లిగొనే(గాక 


వరాళి 
ఎట్టా భమయకుందుము యిటువంటినిన్ను( జూచి 
వుట్టిపడీ నిడివో నీవొడంబాటుపొందులు 


పెచ్చురే6గి వలచిన్నపియురాండ్ల కెల్లాము 
మచ్చుమేంపులాయను నీమంచిమాటలు 
అచ్చలాన నసీవుచూపేఆస లందరికి. జేల- 
పచ్చలాయ నిదివో నీబయకారిచే(తలు 


కాలుదొక్కి నట్టినీకామినుల కెల్లాను 
పాలకూళ్లాయను సీపచ్చినవ్వులు 
యీలాగులే ఇందరికి యీ౭దులాడేనీటిలోని. 
చోలలాయ విదివో సీవున్ను వేపిపొత్తులు 


మక్కువ నిన్ను(గూడినమముబోంట్ల కెల్లాను 
చొక్కుమందులాయను నీసొౌంపురతులు 
గక్కన (శ్రీవేంక పేళ కలసితివి నీమేలు 
రొక్కమాయ నిదివో సీరూడై నమున్ననలు 


చ27 


॥ ఏమో ॥ 


॥ ఏమో ॥ 8009 


1 పలవి!॥ 


॥ ఎట్లు ॥ 
టబ 


॥$ ఎటు ॥ 
ర 


8 ఎటు ॥ 840 
లబ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 


వెజపేల రమ్మనవే వింతవా(డా తా నాకు 
మెజటు(గు మెరిచితేను మించదా దిక్కులను 


అందుకేమె తా నన్ను నాదరించె నింతలోనే 
యెందటి( గూడివచ్చినా నేమాయనే 
ముందు నన్ను(గూడెను ముడిచి వేసినపుప్వు 
పొందుగా వీదినుండితే బుగంధించకుండునా 


కడమ యేదే తాను క్రైకొని నన్ను మెచ్చె 
యెడని యెందుండినాను యేమాయనే 
కడగి నాతో నవ్వె గరచివేసినబూరె 
అడరి యెక్కడ(గన్నా నట్టె నోరూరదా 


ఇన్నీనేలె శ్రీవేంకటేశు. డిజ్టై నన్ను నేలె 
యెన్ని పెండ్లి ండ్లాడినా నేమాయనే 
వున్నాడు నాకా(గిటను వొద్దికె ననాకంచము 
కన్నవా రెల్లాం బొత్తుగలయక వుందురా 


ఆవారినాట 


ఇయ్యకొంటి నీపనులు ఇంకా మేలే 
చెయ్యిమీ(దాయ నాకు సిరురేమి బాతి 


నయగారివా(డవు నాకు నీవు గలవు 
పియములేమి గడమ పెక్కు మారులు 
క్రియ లెజు/గుదువు కేలు దాంచేవు నామీంద 
నియతాన నిందుకే నీయాలనైె తిని 


* పల్త్వవి॥ 
. 


* వెల! 


॥ వె ॥ 


॥ వెం ॥ 84! 


* ఇయ్య! 


శృంగార సంకీర్తనలు " 220 


చలపాదివాండవు సతమై వున్నాండవు 
ఐలిమి యేమి గడమ పె పె నేండు 
రా రా 
వలపించనేరుతువు వంచేవు నాపై ననుపు 
కలకౌలమును నీకు( గైవళమైతిని 1 ఇయ్య (1 


భ్రీవేంక కేశుండవు చేరి నన్ను. గూడితివి 
దైవిక మేమిగడమ తగులాయను 
భావ మెయు(గుదువు పచ్చిగా నవ్వేవు నాతో 


వేవేలకును నీకే వెల్లవిరి యైతిని ॥ ఇయ్య ॥ 842 
రేకు 1160 సామంతం 
తరుణి కింతచలము తగవు గాదు 
సరుగ నాతనిమా6ట సమ్మతించవే ౪ వల్లవి ॥1 


ఎపషవితే నొద్దుకొంటా తరితీపు సేసుకొంటా 
వుడుకంబెక్షేవు మోహ మొక్కమాం పే 
ఐడలె నీరమణు(డు పంతము నీకు, జెల్లె 
యెడయ కింతటనైైనా యింపు చల్లవే తరు ॥ 


పిలిచితే విగుసుతా (ప్రియము చెప్పించుకొంటా 
కలయ నూరేవు నవ్వు కడుంగడు 
అలవిమీరె నాతండు అమరె నీరాజసము 
సాలసి యింతటనై నాం జొక్కించవే ॥తరు॥ 


రదిసితే( దిట్టుతాను కందువలు రేంకొంటా 
వెదచల్లేవు సిగ్గులు వేడుకతోడ 
చెదరకుండా నిన్ను (శ్రీవేంక టేళుండు. గూడె 
పొదిలి ఇంతటనై నాల బొసంగుండవే *తరు॥ 383 


880 ్రీ కాళ్లపాఠక అన్నమాచార్యుల 


పొడి 


మానినులమీ(దనేల మదములు' చల్లేవు 
ఆనుకొని జూజాలెల్లా నాడుదము రమ్మా. ౫ పల్ల వి॥ 


వలపులెల్లా కేచి వాడలసతుల జూపి 
చలము వుట్టింతురా సతుల కింత 
పొలపి పొద్దులు సీకు( టోకుంపే(/గనక నేండు 
అలవోక చదురంగాలాడుదము రమ్మా * మాని ॥ 


సరనములెల్లా నాడి సవతుల నెచ్చరింది 
కరికరినేతురా కా.తల నింత 
వురుటున నీకింత వుబ్బసపోకుం టేను 
అరుదుగా( దిగడసాగాడుదము రమ్మా * మాని॥ 


కొల్లున నవ్వులు నవ్వి కొలువుసతుల( గూర్చి 
పల్ల దాలాడుదురా పట్టపువారి 
యెల్ల గా (శ్రీవేంక పేళ యెనసీతి విటు నన్ను. 
అల్లాడ నెత్తము మన మాడుదము రమ్మా :ఇమావి॥ 04 


అఆపాొరి 


ఎందొ€కా వట్టిజాగులేల నేవేవే 
నందడించి వలపులు జాజుకొన(గాను ॥ పల్లవి ॥ 


సిగ్గులువడుదురా శిరను వంచుదురా 
దగ్గరి కూచుండి వతి తల(పించంగా 
వ్‌ొగ్గి అందుకోకుందురా వూరశకే వండుదుర 
వెగ్గళించి యాతడు విడెమియ్యంగాను జ ఎందా(! 


శృంగార సంక్రీర్తవలు శీతి[ 


కన్నెపడుచువా నీవు కడుముద్దరాలవా 
మిన్నక లో/గేవు పతి మేలమాడంగా 
మన్నన నెజ€గవా మనను సోదించేవా 
విన్నంతనే పలుకవు వేండుకో(గాను ॥ ఎందా(॥ 


కప్పుర మియ్యంగవద్దా కా.గిలించుకొనవద్దా 
యిష్పుడె శ్రీవేంక పేశుం దెననె నిన్ను 
చెప్పినట్లు నేయవద్దా నేవల మెప్పించవద్లా 
బ్‌ ద్‌ ది 


తప్ప కౌత( డప్పటిని తమకించంగాను ॥ఎందా €6॥ 845 
ఖైరవి 
కరుణించవయ్యా కామినిని 
గరిమ నివ్వెరగుల కాణాచితో నున్నది ॥ పల్లవి ॥ 


జమళికొనుకంయి సతి నీకు నియ్యవచ్చి 
సముకాన నిలిచుండీ చాంచుమా చెయ్యి 
నెమకి చెక్కులనే నిలువుటదాలు వటి 
ద ట 
అమర నూడిగాలు నీకదివో సేసీని గకరు॥ 


వేడుక మోవిపంటి వింద నీకు. జెప్పవచ్చి 
వోడుక నిన్ను జూచీ వొగ్గుమా కొంగు 
వీడినకొప్పునీలాలు వెల నేసి నీకు. జూపి 
జాడతోడ నిచ్చకాలు సారెసారె జేసీ నీకును ॥ కరు ॥ 


కగకపుమేనివన్నె కప్పములు నీకు బట్టి 
చెనకీ. బానుపుమీ(ద€ జేకొనరాదా 
ఘను(డ శ్రీవేంక కేశ కలనె నిన్నింతలోనే 
వనిత నానారతుల వంతులు వేసీని 4కరు॥ 846 


లిల్లి ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 


_ ఏమి చెప్పేవు సుద్దులు యెందాంక మాతో 
కామించినటువలె( గైకొందువు గాక 4 పల్లవి ॥ 


పంతములాడ(గనేల బలిమి గలితే నీకు 
చెంతనుండి యేమైనా జేతువుగాక 
వింతలు మరేగవి వెల్లావిరై. ననీకు 
సంతకూటములనె జడుతువుగాక 4 ఏమి ॥ 


అనుమానాలు మరేల అన్నిటా సర్వజ్ఞుండవు 
చెనకి మమ్ము రట్టు సేతువుగాక 
వెనకముందేడది వేడుకగలుగునీకు 
పనిగలయప్పుడెల్లా6 టై కొందువుగాక ॥ ఏమి ॥ 


సిగ్గు వీడనేల నీకు (శ్రీవేంక పేళుండవు 
వొగ్గి నన్నేలితి విశై వుందువుగాక 
యెగ్గుదప్పు లేడవి యింతవలచినసీకు 


కగ్గులేక యిట్లానే కలతువు గాక ॥ ఏమి॥ 84? 
నాదరామ్మకియ 
ఏమి 'నేయవచ్చునమ్మ యీకౌలము 
కామీనుల నెవ్వర్రై నా గ్రేకొందురా ॥ పల్లవి! 


యిచ్చకములాడేకాదా యింతురెల్లా. బతులను 
పచ్చిగా(గ (భ్రమయించి వలపించేది 
మచ్చరించి సతులెల్లా మజియేల అగ్గువేరి 
ర్‌ి కమలా 
తచ్చి యిటువంటివారే తఈఆవైరి భువిని + ఏమి॥ 


ను... 


శృంగార సంకీర్తనలు 288 


సనరసములాడేకాదా సారెకును మనసులు 
కరంగిం(గింబిచి గర్వముల ఘనమయ్యేది 
తరితీపుల మరేల తడ(బడేరు ముయ్యి(య్యెబడ 
సరి నిందువంక మొగచాటాయ మోహము ॥ ఏమి ॥ 


నవ్వులు నవ్వేకాదా నయాన వేంక కేకు 
రవ్వ(గా6 గాంగిట( గూడి రతికెక్కిర 
యివ్వల మరేల నన్ను నెవనె నీతండై పెపె 
మువ్వంక నిందువంక నే మును వాయ బంతము ॥ఏమి॥ 848 


రేప 1170 వేళావ? 
ఎన్నిమాయలు నేనేవు యే/టివేసాలు బొయ్యేవు 
నిన్ను నన్ను నెంచు కొంకే నీవే కావా ॥ పల్లవి॥ 


మిన్నక నీవలపులే మెరమీ నింతేకాక 
కన్నులనాచూపు సీపెం గాండిపారీనా 
తిన్ననై నీకాంక తరితీపులు నేసీ/గాక 
వున్నతి నామోవి నోరూరించీనా ॥ ఎన్ని ॥ 


పట్టరానినీవయసు భ్రమయించీ నింతేకాక 
గట్టినాచన్నులు నీకళ దా€కీనా 
నెట్టన నీతమకమే నిన్ను( గరంగించీ,గాక 
తొట్టి నాచక్క(దనము దొమ్మి వేసీనా 1 ఎన్ని * 


కలం నీకొ6గిలే గక్కన( జొక్కించె(గాక 
మలసి నామేలు నిన్ను మజపించెనా 
తెలిపి (శ్రీశ్చేంక కేశ దిక్కయి నన్నేలితివి 
చలపట్టి నాగుణము సాదించెనా ॥ ఎన్ని ॥ 848 


(శ్రీ కొళ్లపాక అన్నమాచార్యుల 


మేంచబాళి 


ఓపితే/గనక నీవు వొడిగట్టు మిందుకును 
కోవము పనికిరాదు కొమ్మలయెడలను 


వలపు జున్నువంటిది వడి రే/చ(టోతేను 
తిలకించ మోవినే తేనె గారును 
తలఃపు తీగెవంటిది దగ్గరి పొందు నేసితే 
పులకల మొగ్గలు గొబ్బున మేన బొడము 


ననుపు వెన్నవంటిది నవ్వులు నవ్వితేనే 
మొనసి నెలవి నయములు దేరును 
చనవు పంటవంటిది జాణతనాలాడ(గానే 
అనుగునాలికెతుద నక్షయమై పెరుగు 


రతి తపమువంటిది రచనలు మీఆఅ(గాను 
చతురత( గా6గిటిలో సవలమౌొను 
హితవుతో (శ్రీవేంక కేళ నన్ను( గూడితిపి 
మితిమీజి యిందులోనె మేలెల్లాః జేరును 


'దేసపాళం 


మజచేమా నేమి(క మాటిమాటికి 
తఅితోడ నేపొద్దు ధ్యానము నేనేము 


ఆపె గరుడి(. జదివినటు వంటిమా(టలు 
రాషుల నిదివో నేడు రచ్చకెక్కెమ 


పె పె నే మవియెలా పాటముగొంటిమి నే(డు 
ముర న. 


చాపలాన నేపొద్దూ జపము నేనేవు 


్రీగీకలుగల ఏ౨ చిలమెక్కినవి, 


॥పల్లవి॥ 


౪౫ ఓపి ॥ 


॥ ఓపి ॥ 000 


॥ పల్రవి॥ 
ళం 


॥* మజ! 





శృంగార సంక్రీ ర్తవలు 


పడ(తి మొగసాలలో. బచరించినచే/ంతలు 
వడిగా(గ విన్నిట్లాను వహికెక్కెను 
నిడివిగా నేమవి నేరుచుకొంటి మిదివో 
తడంబఐడ కేపొద్దూ. దల(చుకొనేము 


అంగనమంచముమీ(ద నభ్యసించినవిద్యలు, 
రంగుగా మాకాంగిటిలో రతికెక్కెను. 
అంగవించి (శ్రీవేంకటాధిప నన్నే కూడితి 
సింగారాలపీరూ పే చింతన వే నేము 


సామంతం 
ఇవివో మానుద్దులు యెవ్వరికి ముద్దులు 
వివరించి చూచుకొమ్మా వింతవింతబుద్దులు 


తారుకాణించ(గ(టోతే తప్పులాయ మా(టలు 
వూరకే విన(గ(టోతే నుష్పులాయను 
సారెసారె. జెనక(గ చప్పనాయ వలపులు 
కోరి వెనంగంగంటోతే గొప్పలాయను 


దడిదిడి( వేయ(టోతే పగలాయనే/ఠలు 
తడవివప్పుడెల్లాను తగులాయను 
నడుకొత్త వినయాలు నానావగలాయను 
గొడవలేవిపొందులగుట్టు మిగులాయను 


నవిచి పెనంగ(టోతె నవ్వులాయ నాసలు 
పొను(గక దాంచికేనే పువ్వులాయను 
యెనసితివి శ్రీవేంక 'టేళ నన్ను వింతలోనే 


రిను( గొన్నరతులెల్లా కరురనంలా యను. 


|  శ్రీగీళగంవ ంది? చిలమ్మె-నివి ల 


లితిర్‌ 


/మజఅ॥ 


॥1మట:: 85! 


;పలవి॥ 
ళం 


ఇదె ॥ 


॥ ఇది॥ 


॥1 + ఇది? 41 లే? 


6 ఫ్రీ కాళ్లపాఠక అన్నమాచార్యుల 


బౌళి 
నేసవెట్టవయ్యా ఇళై చెలిమీందను 
ఆసల మీకిద్దరికి నన్నిటా నమరును ॥ పల్లవి ॥ 


గక్కనం జెట్టపట్టితే కంకణమువంటి దాపె 
దక్కి. వురమెక్కితేను కాళివంటిది 
మొక్కలాన( దొడెక్కి తే మొలనూలువంటిది 
అక్కజమై సీకు నాపె కన్నిటా నమరును * నేస ॥ 


చేరి విన్నవించితేను చెవిపోగులవంటిది 
నీరతికి వద్దనుం కే నీడవంటిది 
కోరి పానుపుపై పెండ్రికూంతురువంటి దేపొద్భు 
ఆరీతి నాపెకు నీకు నన్నిటా నమరును ॥ వేస ॥ 


పాదాల నేవ నేసితే పావకోరళ్ల (కోళ్ల ?)వంటిది 
సోదించి కూచుండి తేను సొమ్మువంటిది 
యీదె్స థ్రీవేంక కేళ యింతి నీవు(. గూడితిరి 


ఆదిగొని నీకు నాపె కన్నిటా నమరును ॥ వేస 1 00 
మధ్యమావతి 
అప్పటి మమ్ము. జెనకే వాసోదకాండవు నీవు 
చప్ప(గొగరివడ్డ పెసరుగింజవయ్యా జపల్లవి॥ 
(౧0 ఉం 


అఆలిగించుకొంటా వెంగే లకై యాడించుకొంటా 
వెల(ది యొకతెచేత వేగించరాదు 
పలువురుగొల్లమంకుభామలబారి( జిక్కి. 
బలిమినెట్లా వెళ్ల(ఐడితివయ్యా ॥ అప్ప! 


శృంగార నంకీర్తనలు ప! 


చన్నుల నొత్తించుకొంటా సారె జంకింపించుకొంటా 
కన్నె వొక్కతెశా6గిట. గరంగరాదు 
సన్నివపదారువేలవంకాలకు లోనై 
ఇన్నిటా నెట్ల ధరియించితివయ్యా ॥ అవ్ప ॥ 


చెందినరలికేలిని (శ్రీవేంక పేశ్వర 
పొంది యొక్కతె మెప్పించి భోగించరాదు 
యిందరిరూపులై నయిందిరను నన్ను నేలి 


అందపు వేడుకల నెట్టలరితినయ్యా జ అప్ప ॥ 864 
రేకు 1171 ఆహిరినాట 
సిగ్గువడ వె6(వెంకైనా చెల్లంటో నీవు 
ఐబగ్గన మమ్ము నవ్వు౯బాటు 'నేనేవు * పలవి॥ 
శ న. 


చాయలకు నీవు నాతో సరసములాడ!గాను 
మోయుచు నవతులు మోములుచూచుకొనేరు 
యీియెడ మంచముమీ(ద నిద్దరము౯ గూచుండంగా 
నాయములు వెట్టుక సన్నలు నేసుకొనేరు 4 సిగ్గు ॥ 


కాఠరాన నీవు నాకు గందపుటొట్టు వెట్టంగా 
జాతులు నేనేరు వారె పారెసారె( వెలులు 
చేతిసురటివి నీవు చేరి నాకు విసరంగ 
రాతిరి(విగలును కేరడములాడేరు ॥ సిగ్గు ॥ 


కందువల నీపు నన్ను( గాంగిలించి కూడంగాన 
అందరు. దమతమకే ఆసపడి రిపుడు 
బొందినశ్రీవేంక కేశ భోగములెల్లా సరి 


మందలించి నా కెక్కుడుమన్నన లనేరు జ సిగ్గు ॥ సన 
౪0% 21-౯18 


208 శ్రీ కాళ్లపాక ఆన్నమాచార్యుల 


బ్‌ొళి 


ఏమిదప్పిపోయ నీకు నెందరు లేరు సతులు 
నేమముతో నున్నదాన నెర వేర్చరాధా * పల్లవి 


మగువా నీవును నుండి మాటలు న న్నాడించేవు 
యెగసక్కేలాడ6గా నీ వేమందువో 
“జగడాల కోపను చాయ నేసుకొని నేను 
వొగి నూరకున్నదాన నుండనీరాదా * ఏమి, 


పడతి నీకుండ(గా నాపయ్యెదకొంగు వప్లేవు 
యెడసి చేత దొబ్బంగౌ నేమందువో 
కడు/గోవ మాఃపలేక గక్కవ గుట్టు వేసుక 
చొడికాన నున్నదాన మండనీరాదా జ ఏమి ॥ 


దక్కి. యాపె. గూడుండి తడ నేవు నన్నప్పటి 
యెక్క-డి కైనా రమ్మంటే నేమందువో 
ఇక్కడ (శ్రీవేంక పేళ ఇళ్లై నన్ను గూడితివి 


వుక్కుమీరి వున్నదాని నండనీరాదా ॥ ఏమి ॥ 800 
| లలిత 
. ఎజు(గుదు మిందరము నీవలపు 
1 తర(జ?) గరితనముతో దా(చనేమిటికే * పల్లివి ॥ 


జొబ్పిలు(జెమటలతో సోవగారీ వీవలపు 
నిబ్బరపుటూర్పుల విండీ వలపు 
వుబ్బరిపులకలచే వుట్టిపడీ వీవలపు 
ఆబ్బురపుపతితోడ నలుగినేమిటికే + ఎజు! 


పటన పా పాలు 
1. యత్మిప్రానస్థ్టలముల సొధుళకట రేవసొంకర్యము వీరివాష్యయమున అరుదైనది. 
ఐనను అక్కడక్కడ, అవి 8 న్సడుట వాయనకొనిలోవముగా తోదుచున్నదీ. 


శృంగార నంకీర్తనలు 280 


జాజెడితురుముతోడ నందడించీ సీవలవు 
మీజినరతుల మితిమీజీ సీవలవు 
ఆజడికాళకలతోడ ఆయాలురే(గీ వలపు 
చూజలుగా నితవికి చూపిచెప్పనే(టికే ఎలి 4 


వేడుకచూపులతోడ వేశగాచీ నీవలపు 
వూడి గెపుచేంతల కోగ్గీ వలపు 
కూడె (శ్రీవేంక పేళుండు గొబ్బున వి న్నంతలోనె 


* మోడా మోడిసిగ్గుల మూపిపెట్టనే(టికే * ఎలు ౪ 057 
మంగళకౌళిక 
ఏల తిట్టు దిశ్రేవు ఎవ్వరి దవరాధము 
మూలలవారిచన్నులు ముట్టితియ్య/గాను *ఇపలవి॥ 
రా! వు. 


చెక్కులు నొక్కె నొకతె జీరలుదీవె నొకతె 
చక్కవిగొల్లైతలతో సాము వేయగా 
తొక్కె-( బాదాన నొక్కతి దొమ్మివేవె మరొకళతె 
వుక్కున వారిండ్లలోనివు 'ెక్కంగాను జ ఏల॥ి 


చన్నుల నొత్తైె నొకతె చప్పరించె మోవొకతె 
పన్ని గొల్లవారి నీవు బండు వేయంగా 
సన్నల దూరె నొకతె చలము రేంచె నొకతె | 
పన్నుగ వారిచీరలు పట్టితియ్య/గాను జ ఏల ॥ 


క్రైకొవి పై నొక తె కందువ€ గూడె నొకతి 
జోకతో మందలవారి పోదించ6గా 
అకడ (శ్రీవేంక పేళ ఆలయించె విన్నొకతె 
దీకొవి వారి బలిమి దీనీ కూడ6గాను *ఏల॥ 858 


క ల న లల. 
1. " మూరఠామూథ ' కబ్దతనము కావచ్చు. బయట వడీవడనినగ్గులు కావచ్చుం 


న40 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామవరాళి 


తగవెజ(గవివా(డా తరుణిరో నీమగండు 
నగపులకొల(దినే నా(టుకొనీ/(గాక * పల్లవి ॥ 


పొల నేవు రమణుని సూటిదప్పకచూచేవు 
కలనీనందా€కా నిస్తే శాంఠాళించేవు 
ఐలువులు చూపుదురా పతితోడ నింతేనీ 
కొలందెటి;గాతండే కూడీ(గాక జతగ॥ 


“'సెనంగే వాతవితోడ బెట్టిమాటలాడెవు 
తనువుసో(కినదాంకా దమకించేపు 
మొనలెటత్తి చూపుదురా మొదలనే ఆతనితో 
అనువెటి(గి తానే ఆదరించీ(గాక జఠతగ॥ 


కక్కసించి పిలిచేవు కరకరింబెశ్రేపు 
చిక్కి లోనై నదా(కా చిమ్మి రే(గేవు 
యెక్కువ/్రీ వేంకకేళు డిత( డిప్టై విన్ను గూడె 
మిక్కిలియాతండే నీకు మేలువాం డవుంగాక జతగ॥ 000 


అమరపింధు 
ఆఅనతియ్యవయ్యా అందుకు మా పెజు(గుదు 
పూవి అందరిని వీకు! బొందు నేవేను ఇ పల్వవి॥ 


వసివాడుమోముతోడ వంచుకొనేవు శిరను 
దెవల నెవ్వతెయైనా( దిట్టదుగదా 
అనురునురౌతాను అలనేపు పలుమారు 
పిసికి వి న్నెవ్వతై వాం విప్పివేనెనో * అన! 


శృంగార నంకీర్త నలు వ41 


వుడుకుంజెమటతోడ నొారగేపు మలగుపై 
కడనెవ్వతెనా నలుగదుగదా 
చిడుముడితో. గొంత చిన్న/టోయివున్నాండవు 
పడఈతి యెవ్వ తెయెనా. బంకమాడెనో ॥ ఆన ॥ 


నిండు(గళలతోడుత నవ్వెరగ్రై నాండవు 
అండనెవ్వత్రి నా మర్యా లంటదుగదా 
దండిగా (శ్రీవేంక కేశ తగ నన్ను నేలితివి 


చండి పెట్టి యెవ్వతై నా సారెకు బోధించెనో 1 ఆన ॥ 860 
రేకు 1172 సామంతం 
సీవొళ్లి నేర మెంచపవునేమే క్షల్లలమనేవు 
తావుకు విచ్చేయుమా తారుకాణించేము ౫ పల్లవి ॥ 


మావంటివారిమాట మనసున. ఐట్టకుంకే 
ఆవలికి రావయ్యా ఆపే ఆడీని 
కావించి నేవిచ్చినట్టికమ్మ నీవు నమ్మకుం టే 
వావిరి నీవడుగుమా వా(వా?)సి చూపీవి + నీవా ॥ 


వూడి గపువారి మొక్కు. లొల్లంబే _త్రైతేను 
ఆడకే రమ్మూ నీకు నాపె మొక్కీనని 
యీడ నేమువెస్టేఆన లియ్యకోలుగాకుం కే 
తోడనే విచ్చేయుమా తొయ్యలిచే వినేవు * వీవొ ౫ 


' ఇచ్చినమాచేకానుక లింప్పులు నీకు. గాకుంపే 
అచ్చటికి రమ్మా చెలి ఆపె యిచ్చీవి 
ఇచ్చల (శ్రీవేంక టే? యింతి నిజ్టై కూడితివి 
అచ్చుగా నీ వేకతములాడుమా విన్నవించీవి ఇజవీవా* 861 


1. * మాచే విచ్చినకామక' అనుట సహజము, 
6 





్రీ తాళ్లపాక ఇన్నమాచార్యుల 


వరాళి 


మాపుదాంకా వట్టిజోలి మాతో నే(టిక్షి 
నీపొందుల కిది వలె నేరుచుకోవయ్యా 4 పల్లివి ॥ 


తెగరానిమాంటలకు తెరువు కోవగించుట 
నగికేనే పెనగొను నాలితవము 
మొగము చూచికేనే మోహమురెల్లా విండు 
విగిడి నీకేది వలె నేరుచుకోవయ్యా * మాపు ॥ 


తీరనియలుకలకు తెరంగు పంతమిచ్చుట 
వూరకుండితేనే నాయ ముమ్మళినుండు 
కూ:మి గొసరితేవే కుప్పవడు వలపులు 
వీరచన కేది వలె నేరుచుకోవయ్యా జ మాపు॥ 


పట్టినవా(వాచఖలములకు పరివా(హాఇరము మొక్కు కే 
గుట్టుతో మం'ే వన్నీ. గొవసాగును 
ఇట్టె శ్రీవేంక పేళ యెనపితి విటు నన్ను 


నెట్టన నీ కేది వలె నేరుచుకోవయ్యా క మాపు ॥ 082 
దేపాళం 
చేతికి లోనై, నప్పుడే చేరి శై కొందువుగాక 
పోతరపుమదమున( బొద్దేల జరపేవె * పల్లవి ॥ 


పిలువ(గ(బిలువ(గ బిగిపే వాతవితోమ 
చలంపాదితనమేలే సారెసారెకు 
వలువ్వన సీవలవ్ప నాఃటీ మతి ముండ6గాను 
వెలి నీవు సటచేపి విజ్ఞవీంగేదే;టిదే 8 చేరిక 


శృంగార సంకీర్తనలు 


పట్టంబట్ట నాతనితో బలిమినే పెన(గేవు 
వట్టివీరము లే టి కే వరవాతాను 
వుట్టిపడి సీయాసలు వొడినిండా నుండ6గాను 
దిట్టకనములు చూ పేదీమస మచదేంటిదే 


కూడ6ంగంగూడ€గ గునిసే వాతనితోను 
పాడిపంతము రే(టికే పచ్చిదేరెను. 
యీడనె శ్రీవేంక కేకు. దెవనె ని న్నింతలోనె 
వీడెపుసొమ్కులత్‌ “డి ఏంత లిదేంటిదే 


రామ[క్రియ 
ఏల వేగిరించేవు యింతలోననే నీవు 
కాలుదోక్కి.నప్పుడే కర(గించీ(గాక 


విన్ను నేమైనాం దిశైనా నెలంత వీచేంతలకు 
చన్నుల మొనలనే సాదించీ(గాక 
యెన్నిసుద్దులు చెప్పినా యెదురు నీ కాడీనా 
సన్నలచాయలనే చక్కంబెట్టీంగాక 


కోపగించీనా ఆపె కొండుకనీసుద్దులకు 
చూపులకొనలనే సోదించీ(గాక 
మాపుదా(కా నవ్వినాను మారుకొనీనా వీత్‌ 
తీపులమాటలనే తిద్దుకొనీ/గాక 


జంకించీనా నేండు సతి సీగుణములకు 
పొంకపురతులనే భోగించీ(గాక 
అంకెల (శ్రీవేంక పేళ అపె సీవుం గూడితిరి 
మంకు(దనాలు చూపీనా మనసిచ్చీంగాక 


248 


॥ చేతి ॥ 


చేతి; 0600 


॥పలవి ॥ 
శ్రా 


॥ ఏల ॥ 


॥ ఏల॥ 


*ఏల॥ 804 


! థీ కాళ్ళ్లపాక అన్నమాచార్యుల 


॥ గౌళ 
ఎప్పటి కెప్పటివాదు లెందా€కానే 
కొస్పులువీడినమీ(ద కూడుకొనవలదా ॥ పల్లవి ॥ 


సొగిసి మొగామొగాలు చూచుకొం పే((?) జాలుంగాక 
తగవు లేమున్నవే తనకు నాకు 
నగవులు నెలవుల నారుకొంపే6 జాలు(గాక 
_ఎగసక్కేలు మరెవ్వరు నేమాడేరే. _ క ఎస్ప్స॥ 


ఆరీతినే మాటకు మాటాడుకొంపే( జాలు(గాక 
తారుకాణ లేమున్నవే తనకు నాకు 
తారసించి మేనుమేను, దగురై తే( జాలు(గాక 
నేరములు మరెవ్వరు నేండేమి వట్టిరే ౫ ఎప్ప ॥ 


ఇతపుతో నిట్లానే యెనసితే( జాలు(గాక 
తతి యెంచ నేమున్నదే తనకు నాకు 
రతిని శ్రీ వేంకటా[ద్రిరమణుండు నన్ను నేలె 


మతకా లెవ్వరు నింక మరేమి వన్నేరె ॥ఎప్ప॥ 845 
పళవంజరం 
ఈతగపు నీమతిలో నెంచుకోవద్దా 
కాతరాన నీవు మమ్ము( గదియంగ( జెల్లునా 8 పల్లివి ॥ 


వేడుకకు నేం దిట్టితే వెంగెము నేసుకొందురా 
ఆడుకొనేరా నిన్ను నవ్వలివారు 
పాడితో నింత సిబ్బితివడేవా(డ వైతేను 
వోడక మోవెంగిలికి నొగ్గ నీకు. జెల్లునా ॥ ఈర ॥ 


శృంగార సంకీర్తనలు 245 


నగుతా గోరగీరితే నాతో వాదింతురా 
అగడు వేసేరా నిన్ను నవ్వలివారు 
వొగి నీ వింతపనికి నోపనివాండ వైతేను 
మిగులా రతులః గిందుమీ(ందుపడంజెల్లునా 1 ఈత ॥ 


చేయివట్టి నేందీసితే శిరసిపే వంతురా 
ఆయెడ6 బంగించేరా అవ్వలివారు 
యీయెడ నన్ను. గూడితి వింతవాసివా(డవు 


చాయల శ్రీ వేంక పేళ చన్నులంటంజెల్లునా ॥ ఈత ॥ 886 
రేకు 1178 కాంటోది 
అనరాదు గాక నిన్ను ఆయములు చూపి మోపి 
ఘనుండవై తే పాపము కలపేవా నీవు ॥ పల్లవి ॥ 


శిరసు వంచుకుందాన సిగ్గువడివున్నదాన 
కరఃంగుచు నాపై నేల కాలు వేనేపు 
నరుగన నెళ(నెం ఇత్రైనా మజ్జన మవధరించపవు 
దొరవె తే 'వేసినట్టిదోసములు వాసునా ॥ అన ॥ 


కలయక పున్నదాన కడనిసప్లే వున్నదాన 
యెలమి౬ దమ్ములము నాకేల పెస్లేవ . 
కలవి మోవి యెంగిలి కడుగుకో వె((వెం కైనా 
యిలయేలేవా(డవై తే నెంగిలి లేదా ॥* అన॥ 


అంట(గాక వున్నదాన ఆన వెట్టుచున్నదాన 
జంటగా గాంగిట బట్టి సారెః గూదేవు 
నంటున (శ్రీవేంక కేశ నామతక మెజఃగవు 
దంటవయసువా(డవై తే తప్పొప్పు లేదా ॥ అన॥। 8607 


[60 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ఆపాొరి 


ఇన్నాళ్లు నెజంగము ఇంతలేసిపనులు 
సన్నల చాయలనే సతమాయ వావులు 


పాటపాట సిగ్గులతో పడంతి నీవు నవ్వంగ 
తేట తెల్లమాయను మీతెణంగులెల్లా 
మాటమాటలను మీరు మర్మాలు సో6(కనాడ6గా 
వాటమాయ మీలోనివాడిక వలపులు 


వెడవెడచూపు మీపై విచ్చనవిడి. బారంగ 
తడ(బడీ మీలోనితమక మెల్లా 
చిడుముడితో మీరు చేతులు పై6ంజాంచ6గాను 
అడియాలాలాయను మీఅం కెల్లై నలం కెలు 


పొద్దువొద్దు బాసలు గొబ్బున మీలో. జేయంగాను 
వొద్దికాయ+ గూటములు వొండురులలో 
అద్దుక శ్రీవేంకటేశ అళై నన్ను( గూడంగాను 
౧ వో 
సుద్దులాయ దొల్లిటినీసౌలపులపొందులు 


పాడి 


తరవాతిపనులకు తానే నేను 
మరుతంత్రములోన మరియే.టిమాటలే 


బలుపుకొల(దియే పంతము 
చలముకొల(దియే సాదింపులు 
కలిమికొలదియే గర్వము 
మలసీ తనకు నాకు మరియే(టిమాటబే 


॥పలవి॥ 
న. 


4 ఇన్నా ॥ 


4 ఇన్నా ॥ 


4 ఇన్నా ॥ 000 


4 పల్లివి॥ 


॥తర॥ 


| 
| 


శృంగార సంకీర్తనలు | 247 


మననుకొలందియే మంగళము 
చనవుకొలదియే సరసము 
యెనసినకొల(దివే యింపులు 
మనవి .సనవి చెల్లై మరియే(టిమాటరే ॥తర॥ 


మచ్చికకొలఃది వే మంతనాలు 
వచ్చినకొలదివే వాడికలు 

- ఇచ్చగించి శ్రీవేంక పేశుండే తా నన్ను6 గూడె 
మచ్చరములెల్లా. బానె మరియేంటిమాటలే. 4తర॥ 800 


హిందోళం 
ఏమయ్య కటకటా యెంతదోసము 
ఏమైన మందెమేళ మింత నేసీనా * పల్లవి ॥ 


ఆపె నీకు విడెమిచ్చేననంగానే వేగిరించి 
చాపలాన౯ దముల మొస6గుమనేవు 
ఆపవి '1తొల్లైలవామై తే నీకు నాయంగాక 
యీపడ6తి యిపుడు నీ కెంగిలివెట్టీనా ॥ ఏమ ః 


వెలంది సీ కొకనాండు విందువెక్టేననంగానె 
తొలంగక యివుడే పొత్తుకు వచ్చేవు 
ఆలరి సీకిది సాజమైతే నాయంగాక 
కలికి పీకు నెంగిలికడి వెట్టీనా ॥ ఏమ ॥ 


సారెకు రతుల మేలు చవిచూపేననంగానె 
తేరి యిందరిలో మోవితేనడిగేవు 
మారుక శ్రీవేంకట్నాదిమండెమురాయ కూడితి 
యిీరీతి వింకా నీకు నెంగిలి వెట్టీనా *ఏమః 070 


న క 


విశ8 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'దేసాళశం 


నేయవయ్య నీకు నేడు చెల్లి నంతాను 
పాయరాదు నిన్ను ని₹ై పెకొనుపేకాని 
టబటఆఅా 


తెగరాదు నీవెంత దిమ్మరివై తిరిగినా 
జగడాన6 గొంతగొంత సాదించది(చు టె 
నగరాదు నీవు నేనేనాటకపుంజేంతలకు 
మొగమోడి చేతులెత్తి మొక్కు టింతేకాని 


తిట్టరాదు యెవ్వతెతో( దెగడియాడినా నిన్ను 
జట్టిగా. జూపులం జూచి ఐంకించు పే 
పట్టరానినీ, 'వెందు( దిఅచవై తిరిగినా 
చెట్టివట్టి సీనేవ నేయు టింతేకాని 


మానరాదు సీవెన్నిమతక ముల నుందినా 
నానినచెమటలతో నంటు నేయు కే 


పూనిక శ్రీవేంక టేళ పొందితివి నన్ను నిజ 


ఆనుకొని నీతో ముదమ:దు టింతేకాని 


కొంటోది 


నన్నునేల తడవేవు నాజాడ నీవెజంగవా 
యెన్నిక విను దగ్గర విది వేళా నాకు 


చాయలకు నాపె నీతో సరసములాడంగాను 
నాయమా నీతో నాకు నవ్వ(గ నేండు 
చేయి చా౪చి యప్పటిని చెనకులు చెనకంగా 
యీయెడ నీవేవ నేయ నిది వేళా నాకు 


4 పల్లవి ॥ 


౫ నేయ ॥ 


॥ నేయ ॥ 


8 వేయ॥ 07! 


శపలివి॥ 
ళా 


4నన్ను ॥ 


శృంగార నంకీర్రవలు లైశ$ 


యెలయించి యాపె నిన్ను నేకతానకు( దియ్య(గా 
. చలమా నిన్ను( విలువ సారెకు నాకు 
పలుమారు. దానె నీతో( ఐచ్చిమాంటలాడంగాను 
యెలమి నే విడెమీయ నిది వేళా నాకు నన్ను ॥ 


గరిమ నాపె నిన్ను. గాంగిలించుకుండంగాను 
పురుండా నేను నప్టె పొత్తుగలయ 
ఇరవై శ్రీవేంక కేళ ఇటు నన్ను( గూడితివి 


యెరవులేక కొసర నిది వేళా నాకు ॥నన్ను ॥ 872 
రేకు 1174 ముఖారి 
అంత విచ్చి చెప్పకు మా కప్పటి వీవు 
యింతా నీమన్నవనలోనె యెజ(గరాదా ॥ పల్లవి ॥ 


వీనులకు నేంజే నేవిన్నపము చవులై తే 
నావినాని వీవలపు ననలొత్తీవి 
ఆనందించి నీకు నాపై నంతబత్సి గలిగితే 
కానరాదా నీమోముకళలలోనె ॥ ఆంత ॥ 


సోగలుగా నేంజూచేచూపులే సీ కితవై తే 
చేంగదేరేనీమవసు చిగిరించీని 
'వేగిరింది నన్ను. బొందేవేడుక నీకుం గలితే 
లాగుగా(. దెలియదా 'వెలవినవ్వులోనె ౪ అంత ౫ 


చెనకేనాసరసము చిత్తాన సీకు6 బట్టిరే 
పనివడి నీకోరిక ఫలియింబీని 
యెనయుచు (శ్రీవేంక టేళ నన్ను నేలితివి 
నను పెల్లాం దోంచదా యానయములోనె ॥ అంత ॥ 870 


£్‌0 


(ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


థ్రీకాగం 
ఇంతలోనె వేగిరమా యెందు వోయేము 
వంతులు వెట్టాడకురా వచ్చేంగాని నేను ౫ పల్లవి ॥ 


నాలితనాననే నీవు నాతులను వలపించి 
వేలసంఖ్యలను లోన వేసుకొంటివి 
పాలించి యింకా నెందరి భ్రమయించనున్నాండవో 
చేలకొంగు విడువరా చెప్పేంగావి నీకు జ ఇంత ॥ 


సాదు(దనాన నప్పటి సతుల దక్కులంబెట్టి 
ఆదిగొ నిందరిమానా లంటుకొంటివి 
యీదెన నెవ్వరెవ్వరి నెంతనేయ నున్నాండవో 
సోదించకురా నావొడి చూపే(గాని మేలు ॥ ఇంత ॥ 


మంచితనాననే నీవు మానినులమోవు లాని 
చంచుల నెంగిలి వేసి చవిగొంటివి 
యెంచంగ శ్రీవేంక 'కేళ యిటు నన్ను( గూడితివి 


దించకురా నీపురము తిరమెతి నిపుడు ॥ ఇంత ॥ 074 
పూర్వగొళ 
ఇద్దరూ నెదిరించిరి ఇన్నిటికి మూలము 
పొద్దువొద్దుకు మనము బుద్గిచెప్పనే(టికే జపల్తవి॥ 
ద ౧ దం ణా 


'వెలవినవ్విననవ్వు విగ్గులకు మూలము 
కలికిఠనము కొంకలమూలము 
పలుకులు లోలోనె పెకొమటకు మూలము 
వెలనే నన్నిసమలు వేగిరించనే(టికే ॥ ఇద్ద! 


శృంగార పంకీ ర్తవలు 


కొన(గోరిచెనకులు కోరికలకు మూలము 
"పెన(గులాటలు కడుగబియమూలము 
తనివోనికొసరులు తమకముల మూలము 
యెననె( దనంత(దానె యెచ్చరించనే(టికే 


మొగమొగాలు చూచుట మొక్కులకు మూలము 
తగవులు కూటమికి దానె మూలము 
నిగిడి [శ్రీవేంకటాద్రినిలయు(డు సతి నేలె 
పగటున వి.క వేరేబాసడుగనే(టికే 


గౌళ 
ఇంత వెటపుమఆపు లే6టికి నీకు 
కాంతలు పెక్కుగలుగుఘను€డవు నీవు 


చెక్కులు నిన్న నొక్కితే సిగ్గులువడుదురా 
చొక్కపుచూపుల నన్ను చూతువు గాక 
గకు్యూన చేయివేసికే కడు(జెమరింతురా 
ఇక్కువ లంటి వనమ్ను యెొచ్చరింతువు గాక 


విన్ను సో€కనాడికేను నివ్వెరగందుదురా 
అన్నిటాను నాకు లోనవుదువుగాక 
సన్నలు నేసికేనే జల్లన6 బులకింతురా 
మన్నించి నాతో మారుమలతువుగాక 


వొద్దిక్రై నే. గూడిఠేను వూరకే భ్రమతురా 
చద్ది వేండివలపులు చల్లుదుగాక 
అదో ఫ్రీవేంక కేశ ఆలనెతి పీకు నేను 
చి స్‌ 
పొద్దవొద్దు రతులను భోగింతువుగాక 


251 


॥ ఇద్ద ॥ 


॥ ఇద్ద ॥ ఠి? 


జ ఇంత ॥ 


॥ ఇంత ౫ 


॥ ఇంత ౫ 87/46 


ణః భ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 
ఆపారినాట 


తనవోజ మానండు తప్పు లాతనికి లేవు 
'పెనంగ(గంబెనంగంగ వీరమే కలది ॥ పల్లవి ॥ 


సారె మీరు చేప్పంగాను చలపట్టి పోరంగాను 
కూరిమి. గొసరంగాను కోపగించేనా 
మేరమీరినాతడు మిందు(గిందు నెంచండు 
శారుకాణించగ(టోతే తగవులే కలవి ॥4తన॥ 


అందాలు మీరు చెప్పగా నజై వేండుకొనంగా 
విందువలె మొక్క6గాను వెగ్గళించేనా 
మందెమేళమే యాతండు మానండు తన గుణాలు 
అందుకు నౌంగాదంటే నానలే కలవి *తన ॥ 


పనివడి మీరన(గా పంతాలు సరి నేయంగా 
చనవులు చెల్లించగా సొదించేనా 
యెననె థశ్రీవేంక'టేశుం డీంతలోనె నన్ను విక్తె 
టబ 


ననుపు నటించ(గాను నవ్వులే గలవి జఠరన॥ 07? 
సామంతం 
నీలోవివారమే నేమెల్లాను 
పాలువాంగినట్లి నే బతుకవే యింకను ॥ పల్లివి॥ 


నిలువెల్ల నీపే నీకేమి గడమే 
వలపించితివి యిందునంక నాతని 
చలవాసితి వన్నిటా సతమాయ నాతడు 
ఫలియించె నీతవము ఐతుకవే యింకను ॥ నీలో! 


శృంగార సంకీర్తనలు 


మేనెల్ల గర్వమే మేకులు నీకేమి బా(తె 
లోను నేసుకొంటివి మేలున నాతని 
యీనెపాన దొరవైతి వింత నేనె నాతండు 
పావినచలము చెల్లై బతుకవే యి(కను 


రూపెల్ల బిగువే నేరుపులు నీకేమి గొ త్తె 
తీపులంబెట్టితివి యింతేసి యాతని 
చేపట్టి విన్నిజ్ఞై కూడె శ్రీవేంక కేకుండు 
టబ లబ స్త 
పెపైనె మావలెనే బతుకవే యి(కను 


రేకు 1175 ఆహిరి 


ఏమి నేయవచ్చునయ్యా ఇంతుల థధాగ్యము గాక 


బూమెలనీగుణములే బుద్దులునేరుపవా 


వెలుపలినీచే(ంతలు వెల్లవిరులై యుండ6(గా 
తెలియదా నామాట దిష్టము నీకు 
చలివాసి నీవలపు సరివచ్చివుండ6గాను 
నెలవి నీనవ్వులిం కా6 జిమ్మి రేంగవా 


మిక్రై (క్కి?)లిపరాకులు నీమీ6ద నిండిపుండంగాను 


చిక్క-దా నాకానికె చేతికి నీకు 


మక్కువతో నీమేను మచ్చములు చూపంగాను 


తక్కక నీసిగు లింకాందలకొనవా 
4 


కర(గిననీరతులు కాంరి(కౌ(గిగటిలో మండ6గాను 


యిరవుగావా నాగోరియెచ్చరికెలు 
యెరవులేక శ్రీవేంక పేక నన్ను నేలితివి 


ధరలోన నీబాసలు తగవులు చెప్పవా 
౪01 21.౯19 


2గ్‌తి 


(1 సి లో॥ 


॥నీలో ॥ 8078 


॥పలవి ॥ 
లం 


4 ఏమి ॥ 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 870 


థీ కాళ్లపాక అన్నమాచార్యుల' 


శ్రీరాగం 
నేరుతునా నేనేమైనా సీమహిమ.. లింతే కాక 
వూరకేవుండేనన్నా వుద్యే(ద్యో?) గాలం వెట్టును 


నెట్టుకొన్నయటువంటినీతోడిపొందులు 
రటునేయవా నీచుటాలనెలా 
ళు ట్‌ ళ్‌ 
గుట్టున నెంతవుండినా. గొచ్చికొచ్చి పెడరేంచి 
దిట్టమాట లాడించు దీకొని నీతోను 


కూరిమితో నీకాంగిట6 గూడేటికూటములు 
ఆరీతి రేణచకుండునా అండవారిని 
యేరేతిసాదులనై నా యెమ్మెలెల్లా. బుట్టించి 
నేరములు పట్టింపించు నిన్నునే సారెకును 


సందడించినటువంటినరసపురతు లివి 
మందెమేళశము నేయించు మానినులను 
కందువ శ్రీవేంక పేళ కలసితి విటు నన్ను 
అందాలు నేయించును నీయరంగొరలెల్లాను 


వరాళి 


ఇంకనేల కొసరూ యిన్నిపనులను నాయ 
పొంకమైతి రిన్నిటాను పొరలెల్లా బావె 


యీవల వింటిలోన మిమ్మిద్దరివి. బొడగవి 
వేవేగ మామతిలోవివెజపు వానె 
- చేవలుమీరినమీకు చేతులారా వద్దను. డి 
నేవలెల్లా జేయంగాము సిబ్బీతి వానె 


॥*పలవి? 
న. 


॥ నేరు ॥ 


॥ నేరు 


॥ నేరు! 80800 


పల్లవి ॥ 
॥ వల్లి 


॥ ఇంకక 


శృంగార నంకీ ర్తనలు. 


ననుపున నిద్దరూను నవ్వు లిక్లై నవ్వంగాను 
పనివడి తొల్లిటికోపమూ. బానె 


"పెన6ంగుచు 'నాండొరులు (పియములు నటించంగా 


జయమంది తిట్లాడేచలమెల్ల బానె 


అల మేల్మంగ నురమందు నీవెక్కించుకో(గా 
మొలచినయనుమానములెల్ల 6 బానవె 
యెలమి శ్రీవేంక పేళ ఇద్దరూ మమ్మేలంగాను 
నెలకొంటి మి(5కను మానేరమెలం బానె 


ఖైరవి 
నేనే యెంత్రైనాను నిన్ను విడువలేంగాక 
నానంబెట్టితే గొడ్డలి నానంబొయ్యినా 


చెలరే(గి నీకెంత నేవలు చేసినాను 
వలపుగలంతెకాక వద్దనుండేవా 
మలపి విన్నప్పటిని మాటల. బేలించినాను. 
తలఃపుకొలందే కాకతమకించేవా 


యెనసి నీతో నెన్నియిచ్చకము లాడినాను 
కనుపట్టినంతేకాక కై కొనేవా 
చనవు నేపుక మరి సరసములాడినామ 
పెనంగేకొలందిగాక [ప్రియపడేవా 


పగటున నిను నెంత పట్టి యెొచ్చరించినామ 
నగవుకొల(దేకాక నాంటుకొనేవా 
మిగుల శ్రీవేంక 'పేశ మెచ్చి నన్ను. గూడితివి 
మొగమోటైనాను మోహించకుండేవా 


25 


“ఇంక ॥ 


౪ ఇంక ॥ 88! 


జనేనే॥ 


జనేనేజ 


జః వేనే॥ 882 


జం శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పాడి 
ముంచి కతలకు. గాళ్లు ముంతకు( జెవు లడిగేవు 
ఆంచెల మోనితిట్ల కందుకేమడి గేవు జ పల్ల వి॥ 


గబ్బితనావనాడి నకా(కలమాటల కెల్లా 
గొబ్బునం దెలుపుమని కొంగువశ్రువు 
వుబ్బున రతివేళల నొకటొక పే యాడిన- 
ఆబ్బురపుసుద్దులకు నందుకేమనేవు ॥ముంచి ॥ 


కూరిమి గొసరుతాను గొణ(గినబానలకు 
తారుకాణించుమనుచు దగ్గరేవు 
యేరోరి అనుచునాడే యింపులరాకొట్లకు 
ఆరసి యేకతమున నప్పుడేమనేవు ॥ ముంచి ॥ 


జవ్వనమదాన నీపెం జల్లినపంతాలకు 
చివ్వన( గా(తాళించి చేయివశ్షేువు 
నవ్వుతా శ్రీవేంక కేశ నన్ను గూడితి వింతలో 
అవ్వల నిందుకు నాతో నర్త మేమనేవు ॥ముంచి ॥ 880 


శంకరాభరణం 


గోరగీరీ నాచెక్కు గోవిందుడు 
కూరిములు గొసరీని గోవిందుండు ॥1 పల్లివి ॥ 


నలిరే(గి నను జూచి నవ్వీం/గదవే నేండు 
కొలువులోపలనుండి గోవిందుండు 
తలవంచుకొని నేను తరుణిమాటున నుంజటే 
కులికికులికి చూచీ గోవిందుడు ॥ గోర ॥ 


శృంగార సంకీర్తనలు 


చిప్పిలుణదమకమున చేసన్న నేసీం/గదే 
కొప్పు ముడుచుకో€గానే గోవిందుండు 
వుష్పతిల్లుసిగ్గుతోడ నొడికాన నే నుండితే 
గొన్నతామరల వేసీ గోవిందుండు 


కమ్మటిని. దెరవేసి కాంగిలించి కూడెలగదే 
కుమ్మరింపుమోహముల గోవిందుడు 
ఇమ్ముల శ్రీవేంఠటా(ది నిరవై తిరుపతిలో 
కొమ్మలతో సీడువెట్టీ గోవిందుడు 


రేకు 1176 ధన్నాసి 
ఆతం డెవ్వాండు చూపరే అమ్మలాల 
+. ఏతుల నాడేటిక్రిష్హు ( డీతండే కాండుగదా 


కందువ దేవకి బిడ్డంగనెనట నడురేయి 
అంది యళోదకు. గొడుకై నాండట 
సందడించి పూతకిచంటిపాలు( దాగెనట 
మందల ఆవుల. గాచి మలసనట 


'మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట 
ఇంచుకంత వేల. గొండయెొత్తి నాండట 
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట 
మించుల+ విల్లగోవివట్టి 'మెరనెనట్ర 


కొళంగుని మెస్టైనటి కంను€౬ టొరిగొసనట 
పాలించి నురలం జేప్టైనట 
యీనీల శ్రీవేంకట్నాది విరవై నదేవుండట 
యేలెనట పదారువేలింకుల విందరిని 

17 


257 


గోర ॥ 


॥1 గోర 1 లరికీ 


॥పలవి ॥ 
ఉరి 


॥ ఆత(॥ 


॥ ఆత(॥ 


॥ ఆఅత(॥ 885 


258 ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 
. దేశాక్షి 


ఏమి నేతుమమ్మ నేము యెళోదమ్మ 
గామిడితనములనే కడగి బాలుండు ॥ పల్లవి ॥ 


అందెలు మువ్వలు ఘల్లురనంగ వీదివీదుల- = 
నందుక వుట్టు గొట్టీనదె బాలుడు 
గొందినున్న( టోసీక కోలలు చాంచిచాంచి 
పొందుగ దొండ్లువోవ బొడిచీ మీబాలుండు ॥ ఏమి. 


చుంగులకాశతోడ సొరిది బాలులతోడ 
ముంగిటి వుటు గొటీ. ముదుబాలు,డు 
లా లబ ౧ 
అంగవించి గొల్లెతలు అడ్డములరాంగానే 
యెంగిలినేసీ మోవులు యిదిగో మీబాలుండు ౪4 ఏమి: 


చొల్లెపుజెడ వీంపున సోయగమై 'వేలంగాను 
చిల్లరవుట్లు గొట్టీం జిన్నిబాలు(డు 
మెల్లనె సతులు దాను మేలములాడుకొంటా 
ఇల్లిదె శ్రీవేంకటాద్రి యెక్కెను మీ బాలుడు ॥ ఏమి ॥ 886 


పాడి 


ఇంకనేంటిమాటలే ఇయ్యకొనేదేగాక 
పంకపుందెమటలు మెం బరగెంగదే ఓవ 


కడగి నీ వలిగి గక్కన లేచి విలుచుంటే 
వెడిదపుటానలెల్లా6 బెట్టీ నీపతి 
ఎవొడివట్టి తియ్య(గాను వోవనంటా బెనంగంగ 
జడిషి పోంకముడి జారెంగదవే గా 


శృంగార నంకీర్తనలు 


పంతమున నీవు లోనిపరపువపై. బండితేను 
చెంతల నొతండు నీచెక్కులు నొక్కె 
కొంత(గొంత చెనకంగం గోపగించి తిట్టంగాను 
బంతినే సిగ్గులు సీరై పారెంగదవే 


ననుపున నింతలోనె నప్వులు నీవు నవ్వితే 
ఘనశశ్రీవేంక కేళుండు కలనెంగదే 
మనసులు సోదించ6గా మరపవులు మించంగాను 
'నినుపులై పులకలు నిండెంగదవే 


అమరసింధు 
అక్కవు నీవు నాకు నైనానైతివి గాని 
వొక్కింతవడిక్రైనా నోపుదువపె 


చెలరేగి చెలరే(గి చేతులు చా(చేవు నీవు 
వలెనపే నాతో నీకు వరవాతాను 
బలుములు చూపి పెక్కుపంతములాడుకొ నేవు 
నిలిచేవా నాముందర నేరుపులను 


నారువోసి నారువోసి నవ్వులు నవ్వేవు నీవు 
వోరిచేవపే నాతో వొడ్డారాలకు 
"పేరువాడి పేరువాడి వీరుదులు మెర నేవు 
చేరంగలవా నాచేవల్లకు 


పెచ్చురేంగి పెచ్చురేంగి పెనంగేవు నాతోను 
వచ్చేవకే నాతోడి వరుసలకు 
యిచ్చగించి శ్రీవేంక కేకు, డిద్దరి6 గూడె 


250 


ఇంక 4 


౪ ఇంక ॥ 887 


అఆ, 
॥1 పల్లవి ॥ 


॥ అక గ్రా 1 


॥ అక్క ॥ 


మెచ్చేవపే నిన్నుమించినయందుకును ॥ అక్క 8 త్రీర88 


2600 $ కాళ్లపాక అన్నమాచార్యుల 


సోమరాగం 


బిగిసి యాపె నీకు. బెట్టనికోట 
యెగసక్కేలకు నీవు యేమి సేసుకొంటివి ॥ పల్లవి ॥ 


కోపగించుకో(టోంగా కొలిచి మొక్కవలనె 
తీపుల( దిట్టినందుకు దీవించవలనె 
చూపుల జంకించ(గాను సూడుపెన(గవలనె 
యేపున నెంతకునెంత యేమి నేసుకొంటివి ॥విగి॥ 


చేవట్టితియ్య6గంటోంగా చెక్కులు నొక్కవలనె 
లు 
చేవమీర నవ్వంగాను సిగ్గవడవలనె 
కావరించి పెకొనంగా కై వళము 'గావలనె 
యే(యీ శవిదాన నుండివుండి యేమినేసుకొంటివి 1 బిగి ॥ 


కాంకలు నేయంగటో(గా గక్కూన6 గూడవలనె 
పో(కముడి యంటగాను భోగించవలనసె 
'వేంకపుథభ్రీ వేంకటేశ వెలది( గలసి తిపై 
యే(కట నీయంత నీవు యేమి సేసుకొంటివి జ బిగి 1 000 


ఆహిరి 
మానితినే తనతోడిమచ్చరములు 
కానీవే ఇ6ంకనేమి కపటాలు వాసెనే ॥ పలవి 


వెనకటివలెంగాక విచ్చేనెం దా నీడకు 
మనసాక్కటాయ వేరేమా(టలేఃటికే 
చనవిచ్చె నింత౭గాను చల మెల్లా విడిచెను 
కనుప టైం దనచే(త కాంతాళించనేలే ॥ మాని ॥ 


శృంగార సంకీర్తనలు 261 


పరులమాట వినక పెకొని నన్ను మన్నించె 
మరిగితి నాలోనిమంకు దీరెనే 
సరసము లాడె నాతో సటలెల్లా విడిచెను 
'కెరలెను నామోహము కిసరు విడిబెనే " ॥ మాని ॥ 


వూసివాను లెంచక వొగి నన్ను వేండుకొనె 
'నేసలు పె బెటితినే చెల. బంతము 
న. ట్‌ ఉం 
ఆసల శ్రీవేంక పేళు. డాదరించి నన్ను( గూడె 
'నేసిననాపుణ్య మంబె((మబ్బె ల జెల.గితినె ॥ మాని ॥ 000 


రేకు 1177 శ్రీరాగం 
ఇంకానేల కొసరేవు యింతిని 
సుంకులు గావా గోరిసూటివాటు ॥ పల్లవి ॥ 


చిగురు(జిత్తములోనిచేంగతనములే కావా 
నగియేటిచెలిమోవినగవులు 
మొగి విచ్చకఠురి నేమోవితేనెలే కావా 
పగటున నీతోడిపలుకులు ॥ ఇంకా ॥ 


వుదుటు(గాండలలోనివురు( దా శ్లే కొవా 
సుదతి నిన్ను(జూచేచూపులు 
వదలు(బయ్యెదలోనివశ్నాకానికలు గావా 
మెదలు:జన్నులనీ మేవిసోంకులు ౪ ఇంకా ॥ 


నల్లే టివలప్పులసంగడి సేసలు గావొ 
చెల్లుంబడి నింతిస నేచేం/యలు 
మెల్లనె శ్రీవేంక పేళ మించి యేలిశి వాపెను 
కొల్లలుగావా నీతో(()) గొనకొన్నరతులు ౪ ఇంకా€ 891 


262 


శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మధ్యమావతి 
తప్పులేల పక్షేవు తర ణి నప్పటి నీవు 
చప్పరింపుమా(టలు సాజమేకాదా 


వతి సన్న నేసితేను పనిలేనిపనిక్రై నా 
సతులు జంకించేది ష్పలబ్రమేకాదా 
రతికి రాయడించితే రాజసాన జంపు నేని 
చతురత. దిష్టేది సాజమేకాదా 


చేరి కొంగువ ప్టేవాని( జిగిరింపు(గా(క౯తో 
నైరణతో జూచేది సాజమేకాదా 
“మేరమీరి కా(తాళించి మీ(6దమీ(ద దొదిగితే 
సారె సిగ్గులువడేది సాజమేకాదా 


ఆంకెల నీవు గూడంగా నజ్లై (శ్రీవేంక కేశ్వర 
జంకించి మోవడి గేది సాజమేకాదా 
లంకెలై మీరిద్దరును లావుల( బెన6గే వేళ 
సంకెలెల్లి మానేది సాజమేకాదా 


కాంటోది 


నేమెల్లా నీయంత నేరమా యేమి 
గామిడీతనాలు బుద్ది కాదనికాక 


యిచ్చకపుమా(టలు యెందా,కా నాడేవే 
పచ్చిగా విభునినేల (భమయించేవే 
నెచ్చెలులు నీవలె నేగనివారా యేమి 
తుచ్చెము నేయుట కడుదోసమనికాక 


నల. 


“ఈ “వేని హేత్వర్థకక్త్వార్టేకారము కావచ్చు. 


॥పలవి ॥ 
(౯ 


॥ తప్పు ॥ 


॥తప్పు ॥ 


॥తప్పు॥ 802 


శృంగార నంకీర్తనలు. 


చనవున నెంతీని సాదించేవే యతని 
యెనసి పను లెట్టు చేయించుకొనేవే 
వనితలిందరు వీవంటివారే కావా యేమి 
కొనల కెక్కేది కడు !గోరతనికాక 


భావించి యెటువలె బ్లాసలుగొనేవే నీవు 
(శ్రీవేంక పేళ్వరు నెట్టు చిక్కించితివే 
నీవలెనే కూడమా నిండు6గా.గిట నితని 
చేవదేరే దిది కడుసిబ్బితనికాక 


వరాళి 


కాంగిలించుకొనవలెనా కమ్మటి నిన్ను 
వీంగక మాంటాడితేనే వేడు కెల్లా జెల్లైను 


కందువల నీవు నన్ను( గన్నుల. జూచితేనే 
అందరితోడివరుస లబ్బెను నాకు 
చెంది నీవు వొకమాంటు సెలవుల నవ్వితేనే 
పొందినటువంటిరతిఖో గములు నాయను 


చెనకి యొకమాంటు నాచెక్కులు నీవు నొక్కితే 
పనివడి సంసారఫల మబ్బెను 
చనవున నిటువలె చదురంగమాడితేనే 
తనువుమీ(దిమదనతాప మెల్లా నారెను 


ఇచ్చగించి నావద్ద నేకతాన నీ వుండితే 
విచ్చకల్యాణము లిశ్హే నెరవేరెను 
యెచ్చరించి శ్రీవేంకశేళ నన్ను6 గూడితివి 
అచ్చపుమనోరథము లన్నియు సిద్ధించెను 


ని 


208 


ఇనేమె॥ 


॥4నేమె॥ 898 


॥కౌంగి॥ 


॥కౌొంగి॥ 


శకౌంగి ॥ తీ04 


న. 


1; గోరత + అని * ఘోరళకా” కబ్దమునకు “గోరతఠ"యవి తదృవించినట్లున్నది, 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 
రామ్మక్రియ 
తానేల సిగ్గువడీనే తనకెలే వెరపు 
నానాటిసుద్దుల్నకు నవ్వే(గాక ॥ పల్లవి ॥ 


యేలే తనతో నాకు నెక్కువతక్కువ లాడ 
మేలు మేలనుచుల గడు మేచ్చే(గాక 
చాలుకొని యప్పటిని చలము సాదించనేల 
కేలెత్తి తనకు మొక్కి. గెలిచేంగాక ॥తానే॥ 


పైకొని *తన్నిం చేసిదాసలు గొనంగనేరే 
యేకొల(ది కాళొలంది యెననేంగాక 
దీకొని మారుకుమారు తిట్లు దిట్టంగనేలే 
వాకున మంచిమా(టాడి వలపించే(గాక జరానే॥ 


కనుచూపులను తన్ను కాంకలంబెట్ట(గనేలే 
చనుమొన లొత్తి మేలు చల్లే(గాక 
యెననె శ్రీవేంక కేళు( డింతలోనే తానె నన్ను 


"పెనంగనేలె రతుల బెరయించే(గాక ॥లానే॥ 00 
రీతిగాళ 
ఆమా(ట నాతో నీవు ఆనతిమ్మా 
యీమతకమింతా నీదా యమేమోయివోయి ॥ పల్ల పి ॥ 


వెకొని నిన్ను నేను పచ్చిగా! దిట్టితిననీ - 
సారెకుల దెలుపవోయి లసుద్ది 
దాకొన్నమగండవంటా( దా నీకు. బూనుకవచ్చీ 
చేకొవి నీవే తనలో. జెప్పితివా నోయి * ఆమౌ(॥ 


న ళానింతేన్‌ కొవచ్చు.. 


శృంగార నంకీర్తనలు 2605 


చేరి నీచేత నేవలు నేయించుకొంటిననీ 
నారుకొన నీ వాపెను నమ్మించవోయి 
యీరీతి( జుట్టమవంటా నిచ్చకములు నెరపీ 
ఆరీతిని నీవే యిన్నీ నాడించవోయి ॥ ఆమా ॥ 


పక్కన నీపై నేను పాదాలువేసితిననీ 
'పెక్కులాపెతో నానలు పెట్టుకోవోయి 
ఇక్కువల (శ్రీవేంక పేళశ నన్ను నేలితివి 
మొక్కీ దాను బావవంటా మొర(గులా వోయి ॥ ఆమా.॥ 808 


రేకు 11/8. శంకరాభరణం 
వినిపించవే యీసుద్ది వినే నేను 
వనితరో యిన్నాళ్లవలె. గాదు నీవు ॥ పలవి॥ 


చెలరేగి చెలరే(గి చెలులతో నవ్వేవు 
అలనీపతి నీతో మా(టాడెన పె 
తలవీడి మొలవీడి దగ- దవ్వుల(బడేవు 
వలపులసివములు వడి(ఐప్టైనటవే *విని ॥ 


తమకించి తమకించి తడ(ఐడ నడచేవు 
అమరంగ రతులు నీకబ్బెనటె 
చెమటల మేనితో చిందువ((వం?) దై యుందానవు 
కొమరెమదము నీకు గొనకొనెనటవె ॥ విని ॥ 


పదరి పదరి నీవు పాటలెల్లా బాడేవు 
యెదుటి(శ్రీవేంక కేకు డెననెనపె 
చెదరవికళలతో చిమ్ముల మా(టలాడేవు 
మదనరాజ్యగర్వము మతి. ఐ ప్టైనటవె (విని! 8907 


26060 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆందోళి 


రా(గదవె అన్నిటాను రవ్వయితిమి 
కాంగినకౌంకలచేత( గరివడె నిపుడు ప 


సాదించేవు నీ కాతండు చాయలకు వచ్చీనా 
వాదించేవు నీ కాతండు వలచీనా 
ఆదిగొని చెలులెల నపె పె పె( బడ6(గాను 
ళం టి ఆఅారా 
గాదిలియాతనిమది కాయగాచె నిపుడు ॥రాంగ ॥ 


చెనకే వాతండు నీచెప్పినట్టు నేసీనా 
"'పెనంగే వాత( డందుజు ప్రియపడీనా 
వనితలందరు వచ్చి వద్దనే వుండంగాను 
చనుమానముల మొగచాటాయ నిపుడు ॥రాంగ ॥ 


యేకతానకు( దీనేవు యింతలోనే లోనయ్యినా 
పైకొని కూడితి విళ్టై బాంతిపడి 
ఛ్రీకాంత వురమెక్కిన(శ్రీవేంక పేళు. డితండు 
మైకొని వుర మెల్గాను మట్టుపడె నిపుడు ॥రాంగ 4 8098 


గౌళ 


సరివారమా నీతో సరసములాడ(గా 
నెరవాదివై మమ్ము నీవేల రేంచేవు ॥ పల్లివి ॥ 


నగ్గికేనేకాదా నా(టుక వెంగేలయ్యేది 
తగులనాడితే/ గాదా తస్పు లయ్యేది 
వెగటు లింేసికీి వెజతుముయ్య నేము 
వొగి నీవేమనినాను వోరుచుకుండేము ॥ సరి ॥ 


శృంగార నంకీ ర్తవలు 


ముందర నుంది తేంగాదా మొగచాట్లయ్యేది 
కందువ లంటికే/గాదా ఘాతలయ్యేది 
విందు వెట్టి పగలకు వెరతుమయ్య నేము 
ఇందరివలెనే నీకునిచ్చక మాడేము 


సన్నలు నేసితే/గాదా చలములు పుప్పేది 
కతిన్నుల6 జూచితేకాదా కా(5 వు స్లేది 
యెన్నిరతో (శ్రీవేంక పేళ నీకు వెలతుము 
మన్నించి కూడితివి సీిమఅ(గు( జొచ్చేము 


సామంతం 
రమణుడు వీ(డివో రాతిరి యీడ నున్నాడు 
సముకాన నుండచే చలమవాసీవి 


మంతనమాడవే చాలు మనసు నీకు. గరగీ 
'చెంతల నేమెల్లా బుద్దిచెప్పనేల 
పంతములాడవే చాలు పతితోడనదే మించి 
యింతీ నీకు మచ్చుమందయ్యి నదే నేండు 


కొచ్చి చూడవే చాలు కోపము తానె పోయీని 
వచ్చి వచ్చి నేము నిన్ను వద్దననేల 
పచ్చిగా( దిట్టవే చాలు పైకొని యదే నీకు 
తచ్చి వలపులవల్లైతాళ్ల య్యా నపుడు 


విడెమియ్య వే చాలు వేడుక తానే పుట్టివి 
కూడుమని నేము నిన్ను6 గొసరనేల 
యీడుగా (శ్రీవేంక పేశు. డెననె నీకు నిదె 
వాడికరతులకును వా(టమయ్య్యి నికను 


267 


॥సరి॥ 


॥1సరి॥ 800 


॥1 పల్లవి ॥ 


॥రమ॥ 


॥రమ॥ 


*రమ॥ 400 


268 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళి 


నీయంత నీవెఖంగవు నేనది విన్నవించితి 


చేయి మీ(దాయెను నొచెక్కులు నొక్కకుమీ 


పిలువకు సారెసారె పేరుకొని నన్ను నీవు 
వలపు పేరడింబడీ వద్దు నవ్వకు 
బలిమి సేసి నీవు పట్టకు నాకుచములు 
కొల(ది(బడదు కొనగో రంటించకుమీ 


తప్పకచూడకు నీవు తమకపుచూపుల 
కుస్పలువడీ సిగ్గులు కొంగువట్టకు 
కొప్పు జారీ నీవు నన్ను కూరుములు గొసరక 
దప్పిదేరీ మోవి నిదే దంట మాటాడకుమీ 


వొడివట్ట కంత నీవు వూరకే దగ్గరి వచ్చి 
తడంబడీ మానములు తతిగొనఠు 
అడరి (శ్రీవేంక కేళ.యలమేల్మంగను నేను 
యెడయక కూడితి ఇళ్లై మరవకుమీ 


దేసాళం. 


మానవే యెక్కడిసుద్ది మంకు(దనాలు 
తానే యాతడు నిన్ను. దగులంగాను 


చలపాదితనమేల సారెకు విలువ(గాను 
పలుకరాదా నీపతితోను 
తలపోత లింత యాల తమకించియాత,డు 
వెలయ నీవై జేయివేయంగాను 


॥పలివి ॥ 
న. 


॥ నీయ ॥ 


1నీయ ॥' 


॥నీయ ॥ 40! 


॥ పల్సవి ॥ 
య 


॥ మాన ॥ 


శృంగార సంకీర్తనలు 


పంశిముభింతే(శేరే బలిమి( బెనంగంగాను 
మంతనములాడరాదా మగనితోను 
రంతుతోడ వాదులేలే రతినాత. డలముక 
వింతలుగా నిన్ను నిమై వేండుకోంగాను 


నివ్వెరగు లికనేరే నిన్ను6 చెండ్లాడంగాను 
నవ్వరాదా శ్రీ వేంకటనామనితోను 
రవ్వగా నమ్మికలిచ్చి రమణుడు వేడుకతో 
నిన్వటిల్ల( దొగడుతా నిన్ను మెచ్చంగాను 


చేకు [1170 నారాయణి 


చుడుచుకొంపేం టోదు రొడరి నీవం(వెంబతై నా 


నడియించీ యిద్కులన వలపు నీమీంద 


నిక్కిచూచి ఇలి నీపై నిండా నవ్వులు నవ్వి 


ల 


త్‌ టగా ఎ భమ 

చెక్కూనిఎన్నలఆబ న 

చిక్కులను కొసగో, 6 ఇనరి 
లా 


అక్కూరసములు చలీ లావుగా నీమీంద 
రా 


లి 
నే 
జి 
ప్తి 


రసి నీతో పూరంగలమాట లాడి 


సకుగ బంగాడుసొడి చలీ నీమీంద 


దిలిషి( 7ా6గిట6 బట్టి భావములనే కర.గి 
ఇ2ెలంగి వయోమదము చిందీనదె 
యెలమి శ్రీవేంక పేళ ఇంతి నిన్నిటాం గూడి 


చలముల. గూరిములు చలీ నీమీంద 
౪0 21-౯2౦ క్‌ 


తుల మించ 


॥ మాన॥ 


॥మాన॥ 402 


॥ సలవి॥ 
గా 


॥ తుడు ॥ 


॥ తుడు ॥ 


॥ తుడు ॥ 400 


వ్ల ్రీతాళ పాఠ అన్నమాచార్యుల 


దేశా 


అంగడి ;బెష్టేవయసు అడియాల మానునే 
బెంగళినాన నుండినా( బెడ రే(చయ(గాక ॥ పల్లవి ॥ 


వాసికి నెంతలిగినా వలపేల తక్కువాను 
ఆసలతో. జిగిరించి అలరు(గాక 
యీసున నెంతదిట్టినా ఇంపులేల కొంచమొను 
వేసరనిపులక లై విజ్ఞవీంగు(గాక 1 అంగ ॥ 


ఆకడిమోమె((మెంతైనా ఆయ మేల వూరకండు 
దికొని తమకమై తీయమురు(గాక 
చేకొని మాటాడకుంటే చిత్తమేల మరపించు 
కాకు సేసి లోలోనె కరంగించు(గాక ॥ అంగ ॥ 


చేయి చా(చకుం పేను నెలవి నవ్వేల వుండు 
తోయరానిసరసమై తొడరు6గా క 
యాీాయెడ శ్రీవేంక పేళశుం డింతలోనె నిన్ను6 గూడె 


'వేయిటికి నీరతులు వింత చేసు(గాక ॥ అంగ ॥ 4014 
లలిత 
ఈపాటిమానేరుపు యెట్టువలసినా 6 జేయి 
వోపినపాటి నే నొనగూడే(గార ॥ పల్లవి ॥ 


విరుదుమగనిలోడ( చెనంగంగ(గలనా 
గరిమ నే నొడ్డుకొనంగలంగాక 
దొరవు చేతులంబట్టి దొబ్బ(గలనా నేను 
కెరలి కొనగోర దా6కించ6గల6గాక ॥ ఈపా ॥ 


శృంగార సంకీర్తనలు 2 


చలపాదివానితోడ సరసమాడ(గలనా 
కలసి మలని మొక్క(గల(గాక 
"పెలుచుందనపునీతో విగియ(గలనా నేను 
వొలిసినట్టు చన్నుల నాత్తంగలంగాక 81 ఈపా 1 


శ్రీవేంక పేశ్వర నిన్ను6 జేరి మీరణగలనో 
కావరించి నేవ నేయ(గల6గాక 
యీవేళ నలమేలు మంగ నేను నన్ను. గూడితివి 


చేవమీరంగలనా చెంద(గల(గాక ॥ ఈపా ॥ 405 
శుద్దవసంతం 
ఎంతైనా నెక్కినవాని కేనుగు గుచ్చేకాదా 
రు జ 
పంతమున మొగవాని. బచ్చినేతురటవే "4 పల్లవి ॥ 


మనసుమర్మ మెజింగి మాటలాడవలె(గాక 
చనవుగద్దంటా( బతి జంకింతుర పే 
చెనకితే (ప్రియములుచెప్పి లాలింతురు గాక 
కినిసి మారుకుమారు గేలి నేతురటవే ॥ ఎంత్రై ॥ 


వేళచూచుకొని నీవే వే(ండుకొనవలెంగాక 
మేలుగద్దంటా నై మీరుదుర పే 
చేలకొంగు వట్టితేను సిగ్గువడుదురుగాక 
పేలరివై యింతేసి పెనంగుదురటవే ॥ ఎంత్రె ॥ 


కావించి నీవే యిచ్చకము లాడుదురు గాక 
(శ్రీవేంక శేళ్వరు నింత నేతుర పే 
యీవిభు(డె విన్ను(6 గూడె నిందుకు మొక్కుటకుగాక 
భావించి యల మేల్మంగ పదరుదురోటవె ॥ ఎంతె ॥ 400 


272 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 
అనరే యీమాంపే మీరు ఆతఏితోను 
నసుపు చూపితే నవ్వు నాలింబడదా ॥ పల్లవి ॥ 


తననగరిలో నుంపే తనకే నెలవుగాదా 
చెనకి పైకొని గాసి నేయవరెనా 
మనసుగలిగితేనే మన్నించీ/గాక తానె 
పెనంగందోతే వలపు పిప్పిగట్లదో ॥ అన॥ 


కొలువువారిలో నుంపే కోరి తన సొమ్మ/గానా 
'మొలకచన్నులు సార మోపవలెనా 
వలసినప్పుడు తానే వచ్చీంగాక యిట్లై 
చలపట్టితే రతులు చప్పనగాదా అన ॥ 


అండ బానుపుపై నుంపే ఆల6 దనవేకాదా 
బండుగా(6 గా6ంగిట మెదమవ(గవలెనా 
నిండు కలమేలుమంగ నేను శ్రీవేంక పేశుండు 
దండిగా( దా నన్ను. గూడె తప్పే వొప్పుగాదా ॥ అన ॥ 40 


శోకవరా? 
సీచిత్తమున! బెట్టి సీవే దయదలచేవు 
యేచి నీతో సారెసాశి ముదురాదేనా ॥॥ పల్లవి || 


నిన్ను. గొసరేమాంట నన్నే కొసరుకొనే 
యెన్న(గ నిన్ను గాదిననేంటికి నారు 
వున్నతి. (టోడవు సీవు కన్నాపడుచను నేను 
సన్నలచాయల నీతో సరిదూంగేనా ॥నీచిః 


శృంగార సంకీర్తనలు 279 


నీతో. వెనంగేమారు నేనే నాతో. బెన(గేను 
యేతున గాసిసేయనే(టికి నిన్ను 
యీతల నీ వేలికవు యేలినదాన నేను 
కాతరించి నీకంటె ఘనమయ్యేనా ॥ వీచి ॥ 


నీకు విన్నవించేమారు నేనే బుద్దినేర్చేను 
యీకత లిన్నియు€ జెప్పనేంటికి నీతో 
ఆకడ (శ్రీవేంక కేశ యల మేల్‌ మంగను నేను 
పెకొని కూడితి నింకా. ఐంతమాడేనా ॥నీచి ॥ 408 


రేకు 1180 ఆహిరి 
ఎట్టుతో నుండనీవయ్య గుణవంతుండవు నీవు 
పట్టి పెన(౧౭దోతే పండు గాయయ్యినా 


ల 
క 

లి 

జ్‌ 


మిలసి సారెకు నిన్ను మనసు సోదించనేల 
యెలమి నందురో6 దప్పుంంచనేల 
బలిమి నుక్కూ కాచితే పై పై కాసొడేకాళ 


కలిగీనా -౦దులోనే కనకపు ఎము కి గుట్టు ॥ 


ఒంతమాడి నితలోడ ఎరిని( బసంగసల 
పొంతకారివై ననమ్న సోడించనేల 
వ. 
౨ంతమాసు రాచినాను ఎదుటలం జూపరేకాక 


బంకినే గందిమువచ6 బరిమళించీనా 1 నుట్టు ॥ 


(శ్రీవేంక కుక నిన్ను. బం కోపగించనల 
మూవంకల నంతలోనె మొుక్క_నేల 
యీవేళ నన్ను. గూడితి వే నలమేల్‌మంగనని 
నీవు సీవేకార దురి నేనయ్యేవా 
18 


॥గుటు 1 శ0$ 


లక శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
పొడి 
అప్పటిగురుతులెల్లా నై వున్నవి 
'దెప్పరమున( గొంత సాత్మించనీయరాదా ॥ పల్లవి ॥ 


నెట్టనః గళలుదేరె నీమొగము చూచితేను 
నట్టుకొట్టి నాక్రై తే నవ్వువచ్నీని 
ముట్టి నిన్ను. జూడుమని ముసు!గేల తీ నేవు 
జట్టి సీవే(దిచే(కలు చల్లారసీరాదా ॥ అప్ప ॥ 


వద్దనుండి సీమేవివాసన మూరుకొంసపే 

కొద్దిమీరి చూపుల గుంకుమ రాలీని 

అద్దో నే(సీగ్సివంచిన సిరస టై యేల యెత్తేవు 

బద్దులు యీ వేళ మట్టుపడ నియ్యరాదా ॥ అప్ప॥ 
గక్కన నీచెమటమై కాంగిలించుకొంపేమ 

“చిక్కి నాతమి నీమీంద6 జిమ్మిరేంగీని 

అక్కరై. ్రీవేంక పే! అలమేలుమంగ నేను 


చెక్కులేల నొక్కేవు చిత్తగించరాదా ॥ అప్ప॥ 410 
బై 
ఎంతచేసీన నీవిద్య లేల మానేవు 
బంతినే నీనవ్వులెల్లా( దిచరింతువుగాక ॥ పల్లపి ॥ 


వెక్కసపుమాఃట లాడి వేమారు నిన్ను( దిస్టేటిం 
యెక్కువసతులకు(గా కేల నంగేవు 
మొక్కులు మొక్కి. నేము ముందే సేవలు సేయ(ంగ 
మిక్కుటపుపంతాలు మామీ(ద నింతువుగాక 1 ఎంత ॥ 


శ్రీగీకలుగలవి చిలుముదినిసవి, 


శృంగార సంకీర్తనలు 


కొప్పువట్టితీసి నిన్ను గోరు నీమీందంబె ప్రేటి - 
యెప్పటియింతులకుంగా కేల వంగేవు 


విర 


ముప్పిరి. (వియాలుచెప్పి మొగమోడి పొందంగాను 


ఇప్పు డింతేసి మమ్ము నెలయించందగదా 


పరపుపై6 బడవేసి పచ్చిమోవి గంటిచేనే_ 
యెరవులవారికింగా కేల వంగేవు 
అరిది శ్రీవేంక పేశ ఆలమేల్‌ మంగ నేనంటా 
సరవి. గూడితి వింత చవినేయవలదా 


హిందోళం 
తనకు నా కెంతదవ్వు దగ్గర, జేతెండు గద్దు 
మొనసి నాకౌలు దన్ను మోంచెననీని 


త గవులంబెట్టంటోతే తనవంకదే నేరమి 
యెగసక్కే లెవ్వరి. దా నేలాడనే 
చిగురు(జేతుల6 దన నేవచేనే దెజంగండు 
అగడుచేసి గోర నంటితిననీని 


సాకిరులడు(గ(బోతే జగడము తన్నే 'మో6ంచు 
చేకొని మరేల నన్ను చిమ్మి రేంచీనే 
వాకుచ్చి తనకుంగాను వంకలాడే దెజంగండు 
దీకొని సందుచేసుక తిట్టితిననీని 


నిజము తెలిసితేను నేను6 దాను నొక్క కే 
గజరుంజే(తలనేల కా(తాళించీనే 
భజనం దా (భీ వేంకటపతి నే నలమేల్‌ మంగను 
తిజగ మెజంగ( గూడె దిట్ల నేననీని 





(ఎంత ॥ 


॥ఎంత॥ 41! 


॥।వలవి॥ 
లా 


॥తన;। 


తన ॥ 


॥;తన॥ 412 


7276 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వసంతవరాళి 
చూచేవారికే యివి సోద్యా లింతేకాక 
యేచి నీకయితే యివి యింపులే కౌవా ॥ పల్లవి ॥ 


సారెసా రెనాడేటిసవతులజగడాలు 
నారుకొన వింకే నీకు నవ్వులు గావా 
చేరిచేరి వొండొరులు చేపట్లకు( జొచ్చితే 
నెరణతో వినోదించ6 జవులు గావా ॥ చూచే ॥ 


కొలువులోనిఇంతులు గొణ(గి తిట్లాడితే 
అలరి నీకు. జెర్లాటా లవియె కావా 
వొలసి నీమీందంబెట్టి వొట్లు వెట్టుకొంపే 
చెల్తరేంగి నీకు విన సిగ్గులు గౌవా 1 చూచే ॥ 


నీపెండ్రి కూ6తు లిద్దరు నిన్ను సాకిరడిగితే 
పెపె నీవుచేసినభాగ్యముగాదా _ 
యేపున శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 
రాంపుగా6 గూడితి నీరపముగాదా + చూచే॥ 414 


నాదరామ[క్రియ 
నెలవినవ్వులతోడ సిగ్గులతోడ 
తలఃపించరే పనులు తమితోనున్నారు ॥ పల్లవి ॥ 
పంతములాడే రిద్దరు బాగా లియ్య6(గదరే 
వంతల కొకరొకరి వంకలాడరే 
మంతనమాడేశేమొ. మరి తెరవేయరే 
కాంతయు( బురుషుండును గధ్రెపై నున్నారు ॥ నెల॥ 


. జ్రేగీతలగలవి చిలుముదినినవి, 


శృంగార నంకీ ర్తనలు 

సరసమాడే రిద్దరు సంగడి నుండ(గదిరే 

అరిది మర్మపుమా(ట లందీయిరే 

కర(౧ి మోహించేరేమో 50దువలు దెలుపరే 

సరికి బేసికిని మంచముపై నున్నారు 
యెనసిరి (శ్రీవేంక పేశు. డలమైల్‌మంగయు 

మొనయుచు నుపచారములు నేయరె 

చనవులు గొసరేరేమొ సమరతి నుపరతి 





రేకు 1181 శ్రీరాగం 
అంగనకు విరవామే సింగారమాయ 
చెంగట నీవే యిది చిత్తగించవయ్యా 


కలికి నిన్ను6. దలంచి గక్కున లోలో గరంగి 
జలజల జమరించి జలకమాడె 
బలుతమకాన నీకు. బక్కన సదురువచ్చి 
నిలువున. గొప్పువీడి సీలిచీర గస్పెను 


సుదతి నిన్ను. జూచి సోయగపుసిగ్గులను 
పొదలి చెక్కులదా(€కా. బూనె గందను 
మదనమం౦్యతములై నమాటల మర్మము సోకి 


ముదురు(€బులకణను ముత్యాలు గ్‌ట్రైను 


గక్కన6 గాంగిట నిన్నూ. గలసి యీామానిసి 
అం సాం ల. 
చొక్క చందాభరణపున మ్ములు చై 
అక్కున (శ్రీవేంక పే? అలమేలుమంగ నీకు 
దక్కి. సరసములను తలంబాలు వోనెను 


'శ్రీగితణగలవి చిలుము దినినవి,. 


స్‌ు 
7 
ఆలీ 


* ఎల ॥ 


॥ నెల॥ 414 


॥ పలప్‌ి ॥ 
రత్న 


॥ అదోగ్‌ * 


॥ అంగ ॥ 


1 అంగ ॥ *15 


278 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిరి 
ఏమి సేతునయ్య ఇక నిదివో మాబఐదుకు 
చేముట్టినసరసాలు సిగ్గులకే మూలము 


తప్పులెంచ(టోతేను తగిలీ నీనుతులె 
రెప్పలెత్తి చూడంటోశతే రేగ వలపు 
అప్పటి. బెనంగంటోతే ఆయములు గరంిని 
యెప్పుడు నీతోడివాదు లింపులకే మూలము 


చేతుల దొబ్బంగంటోతే చిమ్మి రే౧గీ. బులకలు 
గాతల6 జంకించ(టోతే కమ్మీ నవ్వులు 
యేతులు నెరవంటోతే నెలయింపులై తోంచీ 
నీతోడిమచ్చరాలు నెయ్యానకే మూలము 


కొప్పువట్టి తియ్య(టో తే కూడీ( బరవళము 
ముప్పిరి నలుగ(టోతే ముంచీనాసలు 
యిప్పుడే (శ్రీవేంక కేశ యెనసితి విటు నన్ను 
'దెప్పరపునీతో రతి తేం;కువకే మూలము 


పొడి 
పొద్దునొద్దు కిట్లానే భ్‌ 'గించరయ్యా 
యట న 
ఇద్దరికి. గలిగె నే డిదివో సోబఐనము 


"'పెంచెపుమీతొడలే పెండ్రిపీంటలు మీకు 
ముంచినసిగ్గులే కడుముక్తేల నేప 
పంచలచిమ్ము(జూపులు పసపులు నలంచుట 
అంచెల మీయిద్దరికి నమరె సోబనము 


॥ పలవి ॥ 
ళా 


[1 ఏమి ॥॥ 


॥ ఏమి ॥ 


॥ ఎమి ॥ 411 


8 పొదు ॥ 
టం. 


శృంగార సంకీర్తనలు ౭0 


పొత్తులమోవితేనెలే బుష్వపుంబాలకూళ్లు 
బతి తోడినవ్వులే క్యప్రపుబాగాలు 
హత్పినచెనకులే అలరినవుంకువలు 
'యెత్తలం జూచిన మీకు నెననె సోబనము 4 పొద్దు ॥ 


కందువకొ(గిటిరతి గందాక్షతలు మీకు 
విందులసర సములు వీషదోడులు 
యిందునె (శీ వేంక కేళ యింతి నీవు గూడితివి 


సందడితో మెరసె నిచ్చలు మీసోబనము ॥ పొద్దు! థీ 
" కాంటోది 
మంచితనము. నేయగ మంకుందనా లే(టికే 
అంచెల విభునితోడ నంతచలమే!టికే ॥ పల్లవి & 


గక్కన నాతండు నిన్ను6 గప్పురాన వేసితేను. 
ఇక్కువలు. దా(కెనంటా యేల తిక్హువే 
చెక్కులునొ క్కేనని చేరి వేడుకొనరాంగా 
పెక్కు.గోళ్ల దాంకీనంటా పెనంగనేమిటికే ॥ మంచి ॥ 


ఘను(డు వల్లెగా నీపై కలువదండ వేసితే 
చను(గవ దా(శెనంటా సాదించేవేమే 
*యనసి యందుకె యాతండిన్లై కా(గిలించుకొంపే 
తనువం టె. శజమటంటా తప్పువేయనేటికే ౩మంది ॥ 


(శ్రీవేంక పేశుండు నిన్ను చెంధామరలవేసితే 

యీవేళనేల జంకించే విందరిలోన 

చేవదేర నీశండే చేకొని రతి. గలినె 

బావిం చలఇంచెనంటా పంతమాడనేంటికే ॥మంచి॥ 416 
అనాను 


280 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 
దిక్కుల నీకతలెల్లా( దెలిసంగాక 
'వెక్కసాన నిన్ను నావెంటవంట.6 దిప్పనా (| పల్లవి | 


యిళరులు పిలిచితే నెం(నెంబత్రై నాం దిలుకవు 
సతిమాటకై తేను జవదాంటపు 
ప్రతినలాగుకోంగా నీపలుకుల [భమయించి 
'వతదీర నీన్ను నావెంటవెంట( దిప్పనా - + ఎక్కు ॥ 


సరస మెవగరాడినా సరకు(గొనవుగాని 
తరుణి నవ్వినంతనే తమకించేవు 
సరవులు దప్పంగాని చలపట్టి నే నిన్ను 
పిరివిగా వలపించి పెంటవెంట దిప్పనా ॥1 దిక్కు ॥ 


శొలుపులో సవ్వరున్నా( గూరిమి సేయవుగాని 
కలికి. బొడగం పేనే కరంగేవు 
మెల6గి శ్రీవేంక పేశ మీరంగాని నిన్ను గూడి 
వెలయ సిగ్గులుమాన్ని వెంటవెంట. దిప్పనా ॥ దిక్కు ॥ 410 


వరాళి 
మీవంటిదాన నస మరం నేను 


పూవు(బరివళమె సొదిగే, గాక ॥ పల్లవి ॥ 


చలము సొదించేనపే సలిగగలదానను 
బలువుకొద్ది పంతాన( బతీకే(గాక 
అలిగేనపే పతి కంతరంగమైనదాన 
పలుకుసరసమున( బై కొనేంగాక ॥మీవం! 


శృంగార నంకీ ర్సనలు 281 


తప్పు లెంచేనటివే తగినచుట్టపుదాన 
ఎప్పుడూ మేలుదాననై యెననేంగాక 
వుప్పటించేన పే నేను వూడిగము నేసేదాన 
దప్పిదేర మోవితేనె. దనిపేంగాక 1 మీవం ॥ 


వొరసేనటవే నేను వురమెక్కినట్టిదాన 
గరిమ గాంగిట నించి కై కొనేంగాక 
యిరవై శ్రీవేంక పేశు. డిదివో నన్ను మన్నించె 


సరిలేని వేడుకల సతమయ్యే(గాక ॥మీవం॥ 420 
నతు 102 గుండ [కియ 
ఓజతో నుండినవారి రొకటొక బట రేయచేవు 
రాజవై తేనే మమ్ము రష ర సేయవ లెనా ॥ పల్లవి ॥ 


అప్పటికప్పటిక సీ వనుచరించేపుగార 
న. ఇంటికి నీ పస్తే వచ్చేవా 
వొప్ప గువేవేలుసతు లొద్దనే వుండ6గాను 


చప్పున కార సతులు జర య్యేం ం 1 ఓజ ॥ 
ర్వెష్తన్ను! 


బాసదిప్పీనంటా నాతోం బై కొని నవ్వేవుగాక 
ఆనల నేపొద్దూ నిబై అదరించేవా 
రాసికెక్క ఇరుమేలా రామలు కొల్వు సేయంగా 
వేస పేకాక రతులు వెల వెట్టీనా ॥ ఓజ | 


దయదల!(చేమో నన్ను తతి. గూడితివిగాక 
(ప్రియము లిక్లే నీకు పెనగొనీనా 
నియతి (శ్రీవేంక పే॥ నేనే నీయండ నుండ6గా 
జయ 'మేకాక మేలు చండిపడీనా (ఓజ॥ 421 


282 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గుజ్జరి 
నెలంత యెంతటిజాజో నీవెంత చతురుండవో 
పిలిచితే/ జెలియకు పియముచెప్పితివి 4 పల్లవి ॥ 


మగువ యలిగి నీతో మారుమోము వెట్టుకొని 
'మొగిచి యప్పటి నీతో మోము ' చూచెను 
నగుతా నప్పటి నీవు నలినాకీ. గాంగిలించి 
పగటున నాదరించి పంతములిచ్చితివి ॥ నెల(4 


మానిని నీతో. గొంత మౌనము జరపి యై 
మానములు సో(కించి మాటలాడెను 
కానిమ్మని నీ వందుకు గతిగూడ నింపు చల్లి 
మేనవావి పచరించి మేలెల్లా. జూపితివి ॥ నెల॥ 


కోమలి ముసు(గువెట్టుకొని పవళించి నిస్ను 
గామిడి (శ్రీవేంక పేళ కాంగిలించెను 
దోమటి దొడికి నీవు తొలుతటికంయెను 


'నేమమున. బాలించి సిరుల మించితివి ॥ నెలం॥ 422 
పాడి 
ఇంటికివచ్చినవా(డ వీడేర్చుకోవయ్య 
జంటగూడినవా(డవు చనవియ్యవయ్యా ॥॥ పల్లవి ॥1' 


తరుణి వలచినదే తప్పయితే(గనక 
వురవుగా నీవది వోర్చుకోవయ్యా 
మరలి నిన్నుంజూచు పే మచ్చరమైకే(గనక 
నిగరతితో నందుకొను నీకు మొక్కేనయ్యా 4 ఇంటి॥ 


శృంగార నంకీర్తనలు 


వెలది మాటాడినదే వెంగెముల్రై ఆ(౧నిక 
మలసి యీనేరమి మన్నించవయ్యా 
అలమిపట్టినదే అపరాధమైతే/గన 
బలిమిచెల్లంగ నీకు. బంతమిచ్చీనయ్యా 


ఇంతి పాదాలొ త్తినదే యెగ్గులె తేంగనక 
చెంతనే నేరు పాపెకు. జెప్పవయ్యా 
కాంతను (శ్రీవేంక 'పేళ కలిసితి వింతలోనె 
వింతవింతరతులను వియ్యమందవయ్య 


వరాళి 
నీవేళ (భమనేవు నే నుందాన నిడి(దిశివో 
సేవ నేనేంగాని యిపై "'సేయించుకోరాదా 


కప్పురవిడె మింద కస్తూరివుండ లివిగొ 
దప్పిదేర్చుకో కొంత దగదొట్టకు 
ళు 


కొప్పు చక్క-ంబెట్టుకో గోణము చక్క-ంగట్టుకో 


అప్పటి మేను గిజిగిజియై వుందురా 


చల్లనిగందవా డిదే సారపు(బన్నీ రిదే 
చల్లుకోరాదా మేని*సరతు వాసు 
వల్లైవాటు వేనుకో వద్ద వచ్చి కూచుండు 
దిల్లిదుండవై వుండి: పాంచి సింగారాలేల 


చాయపట్టుపర పది సకీనలమంచ మిదె 
యీయెడనే పవళించు ఇక లో6గకు 
పాయపు(శ్రీవేంక పేళ పచ్చిగా( గూడితి 
దాయిదండై వుండు మేల తడంబఐడ నిపుడు 


288 


1 ఇంటి: 


1 ఇంటి॥ 420 


జ! నీవే ॥॥ 


నీవే ॥ 


॥నీవే॥ 424 


1. సరతు=చెమట, ఈయర్థములో ఈపదమీనాటికీ వ్యవహారములో కలదు, 


284 (భ్రీ కాళ్లపాశ అన్నమాచార్యుల 


బౌళి 
అసతిమ్మా వినే/గాని అది గొంత 
యీనెల(త నీపెబ తి యిటువంటిదా ॥ పల్లవి ॥ 


వద్ద నే నుండ(గానె వనిత సన్నలు నేసీ 
కద్దా ! తొల్లి. బొందు కాంతకు నీకు 
ముద్దుముద్దువలెనే మోము చూచి నవ్వీని 
యిద్దరికి లోలోనే యింతవలపా ॥ ఆన ॥ 


కమ్మటిని. గానకుండా కానికలంపీ నీకు 
సమ్మతా నీ కాపెనేనేసరితలెల్లా 
ఎమ్మి నీవు విందువంటా పాటపాడీ నాడనుండే 
వుమ్మడి మీతిమకపుటొద్దిక లింతేశా ॥ ఆన ॥ 


నీపూ నేనూ జూడంగానే నిలుచున్న దీడ వచ్చి 
కావర మింతేసి మీకు. గప్పివున్నదా 
(శ్రీవేంక పేవ యిద్దరి జేతులు వట్టి కూడితి 


వీవేళనే నీయాపెయెన్నికలు. గూడెనా ॥ ఆన ॥ 425 
భైరవి 
ఎక్కడ పరాకు నీకు నింతకంటజ నేమున్నది 
చిక్కానాయం గోరికలు చి త్తగించవయ్యా ॥ పల్లవి ॥ 


'సెలవినవ్వు చింద(గా( జెక్కున. జేయివెళై 
పులకపైరు పయ్యద€ బొదిగెనిదె 
కొల/దిమీరె వయసు కొప్పు గట్టిగా ముడిచె 
చెలియసింగారము చిత్తగించవయ్యా ॥ ఎక్క ॥ 


బప నట్తులనటపపూలవ అపు ల్‌ అలా 


1. తొల్లిన్‌ ఇ తొల్లియున్‌ కావచ్చు. 


శృంగార సంకీర్తనలు 


చిమ్ము(జూపులు మీఅ(గా చెంపల గందాలు వూనె 
ముమ్మరమై మేలు పో(కముడి వేనెను 
చెమ్మగితె మోవితేనె. దమ్మరసమ్లులు నించె 
చిమ్మిరేంగె సొబగులు చిత్తగించవయ్యా 


చనుమొనల కడ్డము సరి నిన్ను6 గాంగిలించె 
ఘనమైనరతులను కళ రేంగెను 
యెనసితిఫి (శ్రీవేంక పేళ యీయింతిని నీవు 
చెనకులమురివెము చిత్రగించవయ్యా 


రేకు [1188 కేదారగొాళ 


ఏమి బాతి నేం దనకు యెందా6కనే 
యీమాట నిఎమయ్యే 'దెందా(కనే 


పన్ని యలిగితినంటా పలుమారు దూరిదూరి 
యెన్నిమాట లాడీని యెందా(కనే 
వెన్నెలనవ్వులు నవ్వి వేండుకొని చెక్కునొక్కి 
యెన్ని నే( జెప్పిన మాన, దెందా6కనే 


గక్కున. దా లేచివచ్చి కప్పురవిడెమిచ్చీ 
యెక్కడిసుద్దు లింకా నెందా(కనే 
పక్కన నానలువెట్టి పచ్చడము గప్పి లోలో 
ఇక్కువ లిదివో యంటె యెందా(కనే 


పచ్చిమా6టలెల్లా నాడి బలిమి(గా6 గిటంబట్టి 
యిచ్చీ( బంతములు తా నెందాంకనే 


ఇచ్చట శ్రీవేంక కేశ, డింతట దా నన్ను6 గూడె 
॥1 ఏమి ॥ 42? 


హెచ్చి సరసములాడే దెందా6కనే 


285 


॥1 ఎక్కు ॥ 


॥ ఎక్క ॥ 426 


॥ ఏమి ॥ 


౪4 ఎమి ॥ 


286 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 
చక్కజాడనుండవే చలమేమౌొనో 
నిక్కకువే సారెసారె నిలువేమౌనో 


'నెలవి నవ్వ(గ(టో తే( జెక్కులెల్లాం బులకించె 
పలుకకువే ఇ(క( బంతమేమౌనో 
తలవంచటోతేను తనువెల్లా6 బులకించె 
'నెలసి చూడకు వే సిగ్గులేమౌనో 


చేసన్న నేయంటోతే చిత్త మెల్లా నీరాయ 
పాసి యడుగిడుకువే పాయ మేమౌనొ 


వాసికి. జంకించంబోతే వాడబారె మొగమెల్లా, 


ఆసల( జింతించకువే అప్పటి సకొనో 


కాంగిటల గూడ(గ(టోతే కందువ మరపులాయ 
మూగి బుసకొట్టకు వే మోనమేమౌొనో 
పా(గిన్థ్రీ వేంళటాద్రిపతినై ననను నీవు 
వీంగక రతినేసితి వెనక నేనా కే 


'దేసాళం 


సీవేమి నేసినాను నీచిత్తము 
భావము వేరొకనై పదర నే( జాలను 


కొంగువట్టితే నిన్ను. గోపగించ(జాలను 
అంగజగురు(డవు నీ వటుగాన 
అంగడి నవ్వి నిన్ను నదలించ(జాలను 
'వెంగలిపదారు వేలవిభు(డవు గాన 


॥ పల్తవి॥ 
న్‌. 


॥ చక్కు ॥ 


॥ చక్క ॥ 


॥ చక్క ॥ 428 


నీవే! 


శృంగార సంకీర్తనలు 287 


పూవుల వేసి నిన్ను. బొరి దిట్టంజాలను నీ_- 
వవ్వల. బారిజాతహరుండవుగాన 
రవ్వల గోరంటంగాను రాయడించంజాలను 
చివ్వలగోకళ్ల నరసింహు(డవుగాన 4నీవే ॥ 


చను(గొండ లొత్త (గాను చాలునన(జాలను 
యెనసి గోవర్టనగి రెత్తితివిగాన 
మునుపె శ్రీవేంకపేళ మొక్కి. నన్ను. గూడితివి 


తనిసినా నిన్నుంబాసి ' తలమన(జాలను ॥వీవే॥ 420 
ఆహిరి 
మాహమెంతో కోపమెంతో ముదిత నీయెడ నేండు 
వూహల యీభావములు వొక్కదోమటాయ ॥ పల్లవి ॥ 


నెలవినే నవ్వె(గాని చేకొని మాటాడదాయ 
చెలువుండ నీవు విచ్చేసితివం కే 
వలచేత మొక్కెంగాని వడి సుద్దిచెప్పదాయ 
పొలసి నీకడకు నే. బోయేనం పేను ॥ మోహ ॥ 


కన్నులనె చూచె(గాని కమ్మర డగ్గరదాయ 
సొన్నల నీగురుతులు చూపినాను 
సన్నలనే 'మెచ్చె(గాని సరి దండె మీంటటదాయ 
పన్నినీ వల్లంతనుండి పాడంగాను ॥ మోహ 4 


పరవళ మందె(గాని పైకొని వీగించదాయ 
గరిమ గా6గిట నీవు గలయ.గాను 
సిరుల సంతసమందె శ్రీవేంక కళ నేండు 
శిరసువంచి కొంత సిగ్గువదదాయ ॥ మోహ ॥ 486 


1 తఈఠలము ఒ అనన్‌ బాలను. 
౪01 21-6౬1 





288 ./ తాళ్లపాక అన్నమాచార్యుల 


. సామంతం 
ఇంతి చూచి యేమనెనో యెంత్యభమసితినంటా 
కంతునిమాయ అవుత గాననై తినే ॥ వల్లవి ॥ 


వెన్నెల గాయ6గ6 జూచి వెల(ది నవ్వెనోయంటా్తా 
పన్ని నే మారుకుమారు పతి నవ్వితినే 
కన్నెచకోరాలం జూచి కన్నుల. జూచెనోయంటా 
మన్ననచూపుల నేను మారు చూచితినే ॥ ఇంతి ॥ 


కోవిల గూయగ విని కొమ్మ మాటాడెనోయంటా 
వోవల మారుకుమారు వూ6కొంటినే 
పూవులు మా.కుల రాల( బొల(తినేసలోయంటా 
యీవల. గమ్మర నవే ఇటు చల్లితినే ॥ ఇంతి ॥ 


చల్లగాలి విసరంగా సతినిట్టూర్పులోయంటా 
వుల్లపుసంతసమున నొనరితినే 
మెల్లనె (శ్రీవేంకట్నాదిమీ(దనె నే నుండంగాను 
. 


వొల్లనె చెలియ వచ్చి వూరడించి కూడెనే ॥ ఇంతి ॥ 40! 
పాడీ 
ఏమో నేయంగంటోగా నేమో సుమ్మీ 
*మోమెదిరి, నందుపై మొక్కులే సుమ్మీ ॥ పల్లవి ॥ 
మ్‌ ఉం 


చిగురుంగెమ్మోవి వంచేవు చేరి నన్ను6గని 

వొగరుటధరామృతం బొలికీ. జుమ్మీ 

సగము మాటాడి. గుక్కి జడి నేవు యింతలో 

పగటు నీపుక్కిటను పట్టి దది సుమ్మీ ॥ ఏమో ॥ 
1. మోమెదిరిన్‌ ఆమోగమెదుటన్‌ కొవచ్చుు 


శృంగార సంకీర్తనలు 0 


గౌబ్బునను గమనించి కొంకేవు నన్ను. గని 
వుబ్బెల్లం జెమటలై వుదిరీ;జుమ్మీ 
మబ్బు విడునఃగ నవ్వి మానితివి అంతలోనె 
గుద్బితిల్లి యానవ్వు గుండెవట్టుజుమ్మీ 1 ఏమో ॥ 


యింపు చేకొనుచు బిగియించేవు కొ6(గిటను 
ముంపు(గుచములవాండి మొద్దాంజుమ్మీ . 
తెంపున (శ్రీవేంకటాద్రి దేవుండగవక నన్ను 


సంపదల. గూడితివి సరికిసరినుమ్మీ ॥ ఏమో 482 
రేకు 1184 కాంటోది 
వద్దువద్దు తడవీతే వాదులేనుమ్మీ । నీవు 
పొద్దువొద్దు వారివీరిపోడులే సుమ్మీ . ॥ పల్లవి ॥ 


పూచిననా మేననున్న పులకలకంత లివి 
చే చేత నీమాటలచే చిల్లులేసుమ్మీ 
'చా(చిననాచన్నులు సీజవ్వనపురాయడి చే(- 
గాచినవురముమీ(దికాయలే సుమ్మీ ॥ వద్దు ॥ 


వేంకపునాకళ లివి వెలికురికినయట్టి- 
కా౭కల నీవిరహాగ్నికాంతులేసుమ్మీ 
చేకొను నాతురుమిది చిత్తములోపలనున్న- 
చీకాకులచింతలచీ(కటి సుమ్మీ “ ॥ వద్దు ॥ 


వన్నెలనామోవి యిశ్హై వడి నేటితేనెలు 
వున్నతి నీకు నోరూరేవూటలేసుమ్మీ 
యెన్న6గ (శ్రీవేంక టేళ ఇంతలో నన్ను6 గూడిళి.. 


విన్నిటా నీవూ నేనూ నేక మేసుమ్మీ ॥వద్దు॥ 488 
19 , 


200 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగం 


ఇశ్హై వచ్చే6/గావి యీవనకేలికి. టోయి 
నెట్టన నాడనుండేది నిమిష మేసుమ్మీ ॥ప 


మఅవకుమీ నాపై మన్ననా నే- 
నెజఖంగ కేమనినా 1 నిముడుకొమ్మీ 
గుటిగా నాయుంగరమే కోరి యెప్పుడు. బెట్టుమీ 
పీటీ నాచెలులను నామారుగా( జూడుమీ ॥ ఇై ॥ 


తలంచుమీ నామీ(దితగులాయమూ నా- 
మెలుపుంబాయము నీకే మీందుసుమ్మీ 
సళుపునీపేరు నాకు జపముసుమ్మీ యీ 
యలరులంబంతి నాయాత్మగా. జూడుమీ 4 ఇట్టైః 


చవి నీతమ్ములమే నాచద్దినుమ్మీ గ్‌ా 
ఐబవళించేపానుపే నీపదవిసుమ్మీ 
ఇవల శ్రీవేంక పేళ ఇంతలోనే కూడితివి 
వివరించ దినమొకవింత ఇదెసుమ్మీ 1౬ బైజ శీఫ4 


మంగళ కౌసిక 
సరికి బేశాయ నిది చాలదా నేండు 
యిరవాయ! బనులెల్ల ని(కనేల మాటలు ॥ పల్లవి ॥ 


బయలువంటిదె నాపట్టిననెన్నడుము 
బయలుపందిలి నీపలుకులెల్లా 
నయమైనకుచములు నావి కొ-డలవంటివి 
దయలేనినీమనసు తగురాతివంటిది ॥సరి॥ 


1. * ఇముడు ' - అంతర్భానితణ్యంతమా ? 





శృంగార సంకీర్తనలు 


'నిండిననాతురుమున నెరులెల్లా వూ! 
చండీయె సీమేనెలా చంద్రవంకలే 
వూ. ఉం 
పండిననామోవి ఇదె పెపెనే కడు(దీపు 
దండినీవినయములు తరితీపులే 


మెటు(గువంటిదివో మించయిననా మేను 
మెటలుంగువంటిదెపో నీమే(టివలపు 
నెటి శ్రీవేంక 'పేశ్వర నీవే నను గూడితివి 
తజితోడ6 జవులాయ తగిననీరతులు 


వరాళి 
చొల్లెపుంజుట్ల వో చొక్కనాథా నీ= 
చుల్లరిచేంతలు గంటిం జొక్కనాథా 


చూడ 'వేగన్నులు నిన్ను6 జొక్కనాథా నీకు 
జోడు భూమియును లక్ష్మీ. జొక్కనాథా 
సూడిదె నాపాయమిదె చొక్కనాథా నీతో 
స్తూడువట్టీ నారతులు చొక్కనాథా 


చొక్కపుసింగారాలచొక్కనాథా । మోవి. 
జుక్కంలు నించె నెవ్వతో చొక్కనాథా 
చొక్కించితి గోపికల6 జొక్కనాథా । నాతో 
సుక్కులమాట లేతోయి చొక్కనాథా 


సామ్ములతొవిజ్ఞప(గేచొక్కనాథా 1పోదు- 
సుమ్మీ నీకు నాకు. జొక్కనాథా 
ఇమ్ముల (శ్రీవేంకట్నాది నిటు నీవు గూడల్గాను 
జుమ్మన మై పులకించె. జొక్కనాథా 


291 


॥సరి॥ 


॥1సరి॥ 485 


॥పల్తవి ॥ 
ఉి 


॥చొలె॥ 
న. 


॥చొలె ॥ 4860 
ఉం 


థ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


శంకరాభరణం 


వచ్చి నేయకుందునా పెవె నిన్ను 
అచ్చలపునీవు దొరవని యింతేకాక 


సీకన్నులకావి చూచి నిన్ను మెచ్చకుందునా 
దొకొని నీవంటివాని' దగ్గరక వుందునా 
యీకడ నీమేనితావి ఇందు. జొక్కకుందునా 
పెకొని నామనసొడంబడ దింతేకాక 


ముందు నీభావము చూచి మొక్కు మొక్కకుందునా 
చిందేటిచెమట చూచి చెక్కు నొక్కకుందునా 
పొందణీంగళలు చూచి పొగడక ,వుందునా 
యెందు నాపం౦ంతము నన్ను నెడ నేసీంగాక 


కాంగిలించుకో(గా కొంగు గప్పక నే నుందునా 
మూ6గినరతులవేళ ముచ్చటాడకుందునా 
వీంగక (శ్రీవేంకటేశ విన్నవించకుందునా 


(1 పచ్చి ॥ 


॥పచ్చి॥ 


మా6గినమరపు నన్ను మంకు జేసీంగాక ॥పచ్చి॥ 481 


లలిత 
ఏమి నేత మేమినేత మేవంక చూచినా( దామె 
దోమటి నాకెకు నాకు దొరసీ నేం డిపుడె 


కాసీ నవొకటి కాంతనవ్వు వెన్నెలలు 
వూసీ నదొకటి పూ/పవలపు 
రాసీ నదోకవంక రా౭పుంగుచములు రెండు 
యేసీ మవ డీవంక నేమినేనేదే 


॥ ఏమీ ॥ 


శృంగార సంకీర్తనలు 


చిమ్మీ నదొకటి చెలిచూపులచీ(కటి 
కమ్మీ మాటలనె కమ్మ.దేనెలు 


తుమ్మీ( జింకతుమ్ములు తుమ్మిదగుంపులకొప్పు 


అమ్మీ నల్లదె పాయ మాకెకె నన్నును 


చాంచీ నదొకటి సతికాంగిటికి. జేయి 
పూంచీ నదొకటి బువ్వపుమోవి 
యేంచీ యిశ్తై (శ్రీవేంక పేశుండగనక నన్ను 
ట 
లాచి కూడె నీమగువ లాగాయ నింకను 


కేకు [11805 తెలు(గుంగాంటోది 
అతనిందోడి తెచ్చినందా€కా + 
హితబుద్దుల చెలి యేమరకుమీ 


వెలది విరహముల వేసవికాల మిది 
యెలమి మోవిచిగు రెండనీకుమీ 
కలికి నిట్టూర్పులగాలికాల మదె 
తెలివలపుపదను తియ్యనీకుమీ 


వనిత పెంజెమట వానకాల మదె 
మొనపులకననలు ముంచనీకుమీ 
మనవుల సిగ్గుణ మంచు(గాల మదె 
ఘనకుంచగిరులను( గప్పనీకుమీ 


వెసం గాంత నవ్వువెన్నెలకాలము 
ససిః గొప్పుచీటి జారనీకుమీ 
పసగా (శ్రీవేంకటపతి విచ్చేసి కూడె 
వసంతకాల మిచె వదలనీకుమీ 


298 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 408 


॥పల్రవి ॥ 
౧ 


॥) అత ॥ 


॥ అత ॥ 


౫ అత ॥ 449 


క! (శ్రీకాళ్లపాక అన్నమాచాట్యులు 


సామంతం 
తానొక్క(డే గురి తమకమునకును 
యే నింక నెవ్వరితో నేమిచెపే ప్పేనే 4 పలవి ॥ 
ఠం 


తనువొక్కశళే గురి తన్ను0బా నేకాంరల౪ు 
మనసొక్క పే గురి మంతనాలకు 
కనుంగొనలే గురి కడునిట్టచూపులకు 
యెనసి యెవ్వరి కింక నేమిచెశే స్పేనే ॥ళా 


ప్టాయ మొక్కే గుజి పచ్చివలప్పల కెల్లా 
చేయి చెక్కిటికి గురి చింతలకును 
మోయునిట్టూర్నులే గురి మునుకొన్నకోరికకు 
యేయెడ ముచ్చట రింక నేమిచెసే స్పేనే 1 తానా ॥ 


కూడినకూటములకు కొనగోరొక్క కే గురి 
యీడ నాకు (శ్రీవేంక కేశునికిని 
తోడనే కళలు గుఠి తుదలేని వేడుకకు 


యేగ నెవ్వరికి నింక నేమిచెప్పేనే 1తానొా॥ 440 
మేంచబౌళి 
తనిసికి నన్నిటాను తాలిమే మేలిమాయ 
యెనసినసంతసము లి(క నెన్నండే ॥ పల్లవి ॥ 


ఆసలనే కొంత వొద్దు అంగమంటి కొంత వొద్దు 
బాసచేసీ కొంఠవ వొద్దు భమయించెను 
వాసికి సరసమాడ వయసు వోయీనేమో 
'"యీసుదీర మన్నించే దింర నెన్నండే ॥తని॥ 


శృంగార సంకీర్తవలు ణక 


మోము చూపి కొంతవొద్దు మొక్కులాడి కొంతవొద్దు 
నాముదేర నవ్వి కొంత నాలినేనెను 
ఆమని. గుంబెనమా6(ట లాడంగానే తెల్లవారె 
యీమేర నన్ను. గూడే దింక నెన్నండే *తని ॥ 


చేయివేసి కొంతవొద్దు నేసవెట్టి కొంతవొద్దు 
యీయెడ. గాంగిటం గూడె నీపొద్దు 
పాయపుశ్రీ వేంకటాదద్రిపతి కింతా నెలవాయ 
యేయెడ, జొక్కుదడు(గాక యి(5క నెన్నండే ॥తని॥ 441 


హిజ్టిట 
అది నీకు. దారుకాణ అవునోకాదోకాని 
కదిసి చెన్నంగటోతే కతలయ్యింగాని ॥ పల్లవి ॥ 


కలలోన సీరూపు కన్నులంగన్న ట్రయ్యి 
చెలగి ఆసుడ్ది ఇెప్ప(జింతయ్యి.గాని 
వెలయ నీఫలుకులు వీనుల విన్నట్లయ్యీ 
"సలవి(౯ గమ్మర. జెప్పసిగ్గుయ్యింగాని ॥ అది 1 


మంతనాన నీతో మాట లాడినట్లయ్యా 
అంతట. జూచితే వెరగయ్యింగాని 
కంతుసమరతి నిన్ను€ గాంగిలించినట్లయ్యి 
పంతాన నేమనినాను పచ్చిదేరింగాని ॥ అది ॥ 


సరుస సీమోవితేనె చవిగొన్నఅట్లనయ్యీ 
వొరసి చూప6టోతే గోరొ త్తీంగాని 
ఇరవయినశ్రీవేంక టేశ నీవు ద్రిల్లేముగా 
సరుగం గూడిన నదె చాలాయంగాని గాఅది ॥ 442 


286 శ్రీ తాళ్లపాక అన్నమాచార్మిల 


అలిత 


ఏమాటకేమాట యేమే నీవు వోరి 
ఆమాటకామాట లవి యంతే కావా 


పచ్చిపాలు పోయవుగా పసిగొల్లెతా '; అవె 
పచ్చివెచ్చి అయ్యింగాని పదరా నీవు 
పచ్చిచిగురేకాదా భామ నీమోవి । నీవు 
పచ్చిగా6 దిరుంగంగాను పను రెక్కకుండునా 


"పెరుగు వెట్టవుగా గుంపెనగొల్లెతా 1 నీవు 
పెరిగి యింత్రె తివి పెక్కులేలర 
పెరుగు. నీకుచములు పిక్కటిల్లను 1 నీవు 
"పెరుగ6గ నవి కడుంబెద్దలు గాకుండునా 


వెన్నలై న6 బెట్టవుగా వెడగొల్లెతా నిన్ను 
వెన్నకంటబె “నున్నంటేనే వేగమేలరా 
వెన్నతో. బెట్టినది యీవేషము నీకు 
వెన్నల( గూడితి శ్రీవేంక పేళ చాలదా 


సామంతం 
తొల్లిటితా(దానే కాండా దొరయాయనా 
అల్లనా6టి తగవు నేం డందదాయనా 


చాయల నే రానంటా సణంగులాడేవాండు 
కాయము. దానంట(గా నే. గాదంటినా 
పాయపుసతుల్గి మింతోబలుమగవా,డు దాను 
పాయక గొల్లైతలను పచ్చినేయండాయనా 


4 పలవి ॥ 
ళు 


॥ ఏమా। 


॥ ఏమా। 


* వమా॥ః। 440 


(1 ఫ్రల్లవి ॥ 


॥ శొల్లి ॥ 


శృంగార సంకీర్తనలు వం? 


కన్నుల. దిట్టితినంటా ఘాతలు నేనేంవాండు 
సన్నచేసి పిలువ(గా( జరసితినా 
కన్నెలము ఇదె నేము ఘనమైనప్రొఢ దాను 
మున్నే ఎరుకచేసితే మొగి( జెల్లదాయనా ॥ తొల్లి ॥ 


కులికి గోరంటికేను కోపగించేవాండు నన్ను 
పలుసో6కించ6గ నేను పదరితినా 
యెలమి (శ్రీవేంక పేక డింతలోనె నన్ను( గూడె 


ఆలమి పదారువేల నంగివించ(డాయనా ॥ తొల్లి ॥ 444 
రేకు [1186 శంకరాభరణం 
ఏమయ్య రమణుండ యింత సేతురువయ్యా 
కామిని నూరడించి కలయ(గరాదా ॥ పల్లివి ॥1 


డళతి కధరమిచ్చి పలుసో6కించినది 
ఐడి బడి విందువెట్ట పగలాయ 
వెడవెడ౧గా నవ్వి వెంగెమాడినది 
తొడికేదోమటిపాల( దోడనే వేండాయ ॥ ఏమ ॥ 


తరుణీి( దప్పకచూచి తలవంచినది 
అరిది నమ్మించి తప్పినట్లాయ 
ళం ల 
సరస మాడియాడి సరుగన దా(గినది 
పొరింటొం౦ మధ్యాహ్నాన( టొద్దుగుంకినట్టాయ ॥ ఏమ ॥ 
దె ట్‌ 


మెలు6త గాంగిటం గూడి మేను మరచినది 
నిలువునీడలలోన నివ్వెరగాయ 
అలరి శ్రీవేంకటేశ ఆదరించినది 
ఫలియించి పసిఃడిలో( బరిమళమాయ ఏమ ॥ 445 


న! థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


శంకరాభరణం 
* చూచినవారికినెల్లా సోభనమై వుందువు 
తాచిన (శ్రీవేంక పేశ దైవమై వుందువు ॥ పల్లవి ॥ 


నాలుగుచేతులతోడ నలి నీవు నిలుచుంటే 
చాలి కొమ్ములకల్పవృక్షమువలె నుందువు 
మేలిమిపీతాంబరాన మెరసి నీ వుంజేను 
వాలినబంగారురాశివలె నుందువు = చూచి 


జమళిపాదములతో సరి నీవు నిలుచుంపే 
అమరి యహపరము అందిన ఫ్రై వుందుపవు 
తమినీలవర్డ ముతో దగ నీవు నిలుచుంటే 
గమి( గనకవరుషకాల మేఘ మౌదువు జ చూచి ॥ 


కొండవంటితురుముతో. గోరి నీవు నిలుచుంటే 
'మెండుశిఖరముతోడి మేడవలఠె నుందువు 
అండనె శ్రీవేంకటాద్రి నలమేలుమంగం గూడి 
వుండితే మిన్ను నేలా నొక్క_టైనట్లుందువు ॥చూచి॥ 446 


పాడి 


చల మింకానా నీకు. జాలదా నేండు . 
సలిగెలు పతితోడ( జాలదా నేడు ॥ పల్లవి ॥ 


వదనము వసివాడె వనిత సీకొప్పు వీడె 
చదురులబింకము చాలదా నేండు 
గుదిగొనె. బులకలు కుమ్మరించె(. జెమటలు 
సదమదమైతి వింక( జాలదా నేండు ॥చల॥. 


 . 


న సహానా న. 


శృంగార సంకీర్తవలు 


కన్నుల€ గెంపులుదేరెం గడునిట్టూర్పులు మీరె 
సన్నలు(జాయలు వింక( జాలదా నేండు 
వెన్నగా మతి గరింగే విభుపై. దనువారగె 
సన్నపుమోవితిట్లు చాలదా నేండు 


నెలవుల నవ్వులు చిందె సిగ్గులు లోలో. గుండె 
చలివేండికొసరులు చాలదా నేండు 
ఐలిమి (శ్రీవేంకటాద్రిపతి నిన్ను నిదే కూడె 
సళుపులెల్లం బాన జాలదా నేండు 


సౌరాష్ట్రం 
చాలు6జొలు వాండులేనిజన్మ మేలా 
జాలి నన్నుంబెట్టకురె సారెసారెం జెలులు 


నేండు వానిందాసినవెన్నెలబయలేలా 

._ వోడక వాండుగా(గిటనుండనినిదేలా 
కూడి వాండు నేను గప్పుకోనిపయ్యెదేలా 
వీడనిచెక్కుతోడి వెర గే చాలును 


ల వానిసరసములేనినవ్వేలా 
ఆలించి వాడువిననిఆమాటలేలా 
సోలి నిద్దరు నొక్క_కై చూడనియద్దమేలా 
తాలిమితో లోలోనె కలపో(తే చాలును 


యీకడ వాండుగూడనియాజవ్వనమేలా 
ఆకు వాడు మదిచియియ్యనితమ్ములమేలా 


వా6కగా (శ్రీ వేంకటాదదివాండు నన్ను6 గూడె నిదె 
1 చాలు ॥ 448 


మా6కుపడ(జొక్కినయీమర పిదె వబాలును 


208 


చల 


॥*చల॥ 447 


1చాలు॥ 


॥ చాలు ॥ 


800. థ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


ముఖారి 
చాలునె చాలునె సట లి(కనూ ని-_ 
న్నేలినపతికడ కేంగగరాదా ॥ పల్లవి ॥ 


'పెంచిన( బెరుగును పెనునీచలములు 
నించిననీకొప్పునెరులవలె 
వంచిన వాలును వడి నీకోపము 
చుంచులనీకనుచూపులవలెను ॥ చాలు ॥ 


కరచిన. గరంగును కలికి నీమనసు 
పరుగునీకాంతులపసిడివలె 
మరపిన మరగును మహి నీగుణములు 
'పెరతేనెలనీపెదపవులవలెను 1 చాలు ॥ 


కదిసిన((?) గద్దా కాంక్ష నీరతులు 
ముదిరిననీకుచములవ లెను 


యెదురనె (శ్రీవేంక కేశుండు గూడెను 
పదవులజవ్వనపాయమువలెను ॥ చాలు ॥ 440 


మంగళకౌసిక 
కరిటిమి వంటిమి నాండె కమ్మర నేండు కొత్తేీల 
_వొంటినుండ6గా( జేత నొత్తకురా మమ్మును _ ॥పల్లవి ॥ 


ఎవొప్పుల నీతీపుమోవినుండ్‌ వెడలేమా6టి 
దెప్పరపుటొగరౌనా తీపేకాక 
ముప్పిరి నీతరితీపు మొగచాటాయ మాకు 
య అప్పుడే తనిసితిని అంటకురా నన్నును కంటి ॥ 


శృంగార నంకీర్రనలు 801 


నయగారిగుణమున నడ పేనీచే(తలు 
నయములేకాక వేరేనా(టి వెట్టవునా 
నయముల. (వియముల నమ్మికల' ,దనిసితి 
చెయిముట్టి నీవంత చెనకకు నన్నుమ ॥ కంటి ॥ 


చల్లనికా(గిట సీవు సరి(గా(గిలించ(గాను 
చల్లనయ్యేవుండు(గాక సారె. గా(కౌనా 
యెల్లగా (శ్రీవేంక 'పేళ యిన్నిటా నేం దనిసితి 
మెల్లనె మారుకుమారు 'మెచ్చకురా నన్నును *కంటి॥ 460 


రేకు 1187 "వరాళి 
ఎన్న(టి కెన్న6టిపొందు యిస్పీ నేను. 
ఎన్నుకొను నామనసు యిస్పీ నేను 4 పల్లవి ॥ 


కొంకక నీరాతిగుండెగుణ మెరింగుండియు 
యింకా నిన్ను( గొసరే నిస్పీ నేను 
వుంకువ వేరొకతెతో వుండగా నిన్ను( జూచియు 
యింకవు నాకన్నీళ్లు యిస్పీ నేను ॥ ఎన్న ॥ 


మంతనాన నాడిననీమా(ట గృల్లైెవుండంగాను 
యెంత్రైనా మాన(గలేను యిస్పీ నేను 
పంఠాన సీవటుమోమై పరాక్రై వుండ(గాను 
యెంత కెంత మాటలాడే నిస్సీ నేను * ఎన్న 


తొప్పందో6గి చమటల తొల్సిటినీబాగు చూచి: 
యిప్పుడె నేం గాంగిలించే నిస్సీ నేను 
"అప్పుడె (శ్రీవేంకపేశ ఆదరించి కూడితివి 
యెప్పుడో మైమరచితి నిస్పీ నేను ' 4 ఎన్న॥ 451 


802 ీ శాళ్ళ్లపాక అన్నమాచార్యుల 


ఛంకరాభరణం 
మెచ్చనిదాననా నీవు మితిమీరంగా(గాక ని _ 
న్నెచ్చరించే దాననాయిచ్చలోనే కౌక 


యింత, నీవు వద్దనుండే దెర(గనిదాననా నీ 
పఠీతము చెడీనంటా. బట్టంగాక 
అంతకంటె ముద్దుమా6ట లాడకుండేదాననా 
వింతరీతి. దిరుగ(గా వెరచితి(గాక 


గుట్టున బిలువంగ నే కొంకేటిదాననా నీ-_ 
వొట్టు దప్పీనని లోన నుంటింగాక 
తొట్టిననీమైచెమట తుడువనిదాననా 
మట్టు నీమైగురుతులు మాసీననికాక 


నీకపు((ప్పుం2)గాంగిట నిన్ను నించకుండేదాననా 
చొక్కపునీసరితెలు చూచితి(గాక 
యెక్కువ (శ్రీవేంకటేశ యిటు నీవె కూడితివి 
'మొక్కకుందునా నీవు మొక్కేవనికాక 


మంగళకౌసిక 


ఏమన్నా నాకు€ బోదు ఇచ్చగించ నీకు. బోదు 
మోముచూచినంతలోనె మొక్కనే(టికయ్యా 


పాయమె నాకు నెక్కె పంతమె నీకు నెక్కె 
చేయార యేమైనా. జేయవయ్య 
కాయము నాకే నెలవు కా(కలు నీకే నెలవు 
చాయలు సన్నలు ఇంక( జాలించవయ్యా 


1 పలవి॥ 
ఉం 


॥ మెచ్చ ॥1 


॥ మెచ్చ ॥ 


॥ మెచ్చ ॥ 402 


॥పలవి॥ 
ఉం 


॥ ఏమ ॥ 


శృంగార సంకీర్తనలు 


వలపు నాకాయ నీకు వలసీనొల్ల ములాయ 
మలకలబొంకు లి6ంక మానవయ్య 
పులకలు నావంతు బూటకాలు నీవంతు 
నిలువునివ్వెరగులు నీకేలయ్యా 


బాగుగం గూడేది నాది పైపె( జొక్కేది నీద్ది 
చేగలనీసరసము చెల్లునయ్య 
యీగతి (శ్రీవేంక పేళ యిద్దరము( గూడితిమి 
తీగెనవ్వులెల్లా నేండు దిషమూయనయ్యా 


లలిత 
ఇంక సీచిత్తముకొల6 దిదేమాంట 
అంకెల చెలికడకు నంపనేల నన్నును 


చెపి చూపవచ్చు(గాని చెటవటి తియ్యరాదు 
ఇపుడెటున్న దో చెలి యిదేమాట 
సలత్టైిం 
రెప్పలెత్తవచ్చు.గాని రిచ్చవడివుండరాదు 
అప్పటి చెలికడకు నంపనేల నన్నును 


మోముచూడవచ్చుగాని మోహము గడించరాదు 
యీమగువప్రాణ మెత్తు మిదేమాట 
దోమటిదొడక వచ్చు. దూరి కాలుదొక్కరాదు 
ఆమాట చెలికి. జెప్ప నంపనేల నన్నును 


పంతమాడవచ్చు.(గాని పాడిదప్పకుండరాదు 
యింతలో చెలి. గూడితి విదేమాట 
చెంతల (శ్రీవేంక కేశ్వర చెల్లుంజెల్లు విద్దరికి 


అంతయు మేలాయ నిక నంపనేల నన్నును 
“01 21-౯22. 


త08 


॥। ఏమ! 450 


॥పలవి॥ 
౮ 


॥ ఇంక ॥ 


॥ ఇంక ॥ 


4ఇంక॥ 454 


804 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


, పద్ధవసంతం 
కూడినంతఫలమె కోరి నీ వే(పకుండితే 
ఆడి కెరమణు(డ నే( డందుకదె చాలును ॥ పల్లవి ॥ 


కులికికులికి నవ్వె కొమ్మ నీయానలకు 
పలికిపలికి మెచ్చె పచ్చినీనేంతలకు 
నిలిచినిలిచి చూచె నిండునీరాజసము 
అలనెఅలనె నింతి అందు కదె చాలును ॥ కూడి ॥ 


తిరిగితిరిగి చూచె తెఅవ నీరాకలకు 
చొరగివొరగి వుండె వొక్కతె నీఅలుకకు 
మొరంగిమొరంగి చొక్కె మొన్నటినీపొందులకు 
అరసియరసి నవ్వె అందు కదె చాలును ॥ కూడి ॥ 


తనిసికనిసి కూడె తరుణి నీకాంగిటికి 
యెనసియెనసి వీంగె యెక్కువనీరతికి 
ముమపె (శ్రీవేంక 'పేళ మొక్కె నీసన్నలకు 


అనుమానము వానె నందు కదె చాలును ॥$కూడి॥ 4505 
_ ముఖారి 

సమమోహములతోడ సంగడి[భమతతోడ 
విమిషము సందేహించి విలిచి రిద్దరును ॥ పల్లవి ॥ 


వనితకుచంబులు వనజంబులు హరి. 
కనుచూపుతామరలు కలబెరశ్రై 
యెనసి చిక్కువడి యేరుపరచ(గరాక 
నినుపుని వ్వెరగుల నిలిచి రిద్దరును *జసమ॥ 


శృంగార సంకీర్తనలు " 805 


కాంఠతచెక్కుటద్దముల ఘనువిచెక్కుటద్దాల- 
౧ చి 
కాంతి నిద్దరిరూపులు కలబెరక్రై 
అంతలోనే తమమేను లవె తడ(బడెనని 
వింతలై నిలిచి రృటై వెరగై యిద్దరును ॥ సమ ॥ 


చెలిబాహులతలును శ్రీవేంక పేశ్వరుని-_ 
కలయుబాహులతలు కలబెరక్రె 
అలమి మరుకేళిని అవి యేర్చరచరాక 


నెలకొన్నమరపున విలిచి గిద్రరును జసమ॥ 456 
రేకు 1188 ముథారి 
ఎవ్వరు జాొణలే వీరిద్దరిలోన 
రవ్వలు మాయలుసేసీ రాజసపుకృష్లుండు ॥ పల్లవి ॥ 
జ ళ్‌ 


దోసిట నీరు నించె తొయ్యలి మోము గడిగ(గడుగ 
ఆసమయాన కృష్ణుండు అటు వెనకనముండ€గా 
వోసరి యాతనిసీడ దోసిటిలో( గని సీరు 
వాసి గాళ్లంజల్లుకోంగా వడి నవ్వె కృష్ణుండు ॥ ఎవ్వ ॥ 


అద్దము చూచి నామ మటు దీర్చుచును ఇంతి 
వొద్దనే మానిమీందనున్నకృష్లు నందు. గని 
ద ణ 
అద్దము తామరగొవి యడిచిన నది చూచి 
చదికి వే(డికి నవ్వి జంకించె. కృమ్తుండు 41 ఎవ్వ (1 
థి ణ 


నిక్క పుపూలు గోయుచు నీరెండగాయ. గాను 

పక్కన .క్పష్ణువినీడ పడతి గని 

అక్కడ నేతెంచి వద్దియంగన: గూడంగామ 

వెర్కసా స్స? ష 

వెక్క.సాన మెచ్చెను ట్రీ వేంకటా గ్రక్య ష్టుండు ॥1 ఎవ్వ ॥ 45 


800 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేశి 
'మీఅరాదు దూరరాదు మేనవానివలెనాయ 
ఆటడి నీతోడిపొందు లగడాయ ని(కను ॥1(పలవి॥ 


చేరి మాటలాడంటోతే 'నెలవుల నవ్వు చిందీ 
వూరకుంటే పెంజెమట లుమ్మగిలీని 
యీరీతి ముందరనుయ్యి యెంచ వెనకం దగరు 
యేరా నీతోడిపొందు యేమినేతు ని,కను ॥ మీజ ॥ 


తప్పకచూడ6గ6టో తే తనువెల్లా. బులంకించే 
రెప్పలు మూసిన కాంకరేగీని 
విప్పకపట్టితే నుమ్మ విడిచి తేనెగారీ 
తిప్పరానినీపొందు (దిష్టమాయ ని౯కను ॥మీజ ॥ 


మోవి చవిగౌంపేను మోహ మగ్గలమయ్యి 
తావితములమందితే తమివుట్టీని 
యీవేళ మందా బాలు యింటా( *బాశమాయ 


శ్రీవేంక పేళ కూడితి చెప్పరాదు ఇ(కను 4మీఅ॥ 456 
దేశా 
అంటివి వింటిని అవు( బదరా నీ_ 
దంటతనంబులు తగుతగురా 4% పల్లవి ॥ 


నిక్కల గంటిని నీమాట చేకొంటి 
చొక్కుల నను నింక సౌలయకుర 
చెక్కిలి నొక్కితి నేసయు. బెట్లితి 
యెక్కడిసుద్దులు యేంటికిరా ॥ అంటి ॥ 


1 పాళము=పాయసము. 


శృంగార సంకీ ర్తనలు 


సెలవుల నగితిని నేంఠతల దెగితిని 
బెళకులఆనలు పెట్టకురా 
పులకల ముణీి(గితి బూతుల. గొణ.గితి 
వలపులు చల్లంగవలెనటకా 


కాంకల వాడితి. గాంగిటం గూడితి 
వాకుసరసములు వలనటరా 
యీకడ శ్రీవేంక పేశ న్మీపియము. 
కెకొంటి పయ్యెద గప్పేరా 


శుద్ధవసంతం 
ఇంకనేలే మాటలూ యింతి నీజొడ చూచితి 
అంకెల. జల్లగాలికి నాయాలు ముట్టితిని 


కప్పురముదిన్ననోట. గాదన నింపుగాక 
వుష్పుదిన్ననోట నంటే నొడంబాటొనా 
నెప్పున నాబుద్ది విని నీవు పతిం గల సేవా 
విష్పు(గోవిలనోట్రికి వెరచితిగాక 


వుంగరపువేల సన్న లూరక్రనై నా నింపుగాక 
సంగతి రు తెనవేల చవివుట్రీనా 
చ్‌ ల 
బంగపడి మొక్కి.నాను పతిని డగ్గరితివా 
వుంగిటి. జంధునిరాక కులికి వచ్చితివి 


కాటుక వెట్టినకంట6 గసరితే నింపుగాక 
గాంటపురుత్త కన్నుల. గందువయ్యినా 
నాటినమరునమ్ములనంజు తల కెక్క(గాను 
కూటువ శ్రీవేంక మేకు గూడితివే మగువా 


త్రి? 


॥లఅంటి॥ 


॥ అంటి ( శ50 


॥పలవి॥ 
ణా 


॥ ఇంక॥। 


॥ ఇంక ॥ 


ఇం! 100 


808 | శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శంకరాభింణం 
దవ్వుల్ల పంతాలు చెల్లె దగ్గరరా 
యివ్వలనవ్వల మీకు నిద్దరికి దగులు 


కాయములో కరు(గు కనుచూపులో మొరంగు 
చేయిచెక్కువెరగూ చెలియ కదె 
పాయములో విగువూ పచ్చిమోనినగవూ 
యీయెడ నీకే చెల్లె యింతిమనోహరు(డా 


పలుకులకొదలూ పయ్యెదలోవదలూ. 
అలకలకదలూ అతివె కదె 
నిలువు(దమకము నిట్టైర్పుగమకము 
చెలువుండ నీకు. జెల్లె చెప్పనింకనేలా 


మొన పేటిసిగులూ మోములోనినిగ్గులూ 
పనిలేనియెగ్గులూ పడ(తె(తి?) కదె 
యెనసితివి (శ్రీవేంక కేశ నీవే విచ్చేసి 
ననితకు నీకు. జెల్లై వాసు లింతలోనె 


సామంతం 
తక్కు.లు మొక్కులు తగులాయ 
దిక్కులమోహము (దిష్టములాయ . 


కాంత మేను కడు(గా(కలం బొరల(గ 
చెంతల6 జెక్కులు చెమరించె 
వంతుల నెండయు వొనయు నొక్కట 
దొంతులం గూడిన తోయములాయ 


41 దవ్వు ॥ 


॥1 దవ్వు ॥॥ 


॥ దవ్వు ॥ 461 


14 పల్తవి ॥ 
"న 


తక్కు 


రా ్రైటంచన వంయల నవ్పష్టడు. 


శృంగార సంకీర్తనలు 


తెలినిట్టచూపుదీపాలు గలుగంగ 
కలికితురుముచీ(కటి నెరనె 
వెలసినచీంకటి వెలుగును నొక్కట 
కలిగినభావము కతలై నిలిచె 


పూవులపులకలు పొడమినఆ వేళ 
మోవులపండు ముదిరె నదె 
శ్రీవేంకటపతి చేరి కూడ6ంగ 
వావులరతు లేవంబులు గాచె 


రేకు 1189 రామక్రియ 
సాలిసారె నన్నంత జరయకురే 
మేరతో నాపతియట మేలు మజచీనా 


తానే వచ్చీంగాని తడవక్రురే కాంత 
నానితేనే మెత్తనౌను నయగారాలు 
పోనీపోనీవే అంతపొదుగరు రే 
పూనిపూచినవిరులు పూ6పలు గాకుండునా 


మాడీకూడీ(గాని కొసరకురే కొంత 
వాడితేను చవులౌను వలపైనాను 
నాడెనాడె యొ క్కె నవ్వకునే 
వేడుక చంద్రోదయము వెన్నెల లేకుందునా 


నంవీనుంలతీంగాని వారయకు వ 
ఎెండలె న గోటపుస ,ఒటుగలి తీ 
౬ ల. రు 
ల ష్య 
వండి గ్ర పంకటవతి వాగే విచ్చిన కంప 
“పడుగా మెరింినంగు సమము వే ండునో 


లలి$ి 


॥ తక్కు. ॥ 


॥ తక్కు ॥ 402 


॥పలవి॥ 
మ. 


॥సార॥ 


సాం ॥ 


॥సాస% 40) 


810 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


శంకరాభరణం 
చెలి నీవు నేసవెట్టి సిగ్గులింశేలే 
ఫలము దెలుసుకొమ్మీ పతి యిందున్నా(డు 


తరుణీ నీవు బింబాధరివ 
సరి. జిలుకపలుకు లిచ్చట నీకేలే 
పొరసి మోవి. జిలుకపోట్లౌ (జుమ్మీ 
వరుస నీరమణు,డు వద్దనే వున్నాండు 


అంగన నీవు చకోరాగీవి 
అంగడి వన్న(న్నెఇ)లనవ్వు లవి నీకేలే 
ముంగిట బొత్తుగలసి యెంగిలౌ.జుమ్మీ 
చెంగట నీరమణుండు చేకొనియున్నాండు 


కోమలిరొ కరికుంభకుచవు నీవు 
ఆమై. జెమటమడుగు లవి నీకేలే 
నకం మిది కలగీ(జుమ్మీ 
దూయీర- (భ్రీవేంక "పేళు. డిటు నిన్ను6. గూడె 


సొళంగం 
నీచంభములు వేం నాచందములు వేరె 
ఏచి నీను నారు. బొందు లెటు గూడెరా 


కమ్మనసీకన్ను లిప్లై కిడుందెల్లంగా.గాను 
ఇమ్ముల నాకనుంగొన లజ్లింబా రెరా 
సెమ్మతించి నీమేను చల్ల నై నందులకె 
కమ్మర నా మేను యిళ్ళై “కాంకరేంగెరా 


॥పల్రవి॥ 
ళం 


॥ చెలి ॥ 


॥ చెలి? 


॥చెలి॥ 464 


॥ నీచం ॥ 


శృంగార సంకీర్తనలు 


పూచిననీమేన నిష్టా పులుక లుబ్బంగ జూచి 
లాచి నీవుండి నాదేహణలత వాడెరా 
వీచుల నీనెలవుల వెన్నెలలయి గాయంగాను 
యీచాయ నాకోపముల యెండగానసరా 


అంతలో శ్శీవేంక పే; ఆదరించి కూడ6గాను 
వింతగా నాతురుమును వెగవీదెరా 
చింతలనీమతి నీవే చిమ్మిరేంగి మజవంగా 
యింతట నాతమకము లెచ్చరించీరా 


సౌరాష్ట్రం 
పట్టిన దెల్లా. దప్పు భావించినదే తప్పు 
లట ంం 
యెట్టయినం దలపోంత అతెనయనిచోటికి 
మించుంగాంగిలియ్య(బో తే మేనురాయుపే తప్పు 
కంచపువిడి(డెమిచ్చితే( గారమౌ కే తప్పు 
వుంచముగా. బిలిచితే నూంకొనుశకే తప్పు 
ఇంచుకంత మతిలోన నీసడించేచోటికి 


చేకొని మొక్క(గ(దోతే చేతులు దా(కుపే తప్పు 


యీకడ మోవానితేను యెంగిలై నదే తప్పు 
కు. 


మేకుంగొప్పు దువ్వితేను మే గోరంటితే తస్పు 


వూకించి లోలోన నొరమశ్రైనచోటికి 


పానుపుపై( గూడితేను బడలంజేయుపే తప్పు 
యీనెపొన( దారుకాణ లిందరికిని 
కోనలగశ్రీవేంక పేళ కూడితివి నన్ను నేండు 
* యీనవ్వు మనకేకాని ఇంపుగానిచోటికి? 


॥ నీచం ॥ 


నీచం 1 405 


॥ పలవి॥ 
ఖ్‌ 


పటి ॥ 
ట్‌ 


॥ పటి 460 
టె 


1. *యూవన్వు మనశ్రేకా నీఇంప్పగానిచోటికి' అనుకొన్నను సరివడినట్లు తోచదు, 


812 భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కాంటోది 
ఇంత చాలదా మరి యేమైన నాయంగాని 
వంతులు వాసులు నందే వక్కణించ( గంటింగా ॥ పల్లవి ॥ 


చూచినచూపులలోన చురుకన్నా ననెంగాని 
కాచినమోవి కెంపైనాం గంటిగా నేను 
వేచినచిరునవ్వులు వే(డైనా నాయంగాని 
చేచేతనే సిగ్గు చేవదేరం గంటింగా ॥ ఇంత ॥ 


వారింపులమాటలలో వాండ్తయినా నాయళ6గాని 
తీరై నగొణముతెల్ల ( దెలిసితింగా 
వేరులేనిముక్కులలో వెంగెమైనా నాయంగాని 
నారుకొన్నపులకల నాములై నా గంటి(గా ॥ ఇంత ॥ 


పట్టిన క్రై దండలోనె పచ్చయినా నాయంగాని 
చిట్టంటుచేంతలు మేన6 జేయ6గంటి(గా 
గుట్టుగా (భీవేంక పేళ కూడినా6 గూడితింగాని 
వొట్టులు సత్యాలు నీచే నొనరించంగంటింగా ॥ ఇంత ॥ 407 


ముఖారి 
నీయందు కడమా నిండుదొరవు నీవు యీ-_ 
నాయము లోకపునడపడేకదరా ॥ పల్లవి ॥ 


సగము శఉయియు సగము వెలుంగును 
ఎగి యొొందిశమున( జెలంగినటా 
నిగిడి నీంఅములు నీ.మును తిల్లయు 


వొగి వీకు( గలుగు టుచిత మేకదరా ॥సీయం ॥ 


శృంగార సంకీర్తనలు 


చేందు కొంకరను చెరకున దీపును 
పోదితో నిక్తే పొడమీనటా 
వేదల మతి నొలసియు నొన్లమియును 
యీదెస నీకిది ఇటు దగుళ€గదం9 


శ్రీవేంక పేశ్వర చిగురును చేంగయు 
వోవల నొకమాన నుండీనటా 
నీవల వినయము నిటు రాజసము 
దావాయ నీరతిం దగుదగు( బదరా 


రేకు 1100 సామంతం 
చెక్కునొక్కేనా బుద్దిచెప్పుటగాక 
గక్కన నిందులకుంగా కళవళ మే(టికే 


తనుందానె రాకుండితే తలపులో రాడా 
మనసునా రాకుండితే మాటలో రా(డా 
తను నిందరితో దొరతనము చెరుచనేలే 
వెనక( జెప్పే(గాని వేగిరించనేంటికే 


పొడిదా నొల్లకండితే పంతమైనా నొల్ల(డా 
వాడీకా నొల్లకుండితే వంతులకు నొల్లండా 
యీడనె ఇంతటిలోన యెమ్మెలు చెరుచనేలే 
ఆడ దనరచ్చలలో నై నదయ్యి(గాని 


నెలవి నవ్వకుండితే చెక్కు చెమరించ(డా 
చెల€గి వూరకుండి తే చేతికి లోంగా(డా 
బలిమి (శ్రీవేంకటాధిపతి నన్ను( గూడె ఇశ్లై 
పలువినయాలు 'ేసీ( బచ్చినేయనే(టికే 


॥నీయం ॥ 


॥నీయం॥ 460 


॥ పలవి ॥ 
ల్త ( 


॥॥ చెక్కు ! 


॥ చెక్కు ॥ 


॥ చెక్కు 4 400 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శంకరాభరణం 


ఇద్దరు నిద్దరే మిమ్ము నేమనేదే 
నిద్దపునాబుద్ది విననిది మీకు6 దగదే 


ముందుముందే వొట్లు మోవిమీందితిట్లు 
నిందలునాడే దాతని నీకు. దగచదే 
కందువై నవీరాలు కా(కవుస్రేనేరాలు 
అందమై సీమీ(ద(జేనే దాతనికి. దగదే 


చలివే(డిగొణ(గులు సారెసారె సణంగులు 
నిలిచి మారుమొగము నీకు. దగదే 
వలవనితమకొలు వాడుమోముసముకాలు 
అలిగితే మారలుగ నతనికి. దగదే 


కా(గిటిలో వాసులు కదిసిన రేసులు 
సీంగనిచలము వీడ నీకు( దగదే 
వీంగక నిన్ను (శ్రీవేంక పేళుం డిటు గూడె 
ఆగి చలములుచూప నాతనికిం దగదే 


లలిత 
ఇది దా నావలపంటా యీడుచూపీనే 
పదిరేనామతికి(. దా. బె కొసరా 


నిక్కి నే పరంహమున నిట్టూర్చు నించ(గాను 
పుక్కట( దా నేమినేళో బుసకొట్టీనే 
చెక్కుచేతిచింతతో నే చెమరించంగా౬ దాను 
చిక్కి నసురతములచెమట( దోంగీనే 


౪4 పలవి॥ 
౧ 


ల! ఇద గ! 
౧ 


॥$ ఇద॥ 
ద్‌ 


1 ఇద॥ 470 
0౧ 


॥ వలవి॥ 


॥ ఇది ॥ 


శృంగార సంకీర్తనలు 815 


తనపై మోహమున నే దగం బులకించంగాను 
పొనిగి తానేమిటికో పులకించీనే' 
నినుప్పుగోరికల నే నివ్వెరగుపడంగాను 
వెనకటిచే(తలకు వెరగందీనే ॥ ఇది ॥ 


కమ్మర(గమ్మర నే కాంగిలించ(గా తాను 
కమ్మి యెవ్వతో. దలంచి కా(గిలించీనే 
అమ్మరో (శ్రీవేంక పేక డట్టివాండా కొండు నేండు 





నమ్మించి నన్ను6 గూడి నవ్వు నవ్వీనే ఇది ॥ 471 
'దేసాళం 
నీకు. (బియమైన వెల్లా నేడు న్లాయఎదివిగో 
పై కొనిచేకొనుమీ యొభళనారసింహా ॥ పల్లవి ॥ 


కొండలెక్కి చూచితివి కోరి యౌభళాన నా= 
కొండలకుచములె ఇక్కువవో నీకు 
ఆండనే కంబాన నుంటి వలనా(డు నాతొడలు 
నిండునర(టికంబాలు నీకు నివివో ॥ నీకు ॥ 


యెత్సితివి రెండురూపు లేకమైనమేను నాండు 
అత్సిననీనారూపు లటువలెంటో 
చిత్పగించి నవనారసింహములై వుంటి వొడ 
మొత్తమినానవరసముల! దేలరాదా నీకు ॥ 


నిచ్చలును భవనాళినీట నోలలాడితి వందు 
పచ్చినాచెమటనీరు పతి యిదివో 
లచ్చనల గురుడ్నాదిలక్మీపతివి నాండు 
చెచ్చార (శ్రీవేంకటాదద్రి,శ్రీపతివి నేండు ॥ నీకు ॥ 472 


శ్రీగీతలుగలవి చిలుముదినినవి. 


816 


థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగం 
నాకె సతమెనప్పుడు నమ్మేగాని 
చీకాకుకొనగోర చిమ్మకురా నన్నును ॥ పల్లవి ॥ 


వడ6(గండ్లగుకాయ వానలేనిజళ్లాయ 
౧ ౧౦౧) ఉం 
వొడ(బాటు లింకనేల వోపరా నేను 
ముడిలేనివలలాయ మూ6గగన్న కలలాయ 
యెడనెడ నీపొందు; లే/ంపకురా నన్నును 1నాకె॥ 


యెండమావినీళ్లాయ యెదుటిగుక్కిళ్లాయ 
చండితో నీవినయాలు చాలురా నేడు 
వండ వండనట్లాయ వావిగావివొట్లాయ 
అండనే మొక్కులు మొక్కే అంటకురా నన్నును 1॥నాకె॥ 


తిన(దిన( దీపులాయ తిద్దులేనిరూపులాయ 
తనియ నీమోవితేనె దక్కెరా నాకు 
ఘను(డ శ్రీవేంక పేళ కలసితి విదె నన్ను 


అనువాయ నింకనేమీ నాడకురా నన్నును *నాకె॥ 470) 
మంగళకౌసిక 
పడి(తి యిందులకె భమసితినే 
నిడుపు(గుజుచ లివి నేర్చితివే 1 పల్లవి ॥ 


చిక్కవినవ్వులు శిరసుల(న 7) పువ్వులు 
వొక్కట గులుకుచు వొలుకకువే 
పుక్కిటివూర్పులు బూమెలనేర్చులు 
మిక్కిలి( గంటిని మెచ్చితినే *పడ(! 


శృంగార సంకీర్తనలు 817 


కెరలినచూపులు కెమ్మోవితీపులు 
సరిసరి నొక్కట జరపకువే 
మరువపు(బులకలు మా(టలఅలకలు 
అరుదుగ గంటిని అవునానే 4 పడ6(౪ 


వేగిరపురతులును వేడుకమతులును 
పోగాయ నెమ్మెలం బొరలకువే 
యీగతి శ్రీవేంక పేశుండ నేనిదె 


దాగుగ( గూడితి పదరకువే 1 పడ(6॥ 474 
రేకు 1191 కాంటోది 
ఓబులేళశు( డీకాంత నొరసీ. గొం(గొం త 
యీవబిగువు దనకేల ఇంతెజంగండా : ॥ పల్లవి ॥ 


అదవో లకిమమ్మ ఆయపుచూపులు చిమ్మ 
యెదురై నవ్వీ నిత( డిదేమమ్మ 
మది ని((నిం?)తగలవారు మారుగొండ లెక్కినారు 
వదలు(బయ్యదడారు వనిత కు6 'జూడండా ॥ ఓబు ॥1 


సొమ్ములతో ఆకె వీ(గీ సొంపు(డెమటల6 దోంగీ 
వుమ్మలయీకళ(డై తే వూర్చుల రే(గీ 
యెమ్మె లింతగలవా(డు యీడనేలన్నా(డు ఇంతి ఎ 
తమ్మి మోముచింత వా(డు కా. గానండా ॥ ఓబు ॥ 


కాయినిమోహము రే(చె( గాంగిటికిం జేయి చాంచె 
యేమిరే యీనరసింహు( డిందా(()క లాచె 
ఆమని(శ్రీవేంకటాదద్రి నన్నినోములు నోంచె 
కామతంథత్రముల నంతఘనుండు గాడా  ॥ఓబుః॥ 4/5. 


818 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముభారి 
కానికాని మెచ్చు నేనే(గానీ నేను 
సోనల శ్రీనరసింహ చూడుమీ నేను 
గొంది నీవు వోబుళపుకొండలో ప్పండేవృనికి 
ఇందిరతో విన్నవించే నిదివో నేను 
చెంది నీపు చేచేత( బేసినట్రిఆగడాలు 
అంది చూెతోనే చెప్పే "నప్పటి నే నను 


శిరంసువంచి నీపు చిడునవ్వులునప్వేది 
సిరితో విన్నవించే నంచెలనే నేను 
అరుదై సిమేన నిండానానినపెంచెమటలు 


థర నాపె కెరి/గించేం దస్పక నెను 


అమరు సీవా(డి గోళ్ల అందపువిటత నాలు 
కమలతో విన్నవించే( గందువ నేను 


సమమె భ్రీవేంక పే సతి గాంగిటం గూడి నా 
న 
॥కాని॥ 4? 


కమర లంచమిచ్చితి వంతదాన 


రామక్రియ 
ఆన లింకా మానవా 'పహ్లాదవరదా 


నాన. జెమట( జెక్కులు నవ్వులింత చాలదా 


పిప్పిచేసితివి మోవి * బెదరించితివి నీవి 
అప్పటి నాసోదమా (ప్రహ్షాదవరదా 
కొప్పు జారందేసితివి కొరగువట్టితీసితివి 
రెప్పలెత్తి చూచే వింకా రేనెంత గలదో 





॥10లవి॥ 
[తి 


1 గాని॥ 


॥రానీి॥ 


॥ పలవి ॥ 
ళం 


॥ ఆన ॥ 


1. రేప లందంతటా ' (వంప్లోద ' అనియే యున్నది ఈనున్నకు కొరణ మూహ్యము. 


ఓ, బెదరించు = సడలింపజేయు అని లగ్యెర్ధముకొబోలు, 


శృంగార సంకీర్తనలు “810 


మానము పై. దిట్టితివి మర్మము చేముట్టితి 
ఐన నింతచాలదా పహ్లాదవరదా 
మేనెల్లం జొక్కించితివి మేకుల, దక్కింంచితివి 
1 శేననవ్వులు నవ్వేవు నేంత లింక చాలదా ॥ ఆన ॥ 


చెక్కు6 గడునొక్కితిపి చేతులెత్తి మొక్కితివి 
అక్కరింకానే(టికి ప్రహ్లాదనరదా 
యెక్కువ శ్రీవేంకట్నాది నిరవై నదేవుండవు 
దక్కి. నన్నుం గూడితివి తమి యెంతగలరో ॥ఆన॥ 177 


ఇభిరవి 


ఇదివో చెలియభావ మిక నీచిత్త మెట్లో 
"పెదవులు మో.పిమో+పి పేరుకొనిపాడును ॥ పల్లవి 11 


నీవు వచ్చేవని చెలి నిలుచుండినిలుచుండి 
తోవకెదురుగ వచ్చి తొంగిచూచును 
భావములో సీరూప్పు భావించిభావించి 
సీవి. జారం గర(గుచు నివ్వెరగు నొందును 1ఇది॥ 


యెవ్వరు మాటాడీనా సీయెలు(గని సారెసాఠె 
అవ్వలనివ్వ లః జూచి యాలకించును 
జవ్వని గాలివెట్టినచప్పు డ పై వినినిని 
టె లట. 
మవ్వపుంగళవళాన మాటలాడును ॥ ఇది ॥ 


యింతలో (శ్రీవేంకట్నాది యెక్కి (పహ్షాదవరద 
కౌంత నిన్ను( గూడి కవకవ నవ్వెను 
చింతదీర నీవు మేనం జేసినరేకలు చూచి 
వంతుల నీమేన6 జేయవలెనని యెంచును *ఇది ॥ 476 


1. *కానా' అని వ్యవహారము. ష్‌ 
౪0 21-౯2౩ 


శ్‌20 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


_ లలిత 
చూచినవారికి నిది సోద్యములయ్యా 
సీచనవు గాదనేనా నీచిత్తమయ్యా ॥ పల్లవి ॥ 


కాకిపై6ండి మాబొట్టు రప్పు పారిటాకుపట్టు 
వైకొనం జూచేవు నీకు బాంత్రైతినా 
'మేకుల మొల్లలకొప్పు మేనెల్ల6 గస్తూరితుప్పు 
కైకొని నిన్ను మెప్పించ(గలనటవయ్యా ॥ చూదచి॥ 


చెక్కుల జవ్వాదినూనె చెంచుణాతి తోడుతోనె 
యిక్కువ నాతో. బెనంగే వింత కోపేవా 
పెక్కువపూ(బొద యిల్లు పిసకత్సి యేదుముల్లు 
నిక్కివిక్కి చూచేవు నీకు నింతేలయ్యా ॥ చూచి ॥ 


పానుపు లే/తచిగురు పట్టువలపు జిగురు 
_నానా6టి కిక నంత నవ్వకువయ్యా 
యీనెపాన శ్రీవేంకటేశ నన్ను( గూడితివి 
అని నీనామై గురుతు లంటెం బైపైనయ్యా ॥చూచి॥ 470 


నాదరామ్మకియ 
అందుకదే తారుకొణ అంతే చాలునే( 
జెంది నిన్ను దూర(జుమ్మీ చెప్పితింగాని ॥ పలవి ॥ 


వింటి.జుమ్మీ నీనటన వింతసుద్దులు నిన్ను - 
నంటిముట్టి యి(కనేమి ననంగాని 
. కంటింజుమ్మీ నీమేన గవ్చిచేంతలు 'నే- 
నొంటి నీకు బుద్దిచెప్పనొల్ల గాని ॥ అందు ॥ 


శృంగార సంకీర్తనలు 


హెచ్చెంజుమ్మీ నసీవేసా లిందరిలోన । అంత 
విచ్చివిచ్చి యిటు వెళ్లవేయంగాని 
వచ్చెంజుమ్మీ నీబాస నీవద్ది కప్పుడే నే 
రచ్చనీదొరతనాలు రాఃపునేయంగాని 


చిక్కె(జుమ్మీ నీకా,గిలి చేతికింజేయి । వేరే 
తక్కినసుద్దులు మరి తడవంగాని 
దక్కెంజుమ్మీ నీమన్నన తప్పక నాకు! నేం 
జక్కని(శ్రీవేంక కేశ చాలించంగాని 


రేకు 1192 పొడి 


ఇందును బతిమాలించ నిది యేలయ్యా 
అంది దవ్వుచుట్టధిక మదియే మేలును 


పన్నినతిరమజ(గు బహురూపములెల్లాను 
కన్నదా(కానే కాని కడం జవుకే 
యెన్నిక నీనాపొందు లెడసివుండంగంగాని 
మన్నన. గూడినమీ(6ద మరి ఇపైపో 


వోడక ముచ్చటమాట లొకరొకరు గదిసి 
ఆడినదా(కానేకాని అంతట జౌక 
యీడ నీనాయెడమాట లీంతులాడ.గానేకాని 
కూడిదూటాడితి వి;కం గొస రింతేపో 


గరిమ సమరతులు కడు(జలములు మేను 
మరిగినదా(కాంగాని మరిచౌకే 
సిరుల(శ్రీవేంక కేశ చేరి వీకాంగిట నేను 
ఆరమరచితి. ఐను లన్నియు నింతేపో 
21 


త్ల 


॥ అందు 4 


॥ అందు ॥ 400 


॥॥ పల్లవి (1 


॥ ఇందు 4 


॥ ఇందు ॥ 


॥* ఇందు ॥ 4601 


822 థీ కాళ్ళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 
పెక్కు నిచ్చకల్యాణాల పెండ్రి కొడుకా 
మిక్కిలి జాణండవయ్యా మేలయ్య నీకు 


చెలులుపదారువేల నేస వెట్టినచేతుల - 
చెలగి నాకు మొక్కేవు చెల్లునా నీకు 
కలంగక గొల్లెతలకాలుదొ క్కేపాదమున 
అలరి నాకాలుదొక్కే వౌనయ్య నీవు 


పురకాంతల(గూడ టోడించినమాటల 
ధర సరసమాడేవు తగునా నీవు 
పరగ గొలనిలోనిపచ్చితనపుచూపుల 


వొరసి మమ్ము. జూచేవు వోయయ్య నీవు, 


కడుబలిమి రుక్మిణింగా(గిలించిన కాంగిట 
యెడయక కాంగిలించే విదివో నన్ను 
కడగి (శ్రీవేంకట్యాదిఘనుండ నీకు నాకు 
ఐడినే శోభనములు పెకొనెనయ్యా 


కేదారగొళ 


సీకే తెలుసును నెలంతభావములు 
యీకడ6 గలదియు నింతేమాట 


చెలువు(డ నీపేరు చెవిలో నుడిగిన 
చెలియకు( జెక్కులు చెమరించె 
పులకలు. కుచముల( బొదలెను కమ్మర 
నిలువునివ్వెరగు నిండెను మతిని ' 


॥పలవి ॥ 
౦ 


॥ "పెక్కు ॥॥ 


॥ పెక్కు. ॥ 


॥ పెక్కు ॥ 402 


॥పలవి ॥ 
ళా 


॥ నీకే ॥ 


శృంగార సంకీర్తనలు 828 


కాంతకు నీరూపు కన్నుల( జూపిన 

' వింతగునగవులు వెడలె నదె . 
చెంతల నుదుటు(ట?)ను6 జద౮౦ నెరి(4గురులు న 
కంతునికళలును గర(గెను తుదిని ॥ నీకే ॥ 


తరుణి6 గా(ంగిటికి . గరం బిలువ(గ 
అరిదిబాహులత లదె యదరె 
యిరవుగ శ్రీవేంక కేశ యిద్దరికి 


మరుతం౦ంథతంబుల మర్మము లలరె నీకే ॥ 488 
కాంటోది 
అల్లదివో చూడరమ్మ అతివభావము నేండు 
వెల్లవిరి6 బతివద్ద వింతలాయ(గదరె (| పల్లవి ॥ 


తప్పకచూచి యింతి తలవంచి సిగ్గువడీ 
చిప్పిలం గడమచూపు చిత్తములో. జూచెనే 
కొప్పు గదల నడచి కొంది కడమనడపు 
చెప్పక పయ్యద మాఃటునేయుచు నడచెనే ॥ అల్లి ॥ 


'నెలవిలదారంగ నవ్వి సిగ్గున6 గడమనవ్వు 
కులికికులికి తనకుత్తికలో నచ్వెనే 
నిలిచి కొంతమా.టాడి నీ(టున( గడమమా(ట 
'నెలసి చేయి మరగుచేసుక మాటాడెనే 4 అల్ల ॥ 


చేతికి నాకు చుట్టిచ్చి సిగ్గుతోడ సగమాకు 
చేతనే. చిదిమి తనవాతెరం గీలించినే 
_యీతల (శ్రీవేంక పేళుం డింతిభావములు చూచి 
కాతరానం గూడ(గాను గడువై నిలిచెనే 1 అల్ల ॥ 484 


తలి థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ముఖొరి 
ఇంతచాలదా నిన్ను యింక సొలయనేల 
పంతము(బలుకు నొక్క * పాపేయ(గదరా % పల్లవి ॥ 
చొక్క. *మనతనువులు సో(కకుండినా నేమి 
ఇక్కువ నీనాచూపు లిటు సోంశెంగా 
మిక్కిలినీటిలోనిమీినములు కన్నులనె 
తిక్కక చూచితేనే తనవివయ్యింగదరా 


1 ఇంత ౪8 
ఇమ్ముల నీనాపాన్ను లెడదవ్వయినా నేమి 


చిమ్ము న్నీపె తలపోంత చేరువలేకా 
పమ్మినకూర్మములు పాసి యెచ్చొటనున్నా 
తమ్ము6దామె తలంచితే తనివయ్యీి(గదరా 
శ్రీవేంక పే నీచిత్తము పరాతైనా 
వోవరి నాకా6గిటిలో నున్నా(డవుగా 


1 ఇంత ॥ 


యీవల! బక్తులు భూమి నెందు మేసి వచ్చినాను 


తాపులం బొదిగితేనే తనివయ్యి(గదరా ॥ ఇంత ॥ 485 


సామంతం 

కంటివో కానవో కాని ఘనమై నామోహ మిది 
వెంటవెంట నీకు వేవేలై వున్నదిరా ॥ పల్లవి 

నెమ్మది నాశిర నే నీతొడపై నుండెంగాని 

కమ్మర నాచిత్తము నీకాంగిటిపై నుండెరా 

దొమ్మి నాకొనేోరు నీతొడమీ(ద నుండెగాని 
పమ్మి నాయాస నీమోవిపంటిపై నున్నదిరా ౪ కంటి ॥ 

1. పాటి ఆయంగదరా 2, చేపలు చూవలలో, కాదేన్ల తలపుతో, పటీలు 
పొదిగీ బిడ్డలను పోషిస్తాయి, 1, £, 8, చరణములలోనిభావ మిది, . 


శృంగార సంకీర్తనలు 825 


పాయక నాచన్నులు నీపాదము పై నుంచెంగాన 
మోయుచు నాచూపు సనీమొగముపై నుండెరా 
చేయార నాచేంతలు నీసిగ్గులపై నుండెంగాని 
మాయపుందిట్లు నీమానముపై నుండెరా ॥కంటి ॥ 


పొంది నాతములము నీపుక్కిటిలో నుండె(గాని 
చందపునాకూటమి నీసమరతి నుండెరా 
వొందిలి శ్రీవేంక పేశ వురాన నే నుందు(గాని 


అందపునావయసు నియాతుమ నున్నదిరా ॥ కంటి ॥ 486 
రేకు 11908 ముఖారి 
ఏమంటి వేమంటి వెజంగ నేను । వో... 
కామిని నీకిప్పుడై నం గానవచ్చె(గా ॥పలవి ॥ 
మ్‌ ళ్‌ 


వేల. దలుపుమీ(టినవిటు( డెవ్వండే చో 
తాలిమి నేనే మాధవు(డను 
వాలినమాధవుండవం పే వసంతుండవా ( కాదే 
గాలింపుచ్మక్రము చేత(గలవా(డ నేనే ॥ ఏమం 4 


ధర6 జ్యకి వై తే( గుషమ్మరవాండవా । కాదే 
సిరుల భూమి ధరించినవాండనే 
శిరసున భూమిమోంచే శేషుండవా | కాదే 
అరయ విన్నియునేలేహరినే నేను 4 ఏమం ॥ 


వంతులకు హరివైతే వానరమవా । నీ_ 
మంతనప్పలక్ష్మీరమణుండ నేను 
యింతయేల (శ్రీవేంక పేవండ ననఃగరాదా | కొల్లి 
ఆంతేపో నామారు నీవంటివిగదే 1 ఏమం ౪ 48? 


3826 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రీతిగాళ 
జౌనయ్య నీకింతా నలవాపే పో 
నానాంటం దెలినేవు నన్ను నీవే చెలియా 


యేమయ్య యిందా.కా నెటువోతివే । నే 
నామనిమెకాల వేంటలాడ/టోతినే 
బూమి సర్వసముండ వీబుద్ది దగునా ! అందు- 
కేమే రావణాదిదుష్టు లిందరి నే( జంపనా 


ఐతే నీమేనివాస నది యేడద 
ఆతల౯ బుప్పొడి నామై నంటుకొనెనే 
యీతల నీమేనిజీర లేల వచ్చెను 
వోతరుణి పూ(దీగె లొరనెనే నన్ను 


కాని మెయి చెమరించ6 గారణమేల | నే౧_ 
డీనెపము వేసంగి యెండదా.శెనే 
మోనపు(శ్రీవేంక కేశ మోవిగం కేలా | నే( 
బూని శంఖమూ((+)ద6గానే పొరయె త్తెనే 


రామకియ 
అదియేల నీవుచెప్పినట్టు చే నేనే 
కదిసితి మి(కనేల కంటి మన్నిసనులు 


బాసనేయుమంపే నే(. బాము( బఫ్రేనే 1 అవులే 
భాసురపునీపరపు పా మేకాదా 
మోసదీర జలధి ఇమ్ముల6 జొచ్చేనే । నీవు 
వాసికి జలధి-బందేవాండ వేకాదా. 


॥ పలవి॥ 
గా 


॥బొన॥ 


॥ జొన॥ 


॥బొన॥ 188 


॥పల్పవి॥ 
ఉరి 


- "4 అది॥ 


శృంగార నంకీ ర్తనలు 


చింతదీర ననలంబు చేతంబ ఫ్రేనే ॥ తొల్లి 
బంతి నగ్నిమింగినట్టిబాలు(డ వేకా 
దొంతరకొండలతో నేం దులందూఈగేనే | సీ_ 
కింతేల గోవర్టనగిరెత్తవా తొల్లి 


యెంచనేల మీ(దిమాట లేమనేవే ।; అయితే 
పంచ నొక్కయక్షరమె పంతమీవయ్యా 
'పెంచనేల నీకు నాకు భేదమటవే । యి6క6 
గొంచక శ్రీవేంకటేశ కూడితి యిందులకే 


దేసాళం 
ఓపనన6గానేపో * వొళ్లు వేసీని 
తీపుల జంకించి నాపై, దేనెచల్లీని 


మాటలాడె(టో తాను మరి నే నూంకొంటినా 
కూటమి నిందులకే తా€ గొంగువట్టీని 
నీటున సన్న నేనెంటో నిక్కి నేం జూచితినా 
తాటల నిందులకే తా దగులనాడీని 


సరుస( దా నవ్వెటో నే జాణతనాలాడితినా 
ఆరుదై యిందులకే నన్నంటవచ్చీని 


827 


॥ ఆది॥ 


1 అది& * 4860 


4(పలవి॥ 
మ్‌. 


॥ ఓప ॥ 


అరసి తా మొక్కె(టో నే నామొక్కు గైకొంటినా 


సిరుల నందులకే తా నేస వెట్టీని 


చేయివట్టి తీనెంటోనే సిగ్గువడి రాకుంటినా 
బాయిట నందులకే తా(6 బచ్చి నేసీని 


॥ ఓప ॥ 


వోయమ్మ (శ్రీవేంక పేశుం 3 దోంగునూ(తులాడ నన్ను 


చాయలకే కూడెంటో వేసాలునేసీని 


*ఓప॥ 400 


1, 88, 88. (00 పాటలు వాకోవాక్యములు, 2. కరీరము పైన వేయుటయా? 
8. *“ఓంగు - నూంతు లలో అరసున్నలు చింత్యములు, అర్థమూ విచార్యమే. 


“ఓంగునూతులు ” (గామముపేరు కాటోలు. 


828 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


లలిత 


ఇంతకతొల్లే మియు నే నెజంగంటో 
మంతనాన. దనకే నే. మరులై. తి(టో ॥ పల్లివి॥ 


చెక్కులెల్లా( * జమరించె. జింతలెల్లా( జిగిరించె 
చొక్కుల నిజ్లై తాం జూడంగానే పో 
ముక్కున నూరుపు దొజై మోమెల్లా వాడువుస్టై 
మక్కువ నాతో. దా మాటలాడ(గాంటో 4 ఇంత ॥ 


అంగ మెల్లా. బులకించె నాయమెల్లా గిలిగించె 
అంగడి. బయ్యదకొంగు అంటంగానేపో 
ముంగురులెల్లా( జదరె మోవియంతయు నదర 
సంగతి నెలవినవ్వు చల్లంగానేపో ॥ ఇంత ॥ 


కన్నుల. గెంపులుమీర కా(గిట( దంతము చేరె 
కన్నెనై ననన్ను( దాం గలయంగాంటో 
చన్నులు ప్రెపే నిక్కె జవ్వనము రతి3క్కె. 
యిన్నిటా (శ్రీవేంక పేశుః డిటు గూడంగా(టో ॥ఇంత॥ 0! 


రామక్రియ 
పట్టితే నాతోపవి పదియు(బది 1 ఇజ్టై 
నెట్టుకొని నిలువుము నీవే నేను ॥ పల్లవి॥ 


వొరసి తప్పకచూచే' వోత(డా 
తిరిగి యిస్లై తల దియ్యకుమీ 
గిరిపితే( బోదింక కెరలీ పంతాలు 
సరస సీనవ్వులెల్లా చక్కంజేనే ని(కను 1 పట్టీ! 
ఆ టన్యానవనమలా నమంంచి చమంంచి అ సారాంణమలే. 
£. (వో -[- ఆత(డా*. ఇందు దశావకారసమన్వయము కలదు. 


శృంగార సంకీ ర్తనలు “820 


అడుగు దియ్యకుమీ నీవంతేసి! నీవు 
గొడవల కియ్యకొం పే6 గొంకేనా 
అడవే మేడెము మాయంశెకు | నీ_ 
వెడసీలికానెకు వెజతు నేను ॥పటిజ 


.మా(టలపచారమేల మగవారికి 
గాంటపునీరాతిగుండె కంటి నేను 
నేంటనే (శ్రీవేంకటేశ నిన్ను నన్ను వొకటిగా 


తూంటవిలుతుండు వచ్చి దొమ్మినేనెంగా ॥॥ పట్టి 1 4092 
రేకు 1104 _ ముఖారి 
నీవు నన్ను దగ్గరుకే నేరమాయఃగా 
కావిరి సీనుద్దులెల్త కతలాయఃగా ॥ పలవిఖి 


తొలగి కడలు నీవు తొక్కి వచ్చినట్లి వేళ 
'వెలవి నానవ్వు నీకు€ దేందాయంగా 
'పలుచేంతలను నీమై పచ్చియైనయీ వేళ 
కలికినాకనుచూపే కారమాయం.గా ॥ నీవు ॥ 


యెంచఃగ వేరొకతెతో నేకతమైవున్నవేళ 
వంచిననామొక్కు. నీకు ! వా(డాయంగా 
నించి రాత్రిజాగరాలు నీవు నిద్రించే వేళ 
పొంచిననామాట నీకు పులుసాయ.గా ॥నీవు ॥ 


కందువకౌ(గిట( గూడి కరంగివుండే వేళ 
సందడి నాకొనగోరే చవులాయంగా 
ఇందునందు (శ్రీవేంక పేశ నన్ను( గూడంగాను 
చందపువపులలెల్లా సతమాయంగా ॥ నీవు! 488 
క వాడి(ఆలయంగా 


880 థీ శాళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిరి 
ఇంకౌ సీమన నెట్లో యెజఅ(గంజుమ్మీ 
కొంకితి నింతే నే గొసరంజుమ్మీ - ॥ పల్లవి ॥ 


చుక్కలు గాయంగా నేం జూడ దలెత్త్రితి నింతె 
- ఇక్కడ నేముండుతా నే నెజ(గ(జుమ్మీ 
చిక్కువడ్డముత్యములు చేతుల(బట్టితి నింతే 
డ ట్‌ 
అక్కర నివే(టివని యడుగంజుమ్మీ ౫. ఇంకౌ ॥ 


తుమ్మిదలు బెదర(గా( దోడ నే నవ్వితి నింతే 
తమ్మి మోవి నిన్ను నేమీ. దడవ(జుమ్మీ 
వుమ్మ గాలివిసర6గా నొంటి నే( బండితి నింతే 
అమ్మరో నీతోనే నలుగంజుమ్మీ ॥ ఇంకా ॥ 


చీకాకురేకలు చూచి చే గోరగీరితి నింతే 
చేకొని నీమేను పచ్చినేయంజుమ్మీ 
యీకడ శ్రీవేంక పేళశ ఇటు నన్ను( గూడితివి 


పై కొని చొక్కితి నింతే పదర(ంజుమ్మీ ౪ ఇంకా ॥ 4014 
గుండ్మకియ 
కేరడమాడ(గలనా కేళశవరాయా 
చూరగొని మర్మములు సోశింతుంగాక ॥1 పల్లవి ॥ 


పంతమాడితే నీతో, బతి యాడ(గలనా 
కాంతలతో. జెప్పి నవ్వ(గల(గాక 
దొంతి సాకిరివె ప్టేవు తొలమనఃంగలగాక 
కొంత మోముమూసుక సిగ్గున నుందు(గాక ॥ కేర॥ 


శృంగార సంకీర్తనలు 


-వట్టియెమ్మె మెరసితే వద్దన నేం గలనా 
చుట్టపు మొక మోటానం జూతు6ంగాక 
వెట్టినీచేంతలకు : వేంగ్రై మాడ(గలనా 
కిట్టి మరునికి నొప్పగించ(గలంగాక 


కా(గిలించితే నిన్ను6€ గాదనంగ(గలనా 
లతో(గి యందులకే చొక్కి లోనౌదు€గాక. 
నాంగులెల్ల( దీర మాంచనవోలిచెన్నుండవై 
౧౧ రా 
మూ.గితి శ్రీవేంక పే) మోవి యిచ్చేంగాక 


లలిత 
ఇది మేలు నీలాబ మిందరిలోన 
అదినెరి6గి బేహారాలాడనేర్తు వే 


కన్నుల గెంపులుదేరెం గాంకల ముత్యాలు రాలె 
వున్నతి మరునిపెద్దవోడ దిగెను 
మున్ను మోవి. బగడాల మునింగేవు సిలాల 
కన్నెరో నీవేడనై నా గని గంటివో 


చెక్కుల6 గస్తూరి నిండె. జమటం గుంకుమ గూడె 
మొక్కలాన నీకుచాలు మూల గలదో 
చిక్కనిమేన జాజులు నెలవి. గ్యప్రము చిందె 
పక్కన నిదేమి నీకు. బంట వండెనో 


కోరి మేనం బై డి రాలీ కొనగోర వెండి రాలీ 
నేరుపుల నీవు పెన్నిధి గంటివో 
సారెకు శ్రీవేంక కేళ్వరు(డును నీవు నిశ్హై 
చేరి మారుబేరాలాడి చెల6గే రి దెట్టిదో 


881 


॥ కేర॥ 


॥ కేర॥ 405 


న! పలవి 11 
ళం 


॥ ఇది ॥ 


1 ఇది ॥ 


జ ఇది ॥ 400 


882 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శ్రీరాగం 


మమ్ము మన్నించి విచ్చేయు మగువకడకె నీవు 
కమ్మర నన్నంటకు నీకపటమే యెలుంగు ॥ పల్లవి ॥ 


తిలకించి చూచె నిన.( దేరకొన దే6ంటికో 
చెలికన్ను లెజయు6గు నీచిత్త మెళు(గు 
పిలిచె నూరక నిన్ను విగువున నేంటికో 
మలయుమో వెణు(గు నీమర్మమే యెలుంగు ॥మమ్ము॥ 


పక్కన నవ్వె నదె పడంతి యదే౭టికో 
చెక్కు నెలవు లెలుంగు సిగ్గు లెజుంగు 
అక్కడ. జేసన్న నేనె నతివ యదేంటికొ 
నిక్కు6బాయ మెలుంగు నీనిండుమోహ మెటు(గు ఇమమ్ము! 


పూవులచెండున వేనె పొలంతి యదే6టికో 
తావులచే యెటు(గు నీతను వెజుఃగు 
యీవల శ్రీవేంక పేళ ఇద్దరి6 గూడితి విప 
కావరపుగుణములు కంతుడే యెలుంగు ॥మమ్ము॥ (0? 


వరాళి 
చెల్లంటో నన్ను నీవింత నేతురటవే 
వెల్లవిరిగా నేమైనా వింటివటవే 1 పల్లవి ॥ 


వెన్నెలలే మరిగేవు వెంటవెంట. దిరిగేవు 
నన్ను నీవు మతి నంత నమ్మవ కే 
వెన్న నున్న(గా నూరేవు వెక్కసమై దూరేవు 
కన్నెరో నీవేమైనా( గంటివటవే * 4 చెల్లి! 


శృంగార సంకీర్తనలు 888 


కు౦ంకుమలే కురి సేవు కొంగువట్టి జర నేవు 
ఇంకా నాగుణము నీ వెజంగవపే 
లంకెనుండి జుని(గేవు లావులకే పెనంగేవు 
కంకిగా నెందుకెనా నే( గాదనేనపే ॥/చెల6॥ 


పన్నీరే చిలికేవు పట్టి తేనె యలికేవు 
అన్నువనాకా€గి లింత యలపటవే 
వున్నతి (శ్రీ వేంకటాద్రినుండి వచ్చి సంబటూరి-_ 


చెన్నుండనైై కూడితిని చేకొంటివ పే ॥ చెల్లం 4 4084 
రేకు [195 భైరవి 
అప్పు డెట్టుండెనో చిత్త మయ్యో యెజ(గనైతి 
చెప్పుడుమాటలకే నే( జేరనె తింగా ॥ పల్లవి ॥ 


కొసరికొసరి నీచై కోపమున నుంటింగాని 
అసమిచ్చి నీతో మాటలాడనైై తింగా 
పసలేనిసిగ్గుతోడిపంతాననే వుంటి.గాని 
ముసిముసినవ్వు మోవి మోపనైై తింగా 4 అప్పు ॥ 


విరహపు(గా6(కల నావిసుపే చూపితింగాని 
సరి. విల్చితే నూంకొన(జాలనై తింగా 
వరుసవంతుల క్రై నే వాదులాడితి(గాని 
జి న జ 
మురిపేన మొక్కితే నే మొక్కనై తింగా ॥ అప్పు ॥ 


వేగమే నీవు గూడితే వెస భమసితింగాని 
చేగలనీ మేను పచ్చినేయనై తి(గా 
భోగపు/శ్రీ వేంక పేళ పోట్లదొరితిలోన -_ 
సీగతి జెన్ను(డవై తే నెననితింగా ॥ అప్పు ॥ 490 


884 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


( పొడి 
ఎక్కడి కెక్కడినుద్దు లేమనేవురా 
వొక్కిమారే యింత నేయ నొద్దు వొద్దురా ॥ పల్లవి ॥ 


మాటలనే కరంగితి మన్ననకే పసెరిగితి 
యీటున. గోపించనేర నేమినేతురా 
నీటున నివ్వెర గ్రైతి నెయ్యానకే పొరుగ్రైతి 
నేంటికి నన్నార నేవు యేడ కేడరా ॥ ఎక్క ॥ 


చింతలనే జునింగితి సిగ్గులనే ముని(గితి 
ఇంతలోనే పిలిచేవు యేమందురా 
పంతానకే పాలై తి. బాయానకే లోనైతి 
యెంత కెంత సారె నిన్ను నెచ్చరింతురా ॥ ఎక్క 1 


కా(కలనే తనిసితి కాంగిట నే నెనసితి 
వాకున నన్ను6 బొగడవలెనటరా 
'పెకొని [శవేంక పేళ పలురతుల జొక్కితి 
యా 


యేకచిత్తమాయం ఐను లియ్యకొంటిరా  ॥ ఎక్క॥ 600 ॥ 
ఆహిరి 
నెలంత మోహించినదే నేరమటయ్యా 
పలువిన్నపి*ల కింక( బనిలేదయ్యా ॥ పల్లవి ॥ 


చెక్కున( జేర్చినచేత నేమంతిరేకులు రాలె 
చొక్కపు నీసతిదెస చూడవయ్యా 
నిక్కిచూడ నంతలోనే నిలువున( గొప్పు వీడె 
వెక్కసపుంజలమేల విచ్చేయవయ్యా ॥ నెలం॥ 


శృంగార సంకీర్తనలు 886 


ముంచినవూర్పుల వెంట ముత్యపు(గన్నీరు జారె- 
నిలంచుకంత తెమలవు యి దేమయ్యా 
చంచలపునడపుల సంవడించె. మటలు 


అంచెల నీమనసు రాయబనయ్యా ॥ నెల6॥ 
పెట్టినవయ్యదలోన బేంటుగ దములు రాలె 

చిట్లకాల కింతి నింత ససితివయ్యా? 

యిటై (శీ,వేం పేళ యింతి సిళై కూడితివి 


అై మేను పచ్చి సతురఎవయ్యా ॥ నెలం॥ ౧001 ॥ 
సామంతం 
అయినట్టయ్యి(గాక అతనునిదూయ లివి 
చయయు దాతణ్య మెంగీ( దనవే(టికే +పల్లవి || 


రచ్చకెక్కె వలపులు రా(పులకెక్కైె. .:న్నులు 
ఇచ్చకాలు మాపుదాకా. నింరనేంటికే 
వెచ్చనాయ నిట్టార్పు 'వెర(గు పైతరవాయ 
తచ్చనజగడములు తనవచేలే పతికి ॥ ఆయి ॥ 


కొప్పు గడువెడజారె. గోపము కన్నుల మీరె 
ఇప్పుడు మూసిదా (పురా లి(కనేంటికే 
చస్పనాయ సాదింపులు చౌకాయం గుంకెనలు 
దప్పిదేరేవినయాలు తనకే(టికే ॥ అయి ॥ 


రంగుమీ రె. బులకలు రతులు కా(గిటం జేరె 
ఇంగితాకారాలు చూడ ని.కనే(టికే 
ఆఎగవించి భ్రీవేంకటాధిపుండు నను€ గూడె 


దంగుడుబంతములాడ( దనకే(టికే ॥ ఆయి ॥ 502 
1/0 21- ౯24 


888 '్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


బ్‌ౌళి 
వేగిర మిస్పుడేయేల వింతహరమా 
సోగల నివెల్ల నేండే సోద్యమా ॥ పల్లవి ॥ 


యీతల మెచ్చకయున్న నెదలో మెచ్చేవుగాక 
ఆతల విప్పుడే యేమి అవసరమా 
ఘాత మోవి నవ్వకుంటే కన్నుల నవ్వేవుగాక 
తోతో ఇంతన యీమి దోసమా 4 వేగి ॥ 


యెదుట మాటాడకున్న నింటిలో నాడేవు గాక 
పదరి నీమీ(ద నేను పై తరవా 
మదిిరేపట రాకుంటే మాపట వచ్చేవుగాక 
కదిసి ఇప్పుడు యేమి కక్కూరితా ॥ వేగి 


రచ్చల వీంగకయున్న రళుల వీ6గేవుగాక 
వచ్చివచ్చి నీతోడ *వావాదమా 
పచ్చిగా (శ్రీవేంక'కేళ పెకొనికూడితి విశై 


గచ్చుల నేగుణ మిది కానమా ॥ వేగి ॥ 500 
భూపాళం 
మూలనున్నవారి నీవు ముంగిట వేనేవుగాక 
గోలవై యూరకుండితే కొంగువళ్షేనా ॥ పల్లవి ॥ 


పిలువగాంటో నీతో. (దేమమున నూ€కొంటి 
అలిగినప్టే వుంచే నదేమనేనా 
నిలిచి చూడ6ంగంటో నే నిన్ను. జూచితివి 
తలవంచుకొనియుం పే దడవంబోయేనా ॥ మూల ॥ 


 వచవరన టర వరననిన రల వతి న వన వన వి వినిచచిచత చంచిత భపవచన ల వదిల నవవ మంచన రనివరతాయారరన 2 220 బభరదన ర0 కలవటం వవ రట తలి తి నలిన ఇర 22 లభి ల విరచిత వదినను నలత వతగానం చనన రల యవదననాంంాలా.- 


వ్యవహారభాషలో “ప లోపించెనా 


శృంగార సంకీ ర్తనలు 


చెనక6గా(టో నే( జేబలిమి చూపితిని 
కొనగొనలనే వుంటే గోర. దీనేనా 
మనసిచ్చి నవ్వంగా(బో మారుకొని నవ్వితిని 
వెనకటివలెనుంటే వేగిరించేనా 


పై నొరంగంగానే పో పంతానశే కూడిశిని 
మాని సీ వూరకండితే మాయనేనేనా 
యీనెపాన (శ్రీవేంక కేశ నన్ను నేలితివ 
న! నీవై నమీంచ నేరమెంచేనా 


శేక్రు 1106 ఆహిఠి 
ఎండగాదు నీడగాదు యెక్కుపసివొందులు 
బండుబండులై తి నింక6 దిడలేనురా 


పచ్చిగాదు వెచ్చిగాదు పాయపునీ సే/తలు 
ఇచ్చట నే మొకమోట నేమందురా 
వెచ్చనాయ పచ్చనాయ వెద నిమేను నీమోవి 
రచ్చల కెక్కా వలప్తు రాకు రాకురా 


వేండ్రాయ వాండ్లాయ వెడద సీచూపులు 
యేండ్లాయ నిమిషము లేమి సేతురా 
ఆండ్రైరి గోపసతులంటానే బిగి నేవు 


పీండ్రవాండ్రమాటలు వినభేనురా 


న్‌ 


ఆంకెలాయ అలంకెలాయ అందప్పునీకా(గిలి 
ముదర నిన్ని వీదనాడ యేడకేడరా 
తెంకినే (శ్రీవేంక పేళ శేంముతో( గూడితివి 


మంఎగుూూనీగుణ మిక మానుమాసురా 


జ్‌ 


887 


॥ మూల॥ 


*మూల॥ 504 


॥వల్లవి ॥ 
ళా 


॥ ఎండ ॥ 


॥ ఎండ్‌ జ 


ఎండ ॥ 003 


888 ్రీకా క్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 


చాలునిది పదివేలు సరివచ్చెలగా 
తాలిమి. జెలులమా6ంకే తప్పదాయంగా 


అదె వామతి పలచనైనా నాయంగాని 
కదిసితే సీనవ్వు గట్టియాయంగా 
అదన నాచూవు తెలనె నా నాయంగాని 
ంరయా 
యెదుట నీమోని యిదె యెల్దనాయ(గా 


కడగిననామేను కాంకై నా నాయంగాని 
చిడుముడి నీచెక్కు. చెమరించె6గా 
నడుమనే వేగించినా వేగించితింగాక 
తొడరి న్నీక్రెతే నిద తొట్టుకొనెంగా 


రేంగుచు నాగోరం జిన్న రేకయైనా నాయంగాని 
కాంగిటినీియాసలై తేం గనమాయంగా 
చేగందేరెను రతుల శ్రీవేంక కేళ నేండు 
తో(గినమనరతులు తుల(దూ!గెంగా 


సామఎతం 


తాను నేసినట్టిచేత తనకు జెల్లైననరే 
ఆనినతనకిది సందాయననరే 


చిత్త జు( డమ్ముుల నేనె సిగ్గులు నానోఎ మూస 
వొత్తి తన్ను దూరనేరకున్స * ననే 
జొత్తు(గూడె. బులకలు సెంప్కవీడె నలకలు 
యెత్తినతనతో( బెంగ నెణంగసై లినే 


॥$ చొలు॥ 


॥చాలు॥ 


॥ చాలు ॥ 501 


॥ళాను. 


శృంగార నంకీ _ర్తనలు 880 


చిన్నీగాలి సందు దూరె చెమట నామేనం గారె 
పన్ని తనళొంగు విగ్గెంబట్టనై తినే , 
కన్నుల( గెంపులు మూంగె కమ్మర నామోవి మాంగె 
మున్నిటిచే/త మరచి మొకమోడితినే 4 తాను ॥ 


చందురుడు సుంకుమోపె జవ్వనము చిమ్మిరేంపె 
మందలించి నామేను మరచితినే 
యిందులో శ్రీవేంక పేశుం డిస్రై నన్ను. గూడె 
*“అందెను మన్ననరతి కందునే చొక్కితినే  ॥ తాను* 50? 


సాళంగం 
వలపు చల్లుదు(గావి వాడిక నే నొల్లనయ్య + 
తొలతొల యింతేసిలోంతుకు నే వెరతురా ॥ పల్లివి 4 


మునుప నీచూపులకు మొక్కేంగాని నే 
వెనక నీసన్నలకు వెజతుమయ్య 
యెనలేవినవ్వులకు నెం(నెం?)తై నాం బొగడేంగాని 
వొనరేనీసరసము లుత్త రమీనోపరా ॥వల ॥ 


ఇప్పటినీకావికలు యియ్యకొనేంగాని నే 
వొప్పుల సీవిడె మందనోపమయ్య 
తప్పనినీనిజమరితనము మెచ్చేలగాని 
చెప్పేనీయేకతములు చెవియొగ్గనోపరా జఇవల॥ 


సంగడి జాణతనాలు సమ్మతించేంగాని నే 
అంగపుంజెనకులు పయ్యాడ లేనయ్యా 
యెంగిలిగా శ్రీవేంక పేశుండ కూడితి విశై 
ముంగిట నిన్నింక( బాసి మోనపోనోపరా జవల॥ 58 


1. “అందెను మన్ననరతి అందునే చొక్కితినే.. అవి యుండవచ్చు. లేదా 
ఆనేందెను మన్నన రతి కందు చొక్కితినే, అసి యైనా కావచ్చు. 


₹40 థీ తాళ్లపాక అన్నమాచారయ్యిల 


ముఖారి 
అలుగ(జూచేవు నీవు అంతేసికి, బొద్దేది 
తలపో6త యిష్పుడింతే దాచంగ( బొద్దేది 


నీరాక వింళే నింతే నివ్వెరగ్లైతి నిై 
ఆరసి సీతో మాటలాడ బొద్దేది 
చేరితి నిప్పుదే యింతే సిగ్గున మునిగితిని 
మోరతోపు మాని నీకుమొక్కంగా. బొద్లేది 


సీదెస చూచితి నింతే నిలువెల్ల. బులకించె 
నాదించి నీతో నవ్వ(బొద్దేది 
పాదము లొత్తితి నింతే భావమెల్ల గరంగితి 
'నేదదేర వినయము నేయ. వొద్దేది 


కూడితి నిట్టై ఇంతె గొబ్బన మేను చొక్కితి 
మేడెపునీరతులకు మెచ్చ(బొద్దేది 
వాడిక(్రీవేంక పేళ వరస నాకిపు డింతే 
తోడనే సేసవెట్టితి తొలంగం బొద్దేది 


సామంతం౦ 


నీకుసీకే తెలుసును నీచే/తలు 
జోకలాయ సీసుద్దులు సొంపులెల్లా వింటిరా 


పంతము చూడవలసి పక్కన గవ్వితింగాక 
కాంతుండ వొచ్చెము నీమై. గంటినా దేమి 
ఆంతలోనె సిగ్గువడే వందరిలో నీకునీక 
యెంతని నీగుణమున కి[క నేమి నేతురా 


॥ పల్తవి॥ 
ళా 


॥ అలు ॥ 


॥ అలు! 


1 అలు,, 500 


॥ నీకు ॥ 


శృంగార సంకీర్తనలు 


నిజము(గనవలసి నీమోము చూచితింగాని 
భజన నిన్ను నమ్మనిభావమా యేమి: 
గుజగుజంబొయ్యేవు కొంకికొంకి నీకునీకే 
గజరునీచేంతలకు కమ్మరా నెమందురా 


మోహము గానవలసి ముందర మొక్కితి(గాక 
సాహసంచి వుప్పటపుసాదనా యేమి 
యీహల శ్రీవేంక కేళ ఇంతలోనె కూడితివి 
ఆహా నీరతు లెన్నియని పొగడుదురా 


రేకు 1197 లలిత 
మైల వాసి మణు(గాయ మాటలేలరా 
చాలు(జాలు బనులెల్ల 6 జక్కూనాయరా 
గా 


తొడి.ఐడ నవ్వితిని తోడుతనే మొక్కితిని 
చిడుముడి నింక నేమిచే నేవురా 
అడరి నే దిట్టితిని అంతలో. బంతమిచ్చితి 
వడిగా. భైపై నాతో వాదులేలరా 


కోపగించి చూచితిని గొబ్బననే మెచ్చితిని 
మాపుదాంకా నింత జోలిమాటలేలరా 
రేంపకాడ నెడసితి మాపటంత( గూడితిని 
యీపాటివాసికిని యెగ్గులేలరా 


పూవి గంటినేసితి నామోఎతేన లివ్వి9న 
డేవు(ఎ భ్రీవేంక పేళ నెనునేలూ 
భావ మెల్ల ( గరంగికి పక్కాన వాష్టించితిని 


చేనచేరె. బనులెల్ల 6 జింది లేం ₹* 


841 


॥ నీకు ॥ 


॥నీకు॥ 510 


॥పల్తవి॥ 
గా 


॥ మెల॥ 
€ాైా 


॥* మెల॥ 
జా. 


తిరి ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిరి 
దగ్గరగరాదు మరి దగ్గర కుండ6€గరాదు 
యెగ్గులాయ జవ్వనము యి(కనే(టికే 


చేరి వానిరూవు చూచి జిగి సంతోసించేనం పే 
సారె నాకన్నులనీరు సం(సాఇగరమాయ 
ఆరయ వానితో మాటలాడి చొక్కేనం పేను 
దూరేనానవ్వులే నాకు. దొడసాయెనే 


మునప వినింటికే(గి ముచ్చట బా నేనంటే _ 
ననువై నమరపులే అడ్డమాయెనే 
తనిశోక వానిరతి తలపోసివుండేనం పే 
కొనసాగి(గేఫకోరిక పె కొసరాయెనే 


గక్కన వానిమేను కాంగిలించి పక్టేనంకే 
పక్కన నాసిగ్గులు దెప్పరమాయెనే 
ఇక్కున(శ్రీ వేంక కేకు నిజ నేం గూడితిని 
దక్కినవానిమన్నన తలకూడెనే 


సామంతం 
అంతటిపై నీవుచెప్పిన ప్లే నేనేంగాని 
పంతమాడ కందా(కా పండరంగి ! విట్టలా 


చెదరినకురు లివి చెరిగినందా(కను 
పదరకు మంత నీవు పండరంగివిట్టలా 
వదలు(బియ్యదకొంగు 'వె పుగా6 బెటినదా€కౌ 
యా లబ 
పదిమారులు నవ్వకు సండరంగివిట్ధలా 





1. శేజులో “విళ్ళలా” అవియే కలదు 





1 దిగ ॥ 
గ 


1 దగ ॥ 
గో 


॥(దగః॥। 511 
గ 


॥ పలివి ॥ 
గ 


॥ ఆంత ॥ 


శృంగార సంకీర్తనలు 848 


చిక్కువడ్డ హారములు చేతదిద్దునందా6కా 
పక్కన జెనకకుమీ పండరంగివిట్టిలా 
చెక్కులనూనినయట్టిచెమట లారినదా€కా 
పక్కన వోరుచు పండరంగివిట్టలా ॥ అంత ॥ 


చలువనీమోవితేనె చవిగాన్నయందా.కా 
పలుకులు చాలించు పండరంగివిట్ధిలా 
చెలగి గడితి విప శ్రీవేంకటాద్రిమీంద 
టబ 


బలిమి నీకె చెల్లెం బండరంగివిట్టలా ॥ అంత ॥ 518 
భైరవి 
చెప్పితి విప్పుడే నే నాచిత్తములో(గలమాట 
యెప్పు దేడ మాటలాడే దిది మేలుసుమ్మీ ' ॥ పల్లవి ॥ 


మనసులో కోపమెల్లా మజచేనం కే నాకు( 
దనమేవిగుజుతులు తలఃపించీనే 
తనుదానే విచ్చేసినా. దలవంచుకొందు. జేతు 
యెనలేక ఇందుకు నెగ్గువట్టీంజుమ్మ్‌ ౫ చెప్పి ॥ 


మొదలితనవోజలు మూసిదా(చేనం పేను 
యెదిరి తనమైకా6క లెత్తి పెట్టీనే 
కదిసి తాం గూచుండినా( గడ వేరేమంచముపై 
నిదిరింతు. జేతు వది నేరమెంచీంజుమ్మీ ॥॥ చెప్పి॥ 


గోలనై కసతిల్లు గుట్టు నేసుకొ నేనం కే 
నాలితనమొక్కు. చూచి నవ్వువచ్చీనే 
యీలీల (శ్రీవేంక మేకు డింతలో విచ్చేసికూడె 
సాలుపడి మెత్తుం చేతు పంతమాడీంజుమ్మీ ॥చెప్పి॥ $14 


844 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ముఖారి 
ఇప్పటినీచే.తే వొకటినుమడై. పొడచూపీ 
దప్పితో సిగ్గువడఠు తారుకాణయ్యిని 


సారెసారె నవ్వకువే సరి నవె వెన్నెలలై 
మ 
ఆరయ విరహ వేళల నలయించీని 
మేరమీరి వల్కకువే మించి యివె తేన్నెలె 
తేరుకొని నిన్ను దరితీపులం బెట్టీని 


తప్పకచూడకువే తగుచూపులే యమ్ములై 
యప్పటి నలిగితే నాయము గా.డీని 
వుప్పటించి జంకించకు వూర కవి పొగల్రై 
ముప్పిరి( దాపాగ్ని రా.-జమొదలు నేసీని 


సరసములాడకువే సారె బాహులకలై 
సొరిది. గాంగిట నవె చుట్టుకొనీని 
యిరవై (శ్రీవేంకటా,ది నిద్దరము( గూడితిమి 
రా యి 
విరుల వేయకు వే వేడుకరే(బీని 


ఆహిరి 
ఏమని వుత్తరమిచ్చీ ని(క( దా నాకు 
వేమారు సారెసా-3 నెడమాటలే(టికే 


అద్దరిపాటురన...... దాకయింట౧: బానువుపె 
నిషరంచి న వాచి నే నాంపలేక 
నొద్రంబింద్‌ కుచముల నొ తికి నాతసిపీ,పు 


అజ లె, 


ఇిద్దీవో న న్నా ఫనంటా నాపెపేరం బిలిదె 
0 


॥ ఇప్ప ॥ 


॥1 ఇప్ప ॥॥ 


11 ఇప్ప ౪ ర్‌!5 


॥ పల్లవి । 
ళా 


॥ ఏమ॥ 


శృంగార నంకీ ర్తనలు లకర 


తక్కక ఆకైెమేడలో దా(గిలిముచ్చులాడ!(గా 
గక్క-న మోవి యావి గంటి నేయంగా 
'పెక్కుమారు లానెల6త పేరం దిజ్లై నన్ను నేండు 
తక్కులేమీ నెణ(గండు తన్ను ' నేమనెందునే ॥ ఏమ ॥ 


దొంతులైై ఆకెయు6 దాను దొమ్మిరతి సలుప6గా 
కాంత(గన కౌగిలించి కళలంటంగా 
అంతలో (శ్రీవేంక కేళు. డాకెనంటా నన్ను. గూడె 


యెంత కెంత అవసర మిపుడు దా(గనెనే ॥ఏమ॥ 616 
కేకు 1198 కాంటోది 
చెల్లి నంతయు నీవు 'నేతువుగాక 
మొన్లంపునీచేంత ముయికిముయిగాది ॥ పల్లవి ॥ 


(యేమమున నంట.గా బెనంగే వవుర నీ_ 
దీమసం బెట్టిదో తెలియంగలదు 
'వేమారు నీకింత వేగికే( జాలు(గా- 
కేమాయ నుప్పొలి కినుమడేకాదా ॥ చెల్లి ॥ 


పిలువనంపిన రాక బిగిసితి విందా(క నీ-_ 
అలరుదలం పెట్టిదో అడుగ(గలదు 
నిలుకడ్రై నీమనసు నిల్చితే( జాలు(గాక 
వలపు వేయింటిపై జవ్వాదికొమ్ముగాదా 1 చెల్లి 


కౌ(గిలించిన నపుడె కరంగేవు నీతొంటి. 
నాంగుంజలములకు నిది నవ్వుగాదా 
వీంగ కిటు వన్న (శ్రీవేంక కేక కూడితివి 
రేంగితివి గోర గీరిన నేరుగాదా ౪ చెల్లి! 617 


1. ఏమని+-అందునె. 


840 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


_ఆపొరి 


మొక్కేరా నీకంటే ముందుముందే 
కక్కూరి తింతయేల కా(కలఃబెట్లకురా . ॥ పల్లవి ॥ 
లబ గా 


నీటిలోనిముల్లువంటినీగుణము దెలియ 
యే(టవెట్టి హెచ్చుకుందు లెంచనోప 
*యే(టికి గొర(రిఇ) నెరాయ డెందు( బొందనివేళ 
ఆ(టదాన నింతే నన్నారడి నేయకురా 4 మొక్కే ॥ 


వేవేలు. జేసి నీకు వేండుకొనేదే గుణము 
ఆవల నలిగితే మారలుగనోప 
వావిదప్ప కంత నీపు(వుఖవల్లెవేనే వెందునైనా 
పూవువంటిదాన నింతే బూకలు నేయకురా ॥ మొక్కే ॥ 


మానుమాను మి(కనైనా మాతోడిచలములు 
కేనముతో రాయి గిలిగించ నేనోప 
యీనెపాన (శ్రీవేంక కేశ నన్ను. గూడితివి 
ఆనిపట్టి నన్ను నింత అలయింపించకురా ॥* మొక్కే ॥ $516 


పాడి 


ఇంతి సీపైంజేయ టిదిగదా వలపు నీ_ 
వంతటికి సమ్మతించు టదిగదా వలపు ॥ పల్లవి ॥ 


పెదవిపై6 దములంపుబేంట్లటురాలంగా 
యెదుట నేకతమాడు టిదిగదా వలపు 
వదలు(దురుమునళశిరసు వడి సీదుతొడలపె- 
నదన నిడుకొని నవ్వు టదిగదా వలపు ॥ ఇంతి ॥ 


1. *యేంటికిగొర శెరాయ దెంద్దుంటొంద్దనివేళ'' అని రేకులో (వాత. ఈ పాఠము 
నవ యభామతి సవరణలిచ్చి చూసితివి. ఐనా అర్ధమంత తృప్తిగలేదు. *గొర వెరాయడి” 
అంపే నృష్టముకొరేదు, / 


శృంగార నంకీర్తవలు 847 


కను(గొనలమోడ్పుతో కాంకదేరంగల జూచి 
యెనలేక మైమరచు టిదిగదా వలపు 
కొనచెమట జవ్వాది(గూడి చెక్కుల జార 
అనుగు(జేయి పయివేయు టదిగదా వలపు ॥ ఇంతి ॥ 


వొడలునొడలును€ బెనచి చొక్క చెమరించి 
యెడపుంబయ్యెద దడుపు టదిగదా వలపు 
జడిసి (శ్రీవేంక పేళశ్వర నీవు నీచెలియ 


అడియాలముగ. గలయు టదిగదా వలపు ఇంతి, 510 
కేదారగణొళ 
సీరాజసముతోడ నెమ్మది నుందువుగాక 
కూరవండి కస వేరి(రే? ,)గుణ మింకానే;టికి ॥ పల్లవి ॥ 


కోపగించ€జెల్లునా కొంగువట్టితివి నీవు 
ఆపని; కేమైనా. జెలి యను6గాక 
వోఫననంజెల్లునా వూ(కొంటివి _పె(డికత- 
కీపాటివా(డపవు ముందేల నవ్వితివి నీరా ॥ 


వేగిరించ(జెల్లునా వెలంది( బిల్చినవా(డ- 
వాగతి నాకెచిత్త మది నీభాగ్యముగాక 
రాగిదేర్చ కంత నీవు రాలుదింటా మలిగండ్లా 
వేగి లేచి వచ్చి సీవు వేశాలే సేనేవు ॥ నీరా ॥ 


వంతమాడజెల్లునా పడళతికా(గిట( జిక్కి 
చెంతల నాశె యేమైనా జేసు(గాక 
వింతగా (శ్రీవేంక కేళ వేసితే వేయిరూపులాయ 
మంతనపురతులు నీమగువకును నీకును ॥నీరా॥ 520 


48. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 


చెట్టవట్టి తీసినదే నెలవుగాక 
నెటన నాతనితోనే నిషూరమేంటికే గపలవి॥ 
టబ లు యం 


చింతలెల్లా॥ దీరె నింకా. జెక్కుచే యేమిటికే 
అంతటా విచారించేనంకేు నూయి 
కాంతు(డు మతిలో మొక్కె.( గన్నుల దీవించితివి 
యెంత కెంతదొరతోడ నెచ్చుకుందులే6టి కే ॥ చెట్ట ॥ 


తనువు చెమట దో(గ తాపమింకా నే(టికే 
కను(గొంపే నింతటా. జీక టే వెలుంగు 
మొనగోర గీరె. బతి మోహమున కేరువారె 
వనిత బలువునితో *వావాదమే!(టికే ॥ చెట్ట॥ 


వేస దలమీ(ద మోంచె సిగ్గులింకా నే(టికే 
పోనరించి వోరిచికే/ బూవే పిందె 
ఆసల (శ్రీవేంక కేశు. డాదరించి నిన్ను6 గూడె 


పాసికూ డేపతితోడ( బంతమాడనే(టికే ॥ చెట్ట॥ 6521 
జౌళి 
ముందుముందే నిక్కితే మూరెండు మాట 
వొందితి నీసతినై శే వొడ(బాటు లేదా ॥ పల్ల వి॥ 


కడదా(5 నీసుద్దులే కాంతలతో. జెప్పేవు 
అడరి నామాట గొంత ఆడనీరాదా 
తొడి(బడ నీవు గడుదొరవై తే రాజ్యమేలు 
పడ(తులతోనే ఇంతబలువా నీకు ॥ ముందు' 





శృంగార నంకీర్తనలు 848 


సందడించి యెందునై నా సాకిరులేల పె్టేవు 
విందు(గా నాతగ వింత విననీరాదా 
కందువలం జెల్లుంబడి గలితే నీవే ఐదుకు 
యిందువదనలతోడ నెగసక్కై మేంటికి ముందు ॥ 


సచరించి యాన నీవే పలుమారు బెట్టుకొనే - 
విచట నావొట్టునత్యా లెక్కనీరాదా 
రచన శ్రీవేంక పేశ రతుల నన్ను6 గూడితివి 


పచరించి నాతోనే పంతమా యిపుడు జముందు॥ 542 
రేకు 1109 శ్రీరాగం 
లోకు లేమందురోయని లో(గేంగాక 
మేకొని నిన్నిళ్లై కిందుమీ/దు నేయనా ॥పలవి ॥ 


మానవుగా ఆదేమోయి మాటిమాటికి6 దిశ్హేవు 
కాసీలే మగనాలింత కడునసుదా 
పోసీపోవిమ్మనికాక పొరుగిరుగు మొరంగి 
తేనెవంటినీమదము దించ నిమై వోపనా ॥లోకు ॥ 


వుండవుగా చక్కజాడ నొకటొక టె చెనకే- 
వండనే ఇల్లాండ్లీంత ఆటపాటలా 
కొండవంటిదొర వంటా గొంకితి.గా కిట్లియితే 
కండగర్వమెల్లా€ దీర్చి కంకి నేయనోవనా గలోకు॥ 


విడువవుగా చలము వెస€ గాంపురాలు నేనే = 
పడ(తుల కూరనుండ( బానెనా యేమి 
యెడపు(శ్రీవేంక పేళ యింతలో. గూడితింగాక 
విడువనిపంతమైతే వింతవింత నేయనా జలోకు* 020 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల , 


ముఖారి 
ఏమని చెప్పుదునే యీతని జాణతనము 
నాముదేర నూరకిఫై నవ్వించీనే 


సిగ్గువడి తనవద్ద శిరసు నే వంచుకొంపే 
బగ్గన నామోము తప్పకచూచీనే 
అగ్గలపుమోహముతో నరమరచి నేనంటే 
బుగ్గలంటి నామేను పులకింపించీనే 


కడు(దమకముల(గా(కల నేనుండ6గ నాకు _ 
మడిచియిచ్చి మేను చమరింపించీనే 
బడి€ బొన్పుపై నలసి పవ్వళించి వుండ6(గాను 
నిడివి నాకళ్ల(ళ?)లంటి నిద్దిరింపించీనే 


అంగవించి తనరతి కడ్డమాడకుండ(గాను 
చెంగట నందంద మెచ్చి చెక్కునొక్కీనే 
యింగితాన శ్రీవేంక పేశు. డిశై నన్ను6 గూడె 
బి 
కొంగువట్టితీస్‌ నన్ను( గొసరింపించీనే 


సామంతం 


ఎవ్వరి దూరే మేమన(గల మి€క 
జవ్వనపుమీ కె చందములాయ 


కలిమికి లేమికి. గాణాచి యదియె 
అలివేణిచన్ను లసియాడునడుము 
చెలువు(డ నీలోచిత్తము కఠినము 
పలచని కెమ్మోవి ' పతికి. బతియాయ 
శ “వతి*"ళబ్రములు (వళిశబ్దకననులు, 


4 పల్లవి ॥1 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 


4 ఏమ ॥ 524 


జ ఎవ్వ ౪ 


శృంగార సంకీర్తనలు 


చీకటి వెలు(గుకు సీమది యొక పే 
నీకాంతతురుము నీచూపు 
వాకున వినయము వళుకులు చెంతల 
సాకిరిరమణు(డ సరికి సరియాయ 


చిగురుకు౬ జేవకు ' శేఖరమొక టే 
మగువవహాూ_స్తనఖమహిమ లవె 
తెగి శ్రీవేంకటదేవ నీకొకశె 
తగవులు నగవులు తగురతులాయ 


సౌరాష్ట్రం 
చాలు(€జాలు దీమసము సతిమాట వినవయ్య 
మేలుగలవా(డవు గామిడిచేంతలేలా 


అవ్వలిమోమైనపరా కంత గలవాండవై తే 
జవ్వని గాంతలచే విచారించనేల " 
నవ్వకపిలిచినాను నాలి నేనేవాండవై తే 
పువ్వులవలె నీమేను పులకించనేలా 


యింటిలోననుండి వీరా లింత గలవా౭డవై తే 
అంటి నాండు సరసములాడ6గనేల 
వొంటి నే మాటాడినా వూ(కొననివాండవై తే 
అంటుముట్టుచెమటల నలయః(గనేలా 


కాలుదొక్కి. యింతలోనే కళ దా(కేవాండవై తే 
బాలకితో నలి గింత పాయఃగనేల 
మేలిమి (శ్రీవేంక పేశ మెచ్చితి నీగుణము 
వేళతో(గూడితి వింత వేగిరించనేల 


1. శేఖభరము == ప్రధానమైనది ? 
౪1 21-౯25 


851 


॥ ఎవ్వ . 


11 ఎవ్వ ॥ 525 


॥$ చాలుక 


జచాలున 


౪ చాలు * 600 


థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 
బౌళి 


ఇంప్పగావి సొంవుగావి యెటి(గించితి విదివో 
జంహఅవీగుణములచంద మెట్టోకాని 


పలుక(గవచ్చు(గావి పంతములియ్యంగ రాదు 
చెలితోడ జగడించం జెల్లదుసుమ్మీ 
పలుక(గరాదునుమ్మీ పక్కన జాణతనాన 
తొలగి పిమ్మట నటు దూరవచ్చు.గాని 


కాంక వేయవచ్చుంగాని కలంకదీర్చంగరాదు 
తేకువకు నెమ్మెకు తీదీపుసుమ్మీ 
కా6క నేయరాదుసుమ్మీ కమ్మర నేరుపుతోడ 
వే(కపునిష్టూర మందె వేయవచ్చుఃగాని 


జంకించవచ్చు(గాని సారెకు( బొంక(గరాదు 
వంకలనేమీ నవవద్దుసుమ్మీ 
జంకించరాదుసుమ్మీ సతిమనసు దెలిసి 
కొంకక (శ్రీవేంక పేళ కూడవచ్చుంగాని 


మధ్యమావతి 
అందులకు6 దగినట్టు అప్పుడే చూచుకొందును 


*జపలవి॥ 


ఇ ఇంప్ప॥ 


1 ఇంప్పుః 


॥* ఇంపు 527 


ముందుముందే యింత నేనేమొర(గులు గానవైతి ౪ పల్లవి॥ 


పీలువనం 'వెననేటి పెద్దరిక మే చూచితి 
తలంపు వెరొకటొట దల(చవైతి 
విలిచి మాటాడెనవి నెయ్యపుమేలే యెంచితి 
వలవని *' జోలిమాటలనగెజ/గవై తి 


1. టోరిమాటలవగ + ఎజంగ వైతి. 


జ అందు ॥ 


శృంగార నంక_ర్తనలు 


య్యారానిచనవులెల్ల నిచ్చేదే చూచితి(గాని 
దారకొన మచ్చుచల్లి తగిలించే దెంచనైతి 
చేరి ప్రియములు సారె జెప్పేదే చూచితి(గాని 
కారించి నాకొడంబాటుగానిపవి చూడనైతి 


కాంగిలించి బుజ్జగించేఘనతే చూచితింగాని 
ఆగి మేలుమరపించేఆయము దెలియనైతి 
రా6గిన శ్రీవేంక కేకురతుల గూడితి(గాని 


శతి 


॥* అందు ॥ 


యే(గించి వురమెక్కించే ఇక్కువ దెలియనైతి ॥ అందు ॥ 028 


రేకు 1200 దేసాళం 


ఇట్టివిందు గంటివా నీ వెక్కడనైనా 
అన్లై ఆకెపొత్తున నీ వారగించవయ్యా 


కలికి కెమ్మావితీపు కమ్మనితేనెలవిందు 
చలువచూపులు నీకు(. జక్కెరవిందు 
సెలవిలేనప్వులే చిలుపాలతోడివిందు 
అలమేలుమంగ నేసీ నారగించవయ్యా 


కాంతగోరీచెనకులు కారపు(గూరలవిందు 
పంతపుమాటలే ఆవపచ్చడివిందు 
వింతబొమ్మజంకెనలే వే4డిపడిదాలవిందు 
అంత వేసీ నీదేవి యారగించవయ్యా 


ఆట్టడిసమరతియాఅడి తరితీపువిందు 
గట్టిసిగ్గు పెరుగుమీ (గడలవిందు 
గుట్టుతో మన్నించితివి కొమ్మను (శ్రీ వేంకపేళ 
ల 
అజ్రై నీతనివిదీర నారగించవయ్యా 
23 


॥$పలవి ॥ 
ళం 


న! (్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


సామంకం 
చిత్త మెట్టున్నదోకాని చెప్ప వెరపయ్యి నాకు 
మొత్తాన నూరకేవుం పే మోసమొంటో యిపుడు ॥ పల్లవి ॥ 
తొయ్యలిచెష్కను. జేయీ దొంతరతామరలాయ 


వొయ్యనె నీవిరహసూర్యోదయ వేళ 
నెయ్యపునీనవ్వుల వెన్నెల. గొంకచిలికి తే 


చయ్యన వానివాండి నమసుంటో యిపుడె ॥చిత్త ॥ 
అంగన మోనాన మోవు లమడమం కెనలాయ 

భంగపు(గోరికల(ప్రభాత వేళ 

అంగపునీమాటల పయ్యెద గొంళవిసరితే 

వెంగలి వానిగుట్టు విరియు.టో యిపుడె జచిత్త ॥ 


కొంత మేను నీమేను కదంబపుంబువ్వులాయ 
ఇంతలో శ్రీవేంక పేళ యీకె6 గూడంగా 
పొంతల మీరిద్దరును పొంది యెడయకుండితే 


బంతినే వాసనలంకెపాటు లౌ(టో యిపుడె ::చిత్త॥ 5680 
పొడి 
చాలదా ఇంత సారెసారె వలెనా । కాను 
యేల చలమున నింక నేమి నేయమనీని ॥ పల్లవి ॥ 


మొక్కితింగదె తనకు మొన్ననే నేను 
యెక్కడనుండిన మన నేకమని - 
దక్కితినంటి/గదె తనపాలికి 
యిక్క-డ6 జెలులమాటలెల్లా నే వింటినే ॥ చాల ॥ 


శృంగార నంకీర్తనలు గి 


ఇచ్చితి(గదె పంత మింతకుముందె। నాకు 
- హెచ్చి తా నాడినమాట లియ్యకోలని 
'మెచ్చితి. గదెతన్ను మీ(దమీందనె | ము 
పద్చియెమ్మెలు నావద్ద బచరించనే6టికే ॥ చాల ॥ 


అంటితి/గ దె తనఆయము నేనే। ఇది 
దంటపాయ మిందరికి(. దగునని 
గుంటిపె భ్రీవేంక పేళు, గూడితింగదె। ఇంక 
ఓ... 


'వెంటవెంట( దను నే పిడువనని * చాల॥ 581 
లలిత 
చాలు(జాలు ననతె సాదించ మమ్మింతయేల 
యీలకూర క.స్పు చాల దిందేమి గలదే ॥ పల్లవి ॥ 


గొప్పలు మాకన్నులు కొందము మానెమ్మొగము 
తపపులెన్నైనా( గలవు తడవనేచే 
చిప్పిలీ నాకిదె నవ్వు చిందీ నామోవి! దేనె 
యెప్పుడు వచ్చినా! దన కిందేమి గలదే ॥ చాలు ॥ 


పిడికెడు మానడుము పెచ్చువెరిగేచన్నులు 
నెడ మామేనివొచ్చాలు వెదకనేలే 
వుడికీ నామన్ననై తే వూంకె యదరీ మేను 
మెడయక తా బిలిచీ నిందేమి గలదే 


కంచువంటిది కుత్తిక కపురాలు పలుకులు 
యెంచి మామాటలు సోదించంగనేలే ' 
. అంచెల (శ్రీవేంక కేకు. డాదరించి నన్ను. గూడె 
యమెంచియెంచి పొగడీని యిందేమి గలదె "  జచాలు ॥ 5082 


856 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 
తానే యమెజంగ(ండా తగినజొణ6 డతండు 
మానిని నిను మన్నించె మన్ననలే చాలదా ॥ పల్లవి ॥ 


మట్టులేనిమాటలేల మందెమేల మింతయేల 
గుట్టుతో వవ్వు కే మంచిగుణముగాదా 
చిట్టంటు(జెనకులేల పిగ్గువడి వుండనేల 
వొట్టినమోహముతోడ నుస్సురం పె జాలచా ॥ తానే ॥ 


కానికానివొప్లేల కా6కల6 బొరలనేల 
మొౌనముతో నుండు పే మంచిదిగాదా 
పానువుపె నిదురేలపె( గలవరింపేల 
అ దబ జ 
పూనిన జాగరముల పొద్దువోశే చాలదా ॥తానే। 


యిందా(కా వింకమేల యిటు పంతమియ్యనేల 
పొంది మేనుమరచుకే బుద్దిగాదా 
ఇందప్ప(శ్రీవేంక కేశు డంతలోనె నిన్నుం గూడె 
గొందినే(నీ;) మేనిచెమకే గురితిది చాలదా  ॥తానే॥ 530 


తోండి 


ఇంకనేల మొర€గు యిదినో నివ్వెరగు 
వుంకువ నేనన్నమాట కు_త్తరమీవే(టికే ॥ పల్లవి ॥ 


చిత్తమెల్లం జిగిరించె చెలి నీజవ్వనమున 
అత్సిననప్వుల పువ్వు లవి యెన్నండే 
కొత్తగాం గాంకర గాచె గోరికొనకా€కులెల్ల 
యెత్తి చన్నులనిమ్మపం ర్లెక్తూడ దాఃచితివె జ ఇంక జ 


శృంగార సంకీర్తనలు +" 857 


కురులచీ6కట్ల వె కొంతగొంత. సమకూడె 
అరచందురులపొడ పది యేడదే 
విరివై సిగుల. గడువెన్నెలలు గాసికాసీ 
యమొలనా ల 
తిరమై కెంపుంగన్నుల తెల్లవా రెంగదవె ॥ ఇంక్‌ ॥ 


చెమట వాన గురిసి చిత్తడి యేరులువారె 
“నుకాన వెలిచేటితతి యెప్పుడె 
తమి (శ్రీవేంకటపతి తగ నిన్నేలుటల గంటి 
గుమురుంబులకలేల కొంగునం గప్పేవే ॥ ఇంక ౪ 586 


అథ అః 


1.వ అనుబంధము 


అకారాదిగ రాగ - సంకీర్తన - సంఖ్యాసూచి 
న! 


రాగములు 
అమరసింధు 


ఆందోళి 
ఆరిబి 


ఆహిరి 


ఆఅహిరినాట 
కన న్న ఢడ గెళ 
శాంబో(భో)ది 


కుంతలవళాళి 
కురంజి 
శీదార గౌళ 


గుండ(కియ 


నంకిర్తననంఖ్యలు 


9906 85, 860, 886 


54, 280, 801. 8908 
"గ్త 


5 2౧ 41, 68, 78, 115. 19, 155, 
100, 190, 208 8922, 981, 819, 
5 జిం 945, 860, 8/9, 8900, 
409, 416 480, 494, 50. 505, 
512, 516, 518 


2/6, 842, 855, 877 
12929, 182. 199, 228, 259 


70, 119, 140, 178, 18, 18. 24, 
929, 867. 872 9908, 41% టాక, 
467 475. 484 517 


84, 209, 816 
ది 194, 285 


19, 109, 174, 2/9, 804, 42. ఉర, 
520 


104 206, 810, 421, 4905 


రాగములు 
గుజ్జరి 
గౌళ 


భా(చ్రాయా నాట 


850 


సంకీ ర్తనసంఖ్యలు 

*ం. 89 815 429 

= 16, బర్‌ 66, 690, 75, 84, 118, 186, 
164 187 107 225 284, 2900, 
208, 828, 841, 8605 806. 899, 
40, 482 

= ల!89, 264, ౯/5 


శెలుంగుకాం((గార)బోది. 90, కర 258, 49 


తోండి 
రేవగాంఛారి 
జేళా(స్రొడి 


దేి 
దేసాళం 


ధ(దృచ్నాళి(స్సి 
నటనా రాయణి 

లట 
నాగగాంధారి 
నాగవరాళి 
నాట 


నాద రామ[కియ 


నాశాయణి 


ఎం లలి 111, 214 8056 ౫0, 504 
ు లిక్తరి 


== 81, 62. 120, 189, 189, 296, 880 
40%, 450 

+ 1/6 806 456 

= ఈ 59, 81, 140, 161, 167 910 
988, 269 280, 814. 820 851, 


88, 871. 402, 419, 429, 472, 
4900 520 


= లోగ 61, 121, 188, 1906, 885 
ఎం 9, బి51 

120 

౨ 97 129, 265 

ఎం రర, 160 


46 70, 104, 169, 181, దం 250, . 
౨889, 85 848 414 460 


99 905, 408 


రాగములు 
నీలాంబరి. 


పడ(డి)(ళశృవంజరం 
పొడి 


పూర్వగౌళ 
జౌళి(భవుళి 


భూపాళం 


శఇైరవి 


మంగళ "కౌసి(శ్రిక 


మధ్యమావతి 
మాళవి 
మాళవిగొళ 


మాళవి;క్రీ 


నంకీ _రృననంఖ్యలు 
06, 892 


శ 12 24 807. జ 806 


29 12 2౨1 99 60,67 90, 
100% 14 158 168, 27 
29 27, 7 క 27 801, 
9, 84 జం జ జ, 
417, ఉల 09, ఉక 4014 
519. 501 


కర్‌ 

4918 20, 88,51, 59. 6, 9, 
10 14 18, 141 186, 100, 202, 
౨11, 220, 290, 258, 29, 201, 
820, 820, 0, 6, 401 411. 
455, 508, 522, 527 


189, 504 


1420. 409 65 1801. 15, 
220, లి్త0, 200, 840, 882, 
4/0, 409, 514 


55, 149, 179, 88, జర. 05, 450, 
డీర్‌త, 4/4 


49, 270, అ, 89, 590 
108. 207 811 

ఓ ర, 200, 24 

100 


171, 
శ్రీవగ, 


రాగములు 
ముఖారి 


మేంచ బౌొళి 
రామ[క్రియ 


రీతిగొాళ 


లలిత 


వరాళి 


వనంత వరాళి 
'వేళావళి 


శంకరాభరణం 


881 


నంకీ ర్తవనంథ్యలు 

14 లర, ౧0, 10%, 12/౧ 15% 1౧, 
17౧ 205. జం 254 క, 00 
8కి ౪/8, "490, 449, 456, 457, 
46080, 4709, 46, 48 409, 5606. 


509, 515, ౯4, 588 
850, ఊఉ! 


15, 24 85 8, 69, 9, 199 149, 
102, 108, 20. 220, 242 245. 
201, 209, 812 864, 895, 4609 
477, 400, 402 


108. 126. 8190. 86. 4886 


1740. ఈ 76, అ. 107. 14, 158, 
165, 8 210, ౨17, 288 202, 804, 
809, 85 405 ఉ8, ఊళ, 45, 
4/1, ఉగ, 401, 400 6518 588 


10, 18, ఉ5, 64, 71, 6, 118, 190, 
150. 15, ౫1. ౫6, 257. 201. 2, 
25, 60, ౫౭, 281, ఇ టు, 
శలిత్క 486, 451, 408 


శ్రీ10 
192, 88, 849 


శ7. 96, 145, 195, 200, 250, 208, 
౫1 ౫జి? ౯ 45, 46, 
452, ఉ61, 404, 470 


రాములు 


(1) క 


శుదదళి 
ఓల 


“ద వసింతం 
0 


థోకనరాళి 


సామంతం 


సామవరాళి 
నావేరి 
సొాళంగం 


సొళంగనాట 


సిందు రా మక్రియ 
సోమరాగం 
సౌరాష్ట్రం 


హిందోళం 
హిందోళవనసంతం 
హిబిజి 

ల 


862 


సంకీ_ర్హననంఖ్యలు 


, త 592, 66, 77, 8, 170, 19 2 


252, 8/4 880, 891, 415, 497, 52 


= లీ!ర 
= 8, 50, 148, 101, 262, 271, 400, 


455, 400 
408 


= 7, 80, 57, 82, 94, 116, 187. 170, 
. లి2, 250, ౨౨4, 349, 802, 861, 


9, 400, 481, ౦ ఊత 402 
460, క86, 508, 50%, 5610, 519, 
521, 525, 580 


50, 1/8. ౫9. 2/౧ 850, 
114 


11, 95, 112. 125, 802, 8౦, ఉట 
465, 4/8, 506 


౨6, 8, 100, 180, 152, 201, 200, 
260, 2806, 815 


౭6 


= 889 


“4, 102 105, 218, 209, 2/0, 204, 
౫1, 448, 466, 526 


91, 144. 157, 800, 817, 870, 412 
17, 169, 274 


ఎం 99, 261, 442 


2.వ అనుబంధము 


అకారాదిగ సంకీర్తన, = కాగ = సంఖ్యాసూచి 


సంకీర్తన మొదలు 
అంగడి ( బెస్లే 
అంగనకు 
అంటివి వింటిని 
అంతటిపె 

అంత విచ్చి 
అందరిని 

అందరి ముందర 
అందరి ముందరా 
అందుకదే 
అందుకేమి 
అందుకేమి 
అందులకు(దగి 
అక్కవు నీవు 
అభ్రై బదుక 
ఆఅతని(దోడి 
అత్త(గారు 
అదినీకు(దారు 
అదియు నీ 
అదియేల 
అనరాదు 
అనరెయీ 
అన్నియు(జక్కన 


రాగము 
దేశాడి 
శ్రీరాగం 
దేశాక్షి 
సామంతం 
ముఖారి 
సాళంగం 
శంకరాభరణం 
బౌళి 
నాదరామ్మకియ 
బౌళి 
వరాళి 
మధ్యఘానతి 
అమరసింధ; 
బౌళి 
తెలు(గుంగాంటోది 
పాడి 
హీజ్జిజి 
కేదారగాళ 
రామ్టక్రియ 
కాంటోది 
గౌళ 
కేదారగొళ 


సంకీర్త ననంఖ్య 
(04 
శీ15 
450 
ర్‌18 
878 
ఠి 
1405 
110 
శ80 
281 
64 
526 
త86 
820 
480 
07 
శ్రీ(2 
[72 
400 
నిగ 
407 
174 


నంకీర్శవమొదలు 
అన్నియు(జూతురు 
అప్పటి కప్పుడే 
అప్పటి గురుతు 
అప్పటి మమ్ము(జెన 
ఆప్పుడన్నీండె 
అప్పుడు నమ్మేత 
అప్పుడు మనను 
ఆప్పుడెట్టుండె 
ఆయినట్టయ్యి(గాక 
ఆలుగజూచేవు 
ఆలుగకువే 

అల్ల దివో 

ఆంటది గూళయైతే 
ఆత.డాడు 
అఆత,డిదె 
ఆతఈ.డీడనే " 
ఆత(డునీ 

ఆత(డు నీవు 
ఆత(డెవ్వాండు 
ఆతడే 

ఆతుర 

ఆనతిమ్మా 
ఆనతియ్య 
ఆనలింకా 
అఆవనమమ్మి 

ఆనేల పెట్టు 


804 


రాగము 
బౌళి 
మాళవిగొళ 
పొడీ 
మధ్యమావతి 
వేళావళి 
నట్టనారాయణీ 
పాడీ 
లైరవి 
సామంతం 
ముఖారి 
ఆహిరి 
కొంటోది 
సామవరాళి 
హిందోళం 
కురంజి 
ఆహిరి 
పళవంజరం 
గౌళ 
ధన్నాసి 
గొళ 
నాదరామ[కియ 
బౌళి 
అమరసింధు 
రామ్మక్రియ 
రామ్మక్రియ 
రామక్రియ 


పంకీర్త ననంఖ్య 
న! 
థీ 
శ్ర10 
ల్‌ 
801 
2ఫ్‌! 

- 60 
శీ00 
6501 
500 


£08 
క! 


277 
144 

22 

2 
224 
107 
తిరిగ 

64 
ల$ 
శీ26 
800 
శ? 
ల 
45 


సంకీర్తన మొదలు 
ఆపె మెచ్చ 
ఆపెజఅ(గదా 
ఆమాట 
ఆయనాయ(బద 
ఆయనాయనూర 
ఆయరావే 
ఆయలేరే 
ఆయలేవే 
ఆరమణి 
ఆజడింబెట్ట 
ఇంకనీ చిత్తము 
ఇంకనే(టిమాటలు 
ఇంకనే(టిమాటలే 
ఇంకనేమి చెప్పేము 
ఇంకనేల కొసరూ 
ఇంకనేల తమకించే 
ఇంకనేల బొంక 
ఇంకనేలమొరగు 
ఇంకనేలరావయ్య 
ఇంకనేలేమాటలు 
ఇంకనేలేమాటలూ 
ఇంకానీమన 
ఇంకానేల 
ఇంకామరి 

ఇంగిత మెజ(గ 
ఇంటికివచ్చిన 


8685 


రాగము 
రామ్మ్యక్రియ 
అరివి 
రీతిగొళ 
ముఖారి 
రీతిగాళ 
మాళవిగొళ 
మాళవిగొళ 
బ్‌ొళి 

ఆహిరి 

దః 

లలిత 
సౌరాష్ట్రం 
పొడి 

ఆహిరి 
వరాళి 
గుండ (క్రియ 
ఖ్రైరవి 
తోండి 
శ్రీరాగం 
రామ్మక్రియ 
శుద్ధవసంతం 
అఆపాొరి 
భ్రీరాగం 
లలిత 
శంకరాళరణల 
పొడి 


నంకీర్తనపంఖ్య 
ఠీ 
74 
806 
172 
120 
800 
లి(4 
186 
72 
175 
శీగ్ర్‌| 
280 
887 
విత! 
881 
266 


కం4 
[176 

త్రి 
4600 
404 
801 

న! 
268 
428 


వంకీర్తనమొదలు . 
ఇంఠకం 'బె(జెలు 
ఇంతకతొల్లే 
ఇంతగానేర్చి 
ఇంత చాలదానాకు 
ఇంతచాలదా నిన్ను 
ఇంత చాలదా మరి 
ఇంతటిమీ(ద 
ఇంతలోనె 
ఇంతవా(డవుగా 
ఇంతవా(డవు నీ 
ఇంత వెజపు 

ఇంత సేతురా 
ఇంతానీ 

ఇంతికి నీవు 

ఇంకి చూచి 

ఇంతి నిన్ను 
ఇంతినీపై (జేయు 
ఇంతియదె నీ 
ఇంతియన్వన 
ఇంతియిదె 
ఇంతులునీకు 
ఇంతేనే 
ఇంతేసిమతకాలు 
ఇందా(కొ 
ఇందా(కౌొ 
ఇందుకు(గా(గొన 


రాగము 
గొళ 
లలిత 
బ్‌ొళి 
భైరవి 
ముఖారి 
కాంటోది 
సౌరాష్ట్రం 
శ్రీరాగం 
ఛ్రాయానాట 
గొళ 
గొళ 


లలిత 


సాళంగం 
ఆహిరి 
సామంతం 
కన్నడ గౌళ 
పొడి 

కన్నడి గొళ 
సామంతం౦ 
పొడి 
చూళవిగొళ 
సావేరి 
'దేసాళం 
కుంఠలవరాళి 
తెలు(గుంగాంటోది 
శంకరాభరణం 


నంకీర్తనవంఖ్య 
10 

శ్ర01 

226 

ఓ68 

4805 

407 

105 

874 

264 


శ 
ట్‌ 


876 
204 
800 
88 
481 
100 
610 
200 
824 
207 

87 
114 

న! 
280 
208 
ల00 


నంకీర్తన మొదలు 
ఇందోకు(గా నీ 
ఇందుకుంగానె 
ఇందుకేకా 
ఇందుకేపో 
ఇందును 
ఇంపుగాని 
ఇటమీ(ద 
ఇటువంటి 
ఇట్టివిందు 
ఇళ్లై వచ్చే(గాని 
ఇదిదానా 
ఇదిమేలు 
ఉఇదియే వేళ 
ఇదివో చెలి 
ఇదివోనీదొర 
ఇదివోనీ పెద్ద 
ఇదివోనీభాగ్య 
ఇద్దరను(గూడి 
ఇద్దరి మీతల 
ఇద్దరి లోపల 
ఇద్దరు విద్దరే 
ఇద్దరూనెది 
ఇన్నాళ్లు 
ఇన్నిటా జొణ 
ఇన్నిటికి 
ఇన్నియు 
౪421. 26 


807 


రాగము 
ముఖారి 
ఆందోళి 
గొళ 

నాట 

పాడీ 

బ్‌ౌళి 
కాంటోది 
శుద్రవసంతం 
దేసాళం 
సాళంగం 
లలిత 
లలిత 


తోండి 

ఖ్రైరవి 
సామంతం 
ఛాయానాట 
దేళాక్షి 
శంకరాభరణం 
పాడి 

వరాళి 
శంకరాభరణం 
పూర్వగొళ 
ఆపొరి 
ఆందోళి 
ముఖారి 
ఆపాొరి 


సంకీర్త వనసంఖ్య 
177 
80! 
106 
166 
481 
527 
140 
వి] 
ర20 
థీర్రి4 
థ71 
406 
111 
478 
ల 2 
276 
206 
00 
14 
తైల 
శ్రీ70 

“ ల75 
“868 
280 
1051 
శ్ర! 


వంకిర్తన మొదలు 
ఇప్పటి సీ 

ఇప్పుడీ ఫ్రై 
ఇయ్యకొంటి 
ఇవివోమా 

ఈకె యెంత 
ఈతడు 

ఈ తగవు 
ఈపాటి 
ఊరకుల టే 
ఊరకుండు చాలు(జా 
ఊరకుండు మనవే 
ఊరకున్న 
ఊరకేకోప 

ఊర కేవుండితే 
ఊరివారింజూచి 
ఎంగిలిపొందులు 
ఎండగాదు 
ఎంతకునంతే 

ఎంత కెంత 

ఎంత కెంత మన్నించేవు 
ఎంతచేసిన 
ఎంతభ్రమల(బెళ్లే 
ఎంతమాయకా(డ 
ఎంత వేగిరకాండవు 
ఎంత వేసితివో 
ఎంత్రైనా వీ 


368 


రాగము 
ముఖారి 
ధన్నాసి 
ఆహిరినాట 
సామంతం 
బళ 
ధన్నాసి 
పళవంజరం 
లలిత 
దేళాడి 
సాళంగనాట 
ఆహిరి 
దేసాళం 
బౌళి 

పొడి 
సింధురాముక్రియ 
బౌళి 

ఆహిరి 
రీతిగొళ 
సాళంగనాట 
సళవంజరం 
బౌళి 
నీలాంబరి 
సాళంగం 
రామ్మక్రియ 
పొడి 
సాళంగనాటి 


నంకీక్తనసంఖ్య 
015 
61 
842 
852 
కే! 
106 
800 
4005 
180 
2860 
150 
161 
1800 
ల0 
ల? 
60 
000 
810 
ల06 
శీ4 
శ11 
ల00 
125 
8012 
స! 
(80 


వంకీర్త వనమొదలు 
ఎంతైనా నెక్కిన 
ఎందరులేరు 
ఎందా6కావట్టి 
ఎందా€కౌ వేండు 
ఎందువోయీ(దాము 
ఎక్యడనున్నా 
ఎక్కడ పరాకు 
ఎక్కడి కెక్కడ 
ఎక్కినంతలో 
ఎక్కువతక్కువ 
ఎటువంటి 
ఎటువలెండేసి 
ఎట్టిమొగమాయ 
ఎట్టున్నదో 
ఎట్టు భమయ 
ఎదిరి నెజ(గ 
ఎన్న(టి కెన్నంటి 
ఎన్నాళ్ల 
ఎన్నిమాయలు 
ఎన్నిలేవు 
ఎప్పటి 'కెప్పటి 
ఎప్పుడయ్యా 
ఎప్పుడు నీ 
ఎప్పుడును.౯ దమ 
ఎప్పుడూ నా 
ఎరివైన పట్ట 

24 


869 


రాగము 
శుద్ధవసంతం 
సామంతం 
ఆహిరి 
దేసాళం 
నాదరామక్రియ 
సాళంగనాట 
ఖైరవి 

పొడి 

గుజరి 

బాకీ 
సామంతం 
నాదరామ్మకియ 
వరాళి 
సామవరాళి 
వరాళి 
రామ్మకియ 
వరాళి 
కుంతలవరాళి 
వేళావ? 
కుద్ధవసంతం 
గౌళ 

గొళ 

పాడి 

ఆహిరి 

గౌళ 

ముఖారి 


వంకీర్త ననంఖ్య 
406 

82 

&ిశర్‌ 

216 

288 

100 

శీ£60 

500 

80 


250 
181 
241 
178 
840 

88 
451 

త 
840 
58 
885 

75 
108 
160 
225 
888 


వంకీర్తన మొదలు 
ఎఆఅ(గనంటా 
ఎజ(గని 
ఎఆు(గుదు 
ఎవ్వరి దూరే 
ఎవ్వరు జాణ 
ఎవ్వరు నిన్నాడు 
ఎవ్వరు నేమి 
ఎవ్వరు సాకిరి 
ఎవ్వరెవ్వరి 
ఏటికింజే నేవు 


ఏటికి. దమకించే. 


ఏంటికి( వాట్ల దిడే 
ఏ(టికి అనుమాన 
ఏటికి అ(ట 
ఏంటికి దోసాలు 
ఏటికి నెగ్గులు 
ఏంటిదో వీ 
ఏ(టిమాటలాడీనే 
ఏ(టిమాటలాడేవు 
ఎకతాన నీవు 
ఏదివాటి నీ 


ఏమంటి వేమంటి 
ఏమందుము 


ఏమని చెప్పు 
ఏమని వలపు 
ఏమని వుతర 


870 


రాగము 
సౌరాష్ట్రం 
నాదరామ్మకియ 
లలిత 
సామంతం 
ముఖారి. 
బౌళి 
భైరవి 
లలిత 


లలిత 
దేసాళం 


మధ్యమావతి 
కాంటోది 
(శ్రీరాగం 
ఛాయానాట 
హిందోళం 
భైరవి 
ఆహిరినాట 
పాడి 

లలిత 
సామంతం 
రామ్మ్యక్రియ 
ముఖారి, 
గౌళ 
ముఖారి 
పళవంజరం 
ఆహిరి 


సంకీర్త నవంఖ్య 
218 
2505 
తత్‌? 
ర్‌లిర్‌ 
శీ5? 
ల0 
1650 
2? 
142 
280 
లి) 
"7 
(6 

" లై 
[57 
[71 
26 
1060 
ఓ$8 
న! 


శీర? 
118 
ర్‌లి4 
80? 
616 


' నంకీర్తనమొదలు 
ఏమనేము 

ఏమన్నా నాకు(టోదు 
ఏమయ నీతోడి 
ఏమయ్య కట 
ఏమయ్య కరుణించే 
ఏమయ్య రమణు(డ 
ఎమాట కేమాట 

ఏమి చెప్పేపు 

ఏమి చెప్పేవు 

ఏమి తగవులు 

ఏమి దప్పిపోయ 
ఏమిబా(తి 

ఏమి వేగిరము 

ఏమి నేత 

ఏమి సేతు నమ్మ 

ఏమి నేతునయ్య 

ఏమి నేతుమమ్మ 

ఏమి సేయ వచ్చునమ్మ 
ఎమి నేయ వచ్చునయ్యా 
ఏమి సేయుమనే 

ఏమి నేసినా 

ఏమి నేసునో 
ఏమోయి నే 
ఏమోయి మా 

ఏమో నేయంగ(టోంగా 
ఏల కర(గండే 


న! 


రాగము 
సౌరాష్ట్రం 
మంగళకౌసిక 
వరాళి 
హిందోళం 
ఆహిరి 
శంకరాభరణం 
లలిత 

ముఖారి 
మాళవి 
మాళవి 

బౌళి 
కేదారగౌళ 
భైరవి 

లలిత 
కాంటోది 
ఆహిరి 

దేశాక్షి 
నాదరామ్మక్రియ 
ఆహిరి. 
రామక్రియ 
శుద్రవసంతం 
నాగవరాళి 
ఆహిరి 
మధ్యమావతి 
పొడి 
హిందోళవసంతం 


నంకీర్త ననంఖ్య 
102 
458 
1560 
870 
818 
శీ45 
44 
తీ(? 
811 
లి[్ర7 
056 
శ27 
240 
436 
184 
(10 
880 
త(8 
త్రి70 
100 
148 
2౭645 
వ్రి్ర0 
40 
శ్రి 
117 


సంకీర్తన మొదలు 
ఏల తిట్టు 
ఏలనన్ను 
ఏల భేదాలు 
ఏల మేకులు 
ఏల యింత 
ఏలయ్య మా 
ఏల వేగిర 
ఏల వేగిరించేవు 
ఏల సాకిరి 
ఏల సొకిరులు 
ఏల సిగ్గువడేవు 
ఏల సిబ్బితి 
ఒకటంటే 
ఒక్కట మీ 
ఒక్కతెనే 
ఒక్కమనసున 
ఒద్దనే నే 

ఒద్దు వొద్దు 
ఓజతో నుండిన 
'ఓపనన(గానే 
ఓపనన్నవారి 
ఓపనోప 
ఓపితే(గనక 
ఓబులేశు(డీ 
ఓయమ్మ నీ 
బొనయ్య నీ 


872 


రాగము 
మంగళకౌళిక 
ఖైరవి 

గౌళ 

తోండి 

బౌళి 
మంగళకౌసిక 
కొంటోది 
రామక్రియ 
నట్టనారాయణీ 
నాట 
రామకియ 
ఆపొరి 
ముఖారి 

బౌళి 


హిందోళం 
బౌళి 
రామ్మక్రియ 
పాడి 
గుండ(క్రియ 
దేసాళం 
బౌళి 

పొడీ 
మేంచబౌళి 
కాంటోది 
కొంబోది. 
రీతిగొళ 


సంకీర్తనసంఖ్య 
858 
లి 
187 
214 
154 
170 
248 
804 
40 
66 
242 
100 
22? 
202 
81? 
(0 
24 
"ల్లి? 
421 
400 


విత 
860 
థీ70 
శ 
486 


నంకీ ర్తనమొదలు 
బొనొమరి 

క౦టిమి 
కంటివాకొ 
కడమమాటలు 
కరుణించ 
కలమా(ట 

క్‌ న్నదేక టి 
కన్నవే అన్ని 
కన్నులనే " 

క్‌ ని గాదు 
కాంతమీ(ద 
కౌాంతలమనసు 
కొ6గిలించుకొనవ 
కా(గిలించుకొనవే 
కాకుండితే 
కామాతురునకు 
కామిని యప్పట 
కానికాని 
కానీవయ్య 

కొనీవే నా 
కూచుండవే 
కూడినంత 
కొంకనేల 
కొమ్మలకు 
కొలువువారి 
కొలువూ(జేయుచు 


8/8 
రాగము 
ముఖారి 
మంగళకౌసిక 
సామంతం ' 
బౌళి 
భైరవి 
పాడి 
రామ్మ్యక్రియ 
సాళంగనాట 
భూపాళం 
కన్నడగౌాళ 
దేళాతీ 
మాళవి . 
వరాళి 
కన్నడ గౌళ 
ముఖారి 
దేసాళం 
వరాళి 
ముఖారి 
కాంటోది 
గుండ్యక్రియ 
వరాళి 
శుద్ధవసంతం 
వరాళి 


లలిక 
వరాళి 


శంకరాభరణం 


నంకీర్తనసంఖ్య 
[4 

శీగ్ర0 

486 

820 

త్రి్ష6 

ఓ1 

162 

2గి 


186 
వి28 

తి 
156 
త్రి 
182 
127 
తికి 


శ76 
[8 
810 
88 
455 
128 
107 
[8 
శ 


చంకీర్తన మొదలు 
కోరిన ప్రై వున్న 
కోరి నిన్నిదె 
కేరడమాడ(గల 


చక్కజాడ 
చలమింకానా 
చలువకు 


చవిగావు 
చవిచార 


చాలదా ఇంత 
చాలు(జాలు దీమన 
చాలు(జాలు నన 
ఛాలు(జాలు ని(5క 
చాలు(జాలు వాండు 
చాలునయ్య 
చఉాలునిది 

చాలునె 

చి _త్తమెట్టున్న 
చూచినవారికివిది 
చూచినవారికి నెల్లా 
చూచేవారికే 
చూడంవిన్న 
చూడరమ్మ 


874 


రాగము 
మాళవి(శ్రీ 
దేసాళం 
గుండ్యకియ 
భైరవి 

పొడి 

అపహిరి . 
శంకరాభరణం 
ముఖారి 

పాడి 
అమరసింధు 
వరాళి 

ముఖారి 

పొడి 
సౌరాష్ట్రం 
లలిత 

బౌళి 
సారాష్ట్రం 
తెలుంగు(గాంటోది 
ముఖారి 
ముఖారి 
సామంతం 
లలిత 
శంకరాభరణం 
వసంతవరాళి 
సామంళం 
రామ[కియ 


నంకీర్త నసంఖ్య 
10 
101 
ఢీ 


శ0 
804 
4ఖ 
4? 

ఫ్‌ 
ల 
10! 
ర్‌] 
గి| 
601 

(1 
శీ(0 


501 
440 
0) 
శ70 
44( 
410 
101 
ల$ 


సంకీర్త నమొదలు 
చూతము దానికేమి 
చెంగలించె 
చెక్కునొ క్క 
చెటవటి తీసిన 

బట 
చెప్పక నే 
చెప్పితి నిప్పుడే 
చెప్పినట్టి 
చెప్పినట్టు 
చెలినీవు నేస 
చెలులాలనాయకు 
చెలులాల యీ 
చెలంటో 

ఉం 
చెల్లదా 
చెలి నంతయు 

ఉం 
చెల్లుబడిగల 
చే/తకుందడేత 
చేతికిలోనై 
చేరిచవవు 
చేవట్లితే 

లట 

చొల్లెపు(జుట్ల 
ఎవ్వనము 
జామువోయ 
తక్కులు మొక్కులు 
తిగవెజంగని 
తగులాయ 
తనకునాకు(వోవు 


85 


రాగము 
కేదారగొళ 
హొడ్టిజి 
సామంతం 
సామంతం 
పాడి 
భైరవి 
ధన్నాసి 
పొడి 
శంకరాభరణం 
శ్రీరాగం 
తెలుంగుంగాందోది 
వరాళి 
నాగవరాళి 
కాంటోది 
కురంజి 
బౌళి 

"'దేసాళం 
ముఖారి 
మంగళకౌసిక 
వరాళి 
శ్రీరాగం 
దేసాళం 
సామంతం 
సామవరాళి 
నాగగాంధారి 
ముఖారి 


సంకీర్త ననంఖ్య 
88॥ 

261 

460 

521 

లం 

614 

త్ర 

వ? 

464 


లలిత్‌ 
406 

ర 
గ్‌17 
104 
185 
861 


254 
ర్‌ 


480 
[98 
148 
4032 
860 
120 
202 


సంకీర్తనమొదలు _ 
తనకు నాకెంత 
తనతోడి 
తనవోజ 

తనిసితి 
తప్పులేల 
తరవాతి 
తరుణీకింత 
తరుణి నీతో 


తాను నేసిన 
తానే యెజంగండా 


తానేల సిగ్గు 
తానే సిగు 
ళల 

తానొక్కండే 
తిట్టినా 'వెణన 
తీరచవయ్య 
తుడుచుకొం పే(టోదు 
తెలిసినదే 
తెలుసుకొమ్మీ 
తొలిటితా. దానే 

లా 
దగ్గరగరాదు 
దయగలదొనవు 
దపవ్వుల వంతాలు 
దిక్కుల నీ 
దేవుండు దేవి 
దొరవెననీ 

రూ 
నన్ను చేల తడ 


876 


రాగము 
హిందోళం 
నారాయణి 
ఆహిరినాట 
మే(చదౌళి 
మధ్యమావతి 
పాడి 
సామంతం 
వరాళి 


సామంతం 
ముఖారి 


రామ్మక్రియ 
నాగవరాళి 
సామంతం 
దేసాళం 
వరాళి 
నారాయణి 
గౌళ 
నీలాంబరి 
సామంతం 
ఆహిరి 
పళవంజరం 
శంకరాభరణం 
దేసాళం 
దేశాక్షి 
కుద్దవసంతం 
కాంబోది 


నంకీర్తనసంఖ్య 
411 
"290 
శ్రి? 
ఢీ(1 
892 
[00 
న! 
71 
507 
088 
త్రిల్‌ 
128 
440 
2808 
45 
408 
104 
882 
శీ(( 
$్‌12 
887 
401 
410 
182 
262 
ని? 


సంకీర్త నమొదలు 
నన్ను నేల సాల 
నమ్మ(గల వార 
నమ్మిక లియ్య 
నమ్మితిమి 
నమ్ముదురు 

నాకె సతమైన 
నాతోనేమి 
నావంటిసతులే 
నావల వింతే 
నిన్ను( జూచి 
నిన్ను(6 జూచు 
విన్ను గెలువ , 
నిన్నేమనేము 
నీకు (బియమైన 
సీకు నంకె 

సీకు నీకే 

సీకే తెలసునయ్య 
సీకే తెలుసునిది 
సీకేతెలుసును 
నీకేపంపు 
నీకేలభయము 
సీచందములు 
నీచి త్త మునః బెట్టి 
పీపాలిటికి 
వీయంతనీ 
సీయంలి నెణ(గకు 


త్రి? 


రాగము 
లలిత 
(శ్రీరాగం 
ఆహిరి 
ఖ్టైరవి 
పొడి 
సాళంగం 
ముఖారి 
రామక్రియ 
(శ్రీరాగం 
భైరవి 
ముఖారి 
సాళంగనాట 
పొడి 
దేసాళం 
నాదరామ్మక్రియ 
సామంతం 
వరాళి 
వరాళి 
కేదారగాళ 
నాదరామ[క్రియ 
ధన్నాసి 
పాళంగ:. 
శోకవ5ా? 
శుద్ధవసంతిం 
బౌళి 
పాడి 


వంకీర్త వసంఖ్య 
1606 
"77 


005 
826 
470 

70 
201 

80 
ల20 
205 
తర్‌ 

12 
శ72 

6 
510 
1685 
284 
48 
104 

 .. 
485 
408 
101 
శ01 
808 


వంక్షీర్తన మొదలు 
వీయంతనెఅ(గవు 
సీయంతవార 
నీయందు కడ 
సనీరచనలింతే 
సీరాజసము 
నీలోనివారమే 
వల్లవచ్చిన 
నీవిన్నిటా 
నీవు నన్ను 
సీవు నేను. జాల 
నీవు సామాన్యు.డ 
నీవెందరికి 
సీవెజ(గవా 
సీవేఆనతియ్య 
నీవే ఇంత నేయంగా 
నీవే నేరుతు 
నీవేమి నేతువు 
సీవేమి వేసినా 
నీవేల నన్ను 
సీవేల్యభమ నేవు 
నీవొక్కటొక్క 
వీవొళ్లి నేర 
నెట్టవ( బాప 
థెలంత మోహించి 
నెలంతయెంతటి 
నేనన(గ 


878 


రాగము _ 
సాళంగం 
దేసాళం 
ముఖారి 
శ్రీరాగం 
శకేదారగాళ 
సామంతం 
లలిత 
కాంభోది 
ముఖారి 
తోండి 

దేసి 
ఆపాొరి 
వరాళి 
శంకరాభరణం 
లలిత 

గౌళ 
లలిత 
దేసాళం 
దేశాక్షీ 
వరాళి 
లలిత 
సామంతం 
బౌళి 
ఆపొరి 
గుజ్జరి 
బౌళి 


సంకీర్త నసంఖ్య 
802 
వి 
468 
221 
620 
878 
210 
న! 
4$$ 
8 
806 
115 
ల్‌? 
105 
80 
లంి4 
282 
420 
(2 
424 
76 
841 
61 
50! 
422 
ల 


| సంక న మొదలు 
నేను మీ 
నేనెణ(గనా 

నేనే ఎంతైనా 
నేనేమి నేతునే 
నేమిద్దరమును 
నేము బుద్దులు 
నేమెల్లా సీియం౦త 
నేమేమి నేతుమే 
నేరుతునా 
నేరుపరి నను 
నేరుపరివౌదువ 
నేరుపరివౌదువే 
పచ్చినేయ - 
పట్టముగట్టికి 
పట్టితే నాతో 
పట్టిన దెల్లాల దప్పు 
పడ(తి యిందయల 
పాయపుమదము 
పూనవకపూచె 
పెక్కునిచ్చ 
పెద్దలు మీ 
పెనంగే వూరకే 
పొంచిన నీ 


870 


రాగము 
లలిత 


(శ్రీరాగం 
భైరవి 

ఆపాొరి 
కుంతలవరాళి 
గొళ 

కాంటోది 
నాదరామ్మకియ 
(శ్రీరాగం 

పొడీ 
సామంఠతం 
గుండ్మక్రియ 
శంకరాభరణం 
సాళంగనాట 
రామక్రియ 
సౌరాష్ట్రం 
మంగళకౌశిక 
బౌళి 
కేడారగౌళ 
గళ 
హిందోళం 
శంకరాభరణం 
(శ్రీరాగం 


నంకీర్తవసంఖ్య 
804 
252 
882 
బి22 
816 
20 
8038 
1600 
880 
రి 
80 
104 
థ8్రి 
1652 
402 
4606 
శీ74 
220 
[10 
482 
థి! 
లి! 
రల 


నంకీర్తనమొదలు 
పొంచియి(క 


పొద్దువొద్దు 
పొద్దువోని 
పొయి(బాల 

దిలిమి నేయ/గంబో తే 
బాపుబాపు 
విగిసియాపె 
భామలతోంటో 
మంచితనములు 
మంచితనము నేయ(గ 
మంచిదాయ 
మదించినవలపుల 
మనలోనెక్కడి 
మమ్ముమన్నించి 
మమ్మేమడిగేవు 
మరిగిమరిగీ 
మజచేమా 
మభీఇంతే 
మాటలాడ 

మాకేల అంతేసి 
మాతోడిగొడవేల 
మానరాదా 
మానవేయెక్కడి 


880 


రాగము 
శంకరాభరణ! 
పాడి 
గళ 
గౌళ 
సాళంగం 
బ్‌ొళి 
సోమరాగం 
రామ్మక్రియ 
'దేసాళం 
కౌంటోది 
సౌరాష్ట్రం 
శుద్దదేసి 
ఆహిరి 
శ్రీరాగం 
సాళంగనాట 
కాంటోది 
దేసాళం 
పొడి 
బౌళి 
సాళంగనాట 
హిందోళవసంతం 
సామవళాళి 
_దేసాళం 


ఎంకీ ర్తతనంఖ్య 
2 
(1 
జ 
శి 
112 
08 
880 
కి 
జ 
418 
7 
818 
//. 
40? 
0 
1 
85? 
08. 
21 
20! 
24 
గ్ర0 
40 


నంకీర్తనమొదలు 
మానితినే 


మానినుల 
మాపుదా€కానేల 
మాపుదా(కారేప 
మాపుదా(కావట్టి 
మారుకొనే 
మావంటివారి 
మించి ఇన్నిటికి 
మిక్కిలివిచ్చి 
మీరే నేరుతు 
మీజఅరాదు 
మీజితివి 
మీవంటిదాన 
ముంచికతలకు 
ముంచిముంజేయీ 
ముందుముందు 
మూలనున్నవారి 
'మెచ్చనిదాననా 
మేలే జాణ 
మొక్క వేయా 
మొక్కేరా 
మోహమెంతో 
మెలవాసి 


081 


రాగము 
ఆహిరి 
పాడి 
కేదారగాళ 
హిజ్జిజి 
వరాళి 
సౌరాష్ట్రం 
తోండి 
మంగళకౌశిక 
వేళావళి 
సామంతం 
దేశి 
సొళంగనాట 
వరాళి 
పాడీ 
పాడి 
బౌళి 
భూపాళం. 
శంకరాభరణం 
గౌళ 
లలిత 
ఆహిరి 
ఆహిరి 
లలిత 


నంకీర్తనసంఖ్య 
తి00 
త్రి(( 
[100 
రి 
8602 
204 
888 
148 
102 
170 
458 
260 
420 
888 
207 
ర్‌ి 
న! 
458 
69 
800 
618 
480) 
511 


సంకీర్తన మొదలు 
రమణుడు 
రమణునికడ 
రమ్మనవే 
రాంగదవె 
రాంగదే 
లేవే యెందా(€కా 
లోకు లేమందురో 
వటి దోసాలు 
టబ 
వట్టి నవ్వులంత 
వటి పంతములు 
లు 
వటి వాదుల 
లు 
వద్దనుండే చెలుల 
వద్దనున్నారము 
వదనేనా 
యి 
వద్దువదమ్మా 
ద "ద 
వద్దు వదు అంతేసి 
ది "దె 
వదువదు తడ 
ద్‌ ద 
వదు వదు మాతో 
ది "౧ 
వనిత లిటయితే 
ల 
వలచినదాని 
వలచుపే 
వలపించ(బోయి 
వలపుచలు 


సామంతం 
సామంతం 
ఆందోళి 
ఆందోళి 
తోండి 
సౌరాష్ట్రం 
(శ్రీకాగం 
నాదరామ్మకియ 
దేసాళం 
రామ్మక్రియ 
దేసాళం 
గౌళ 
మంగళకౌళశిక 
గుజ్జరి 
రామ[క్రియ 
హిందోళవసంతం 
కాంటోది 
సాళంగం 
లలిత 
సామంతం 
ధన్నాసి 
పళవంజరం 
సాళంగం 


సంకీ ర్తననంఖ్య 
400 


ర్‌? 
ర్‌ 
8$ిగ 


సంకీర్తన మొదలు 
వింటిమికంటిమి 
విచ్చిచెప్పరాదు 
వినవేనా 
వినిపించవే 
విన్నవించితి 
వివరించి 

వెట్టి చెలులము 
వెణపేల 
'వెలుపల' 
వేగిరమిష్పుడే 
వేగిరించే 
వేడుకమదనుని 
వేమారునెంత 
వేళగాదుసిగ్గు 
సం కెలెల్లాందీరె 
సంగతియెఅంగ 
సతులగబ్బితనా 
సమమోహముల 
సరిక్రిబేశాయ 
సరివారమా 
సారెనేలే 
సారెసారె 
సిగ్గువడ 


౪0121-6౯ 27 


రాగము 
సామవరాళి 
రీతిగాళ 
లైరవి 
శంకరాభరణం 
ఆహిరి 

వరాళి 

దేళాకి 

గళ 
శుద్దవుంతం 
బౌళి 

వరాళి 
సామంతం 
హిందోళం 
పాడి 

ముఖారి 
కరురంజి 
సౌరాష్ట్రం 
ముఖారి 
మంగళకౌసిక 
గొళ 
రామ్మకియ 
రామ్మక్రియ 
ఆహిరిశనాట * 


500) 
246 


800 
158 

వ్ర 
విగ్‌ 
ల్‌0 
406 
శీసస్‌ 
వ్ర్ర్ర్రి 
[80 
408 
తర్‌ర్‌ 


సంకీర్తనమొదలు 
సిగువడి 
౧ 
'నెలవినవ్వుల 
నేయవయ్య నీకు 
'నేయవయ్య నీవు 
'నేసవెటవ య్యా 
య 
'నేసినపె 
య 
సోబానంబాదేము 


884 


రాగము 

లలిత 
నాదరామ్మక్రియ 
దేసాళం 
కన్నడగొాళ 
బౌళి 
దేవగాంధారి 
లలిత 


సంకీర్త ననంఖ్య 
1506 

14 

త్రి 

122 

808 

248 

40 


శ.వఅనుబ౦ధము 


నందిగపగనవీవ 
0 


| తాళ్లపాకకవులవా జ్బయములో అపూర్వవదరాళి గొప్పది. 
(ప్రత్యేకముగ ఈపని గొప్పగ సాగవలసియున్నది. దాని_ 
కుపస్కారరముగ, ఈ సంపుటములో నాదృప్టికి వచ్చినకొన్ని_ 
పదములను లఘువుగ చర్చించితిని నిఘంటువుల కెక్కనివీ, 
ఎక్కినా అన్యార్థములందు పయోగింపబడినపీ, వ్యాకరణమును 
పట్టిచూచేవి, ఇతరభాషానిఘంటు(పసిద్దములుమాత్ర మే ఇంద 
చర్చింపబడినవి. ] 


|. అవుందున: -- (పాట. 116) 


అరసున్నతోకూడిన యీపదము తెలుగునిఘంటువులలో 
కానరాదు. "““అవుడల - అవుడలి౩, అవుడలు, అవుడ్డ, అవుడ్డు, 
అవుజ్ఞ, అవుణ 02౪4-01] 01200 టంట లంగా టం, ఇత్యాదిగా 
కినైల్‌. ఆముదపుచెట్టు అను నర్ధములో ' అవుండ్త ' అనుపదమే 
“ అవు6దు”* గా మనతెగున మారినదెమో ఆనాటి కర్ణాటార్నన 
వాషలసందింధముతో మనకిది సం్యక్రమించినదేమో ? * అవుండ్ర” 
వబ్దము ' ఆమండ శబ్రభవమా? అనిపించుచున్నది. 
“ అథై రండె హ_స్తపర్ణోఒప్యలంబరః 
దువుః పంచాజులళ్చంచు ర్తామండ _స్తరుణోఒంబుకః 
గంధర్వహస్తో రువుకో వాతి ఘ్నూవ్యాఘపుచ్చకః న 
అని వై జయంతి. 


, “ గంధర్వ హా _స్తకోఒమండ ఆమండో వ్యా(ఘ్రపుచ్చకః ” 
ఇతి 'తారపాలః* అని అమరసుధ. 


3801 


“ అమండః ఆమండః। అనియు కలదు” 
_-- అని గరుగాలపనోధిక, 


మకారము, వకారమగుట సహజమే. ఇక్కడ 'అముదము” 
కావచ్చు. ఆయిందెము, ఆందెము అనియూ వ్యవహారము 
నేటికినీ కలదు. 


కొండ వేలు: (పాట 15(1) 

వ్యవసాయదారుడు దున్నీ దోకీ కొటారుచేసి గాదెలు 
నింపినతర్వాత కడపట సిద్దించెడిఫలముగా ప్రఠరణమునుబట్టి 
తెలియుచున్నది. వ్యవసాయదారులసాంచేతికపదమా? అని 
పించుచున్నది. నిఘంటులలోకానరాలేదు. కొత్తపంట వచ్చిన 
వెంటనే, "కొండ వేలుప్పు' నకు ని వేదించేపద్దతి, వ్యావహారిక 
ములో 'కొండవేలు” అయియుండవచ్చు. అట్టిది ఇంకేదైనా 
శావచ్చు. 


గడ్లెము : (పాటలు ర్‌, 18) 


గడ్డెము 566 కడ్డాయము అని [బాణ్యము, * 00౫౧0౪1300, 
[0706 + 5౫001101. 1010108 6౦౧16 [0 2 ం ౧1106 561 ౪౧౦11 
2701016. వడ్షగడ్రాయము, ఉప్పుకడ్ణాయము ల "” ఇత్యాదిగా 


చూపియున్నది. .అదే ఇక్కడ సరిపడవచ్చు. 


గోటారించి : (పాటలు. [142 140) 

బాధపెట్టు, _పెకొన, అను నర్థములలో, గోడాడించు, 
శద్దిము వ్యవహారములో సన్నది. ఇదే ' గోడాడు' శబ్దముగా 
నిఘంటువులలో నున్నది. ఈయర్ధములోనే “గోటారించు? 
శబ్దము 'గోటాడించు ' అని కొన్ని [పాంతములలో కలదు, 
అదియే ఇది కావచ్చు. 


గీరి” 


చూపరి: (పాట 409) 

ఈ పదము, చూచువాడు, చూడబడువాడు, చూడదగువాడు 
ఇత్యాది అర్హములలో (ప్రసిద్దము. కాని ఇక్కడ (ప్రకరణమును 
బట్టి “చూరగా రాలేపొడి ” అనే అర్థముగా కానవచ్చుచున్నది. 
అన్నమయ్య చాలస్వతం (తుడు. 


జాతులు: (పాట. 85%) 


ఈ పదము మామూలు అర్థములలోకాక, (ప్రకరణమును 
బిట్టి ' నైగలు, ఎగతాళి, _- ఇత్యాది అర్ధములుగలదిగా తోచు 
చున్నది, 


బుగంధించు : (పాట 41) 


ఇది అపురూపమైనపదము. “పువు |. గంధించకుండునా " 
అనుపదములసం[గ్రహరూపముగా తోచుచున్నది. ప్రకరణమును 
బట్టి “వాసనకొట్టదా? " అని చెప్పవచ్చు. 


ముమ్మదము : (పాట 880) 


మూడు _1_ మదములు=ముమ్మదము, 


'“ముమ్మజమునకు " రూపాంతరముగనో, వ్యావహారికముగనో 
వాడినట్లున్నది. లేక రూప - యౌవన - అభిజాత్యమదములు 
మూడుగానీ, కాయిక_వాచిక _- మానసికములగు మూడు 
మదములుగానీ కావచ్చు. 


'వానగుంటలు : (పాట శ్‌ 

నేడు ' ఓమనగుంటలు ” అని వ్యవహారములో, నిఘంటు 
వులలో నున్నపదమునకు, అన్నమయ్యనాడు ఆసీమలో వ్యావ 
హారికరూవముగా కానవచ్చుచున్నది. అర్థమూ అదే. 


888 


10. వైతాకాలు: (పాట 160) 


వై తాళకళబ్బముయొక్క  రూపాంతరముగా “వైతాళ 
శబ్దమును టగహించి వాడినట్లున్నది. సమయమునకుదగిన_ 
మాటలు, పొగడ్తలు = ఇత్యాదులు దాని అర్ధము కావచ్చు. 


౫ కై; గత సంపుటము (20 లో వివరింపవలసిన పదములురెండే 
యగుటచే అక్కడ (వాయలేదు వాని వివరణమిది. 


|. మాతను (పాట 85, 26 సంపుటము) 
“మాంగు " ధాతువునకు రూపాంతరమా? అనిపించుచున్నది. 


2. వీడు :- (పాట 182, 28 సంపుటము) 


ఈ శబ్దమునకు “త్యాగము " అను నరము కలదుగానీ 
“చాలించరే జోలి వీడుచది వేవేళ” అనుసందర్భమును బట్టి కన్యా- 
దానముఅనునర్థమున (ప్రయోగించినట్లున్నది. నేటి చదివింపు 
లను కొందరు చెప్పిరికానీ, అది [పాచీనసంప్రదాయముకాదు. 





1.7.0. 26%01063 58169 110 - 558ీ 9109 £5. తి7-00 








?:08664 & ౧౮015166 0 50% 4.6.2. 10జ2ఓ 1.4.5., ఈయ 0|16౯. 
సగాడ2 “ుం241 0ల౭౩40202005 206 510166 28 గల! 096 51౫1ల, 
[20108020 ౯౧: 2888 


